4 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : సునందయను నది యొడ్డున జేరి ఒక్కపాదము భూమిపైన మోపి నిలువబడి 
నూజు సంవత్సరములు ఘోరమైన తపస్సు జేయుచు నీమాట చెప్పెను. 
మనురువాచ : మనువు వచించెను 

శ్లో॥ వాసుదేవో వసత్యేష సర్వదేహేష్వనన్యద్భక్‌। 

యే న చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్‌॥ 9 
ప్రతిపదార్థము : యేన=ఏ పరమాత్మునిచే, విశ్వమ్‌ =జగము, చేతయతే =చైతన్యము 
గలదగుచున్నదో, విశ్వమ్‌ =లోకము, యమ్‌=ఎవనిని, న చేతయతే=ఎజుగదో, అనన్యదృక్‌= 
ఇతరులచే చూడబడనివాడై, వషః=ఈ వాసుదేవుడు, సర్వదేహేషు=ఎల్ల దేహములందు, 
వసతి =అంతర్యామియై యున్నాడు. 
తాత్పర్యము : ఈ విశ్వమునంతటి నెవరు చేతనవంతముగా జ్ఞానముగలవానినిగాజేయు 
చున్నాడో, ఈ విశ్వమెవనింజేతనవంతునిగా జేయలేదో (ఎవని నెబుంగలేడో) ఆ 
వాసుదేవుడితరులకు జూడ శక్యముగాని వాండెల్లప్రాణులందు శరీరములందు అంతర్యామి 
రూపముననున్నవాడు. స్వయముగానే చిద్రూపుడు. 
శ్లో యో జాగర్తి శయానే౭స్మి న్నాయం తం వేద వేద సః 10 

అందుకు కారణము 
ప్రతిపదార్థము : అస్మిన్‌=ఈ జీవరాశి, జగము, శయానే=ని ద్రావస్థ నొందినప్పుడు, యః 
=ఎవడు, జాగర్తి=సాక్షియై యున్నాడు, అయమ్‌=విశ్వము, జీవరాశి, తమ్‌=ఆ, వాసుదేవుని, 
న వేద=ఎజుంగడు, సః=అతడు, వేద=ఎలుంగును. 
తాత్పర్యము ఏ ఈ విశ్వమంతయు (జీవరాశియందు) నిద్రావస్థను పొందినపుడు ఎవడు 
సాక్షియై వెలుగొందునో ఆ వాసుదేవుని ఈ జీవలోక మెజుంగలేదు. అతడు జీవరాశి 
నంతయు నెజుంగుచున్నాడు. 
శ్లో ఆత్మావాస్యమిదం విశ్వం యత్మిజ్బిజ్జగత్యాం జగత్‌! 

తేన త్యక్తేన భుజ్బీథా మా గృధః కస్యస్విద్ధనమ్‌॥ 1 

ఆ వాసుదేవుడు జగదారాధ్యుడని తెల్పుచు లోకమునకు హితమునుపదేశించు 
చున్నాడు. 
ప్రతిపదార్థము : ఇదమ్‌ విశ్వమ్‌=ఈ విశ్వమున, ఆత్మ+ఆవాస్యమ్‌ =పరమాత్మ సర్వత్ర 
నెలకొని ఉన్నాడు, జగత్యామ్‌ =ఈ జగత్తులో, యత్‌ కించిత్‌ =ఏదైతే ఉన్నదో, ఆ, జగత్‌=భూత 
జాలము, తేన=ఆతని చేతనే, త్యక్తేన=ఇవ్వబడినదానిచే, భుంజీథాః=భోగములను అనుభవింప 
వలెను. కస్యస్విత్‌ధనమ్‌ =వేరెవ్వరి యొక్క ధనమునైనను, మాగృధః=గ్రహింపవలదు. 
తాత్పర్యము : ఈ జగత్తులోని భూతజాలము సర్వత్ర నెలకొనియున్న పరమాత్మచే ఇవ్వబడిన 
దానిచేతనే భోగములను అనుభవింపవలెను. వేరెవ్వరి యొక్క ధనమైనను గ్రహింపవలదు. 


శ్రీః 
శ్రీమద్ధాగవతమహోపురాణమ్‌ 


అల్లి ఆక ఒట్షి్య ఆక్య్వి 
అష్టమస్మన్ధః 
ఆం(ధ్రప్రతిపదార్ధతాత్సుర్భములు 
శ్రీ చదలువాద జయరామశాస్తీ 


ప్రథమో౭_ ధ్యాయః 
రాజోవాచ : పరీక్షిన్మహారాజు వచించెను. 
శో స్వాయమ్బువ స్యేహ గురో వంశో9 యం విస్తరాచ్రుతః। 
యత్ర విశ్వసృజాం సర్లో మనూనన్యాన్‌ వదస్వ నః॥ 1 


2 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : హేగురో=ఓ గురుదేవా!, యత్ర=ఏ వంశమున, విశ్వసృజామ్‌ =పుత్రపౌత్రాది 
రూపము అగునదున్నదో, స్వాయంభువస్య=స్వాయంభువ మనువు యొక్క వంశః అయమ్‌= 
ఈ వంశము, ఇహ=ఇచట, విస్తరాత్‌=విస్తృతముగ, (శుతః=వింటిని, నః=మాకు, మనూన్‌ 
అన్యాన్‌=ఇతర మనువులను గూర్చి, వదస్వ=వివరింపుము. 
తాత్పర్యము : ఓ గురుదేవా! ఏ వంశమున, వుత్రపౌత్రాది రూపమగున దున్నదో, 
స్వాయంభువమనువు యొక్క వంశము ఇచట విస్తృతముగ వింటిని. మాకు ఇతర 
మనువులను గూర్చి వచింపుము. 
శ్లో మన్వన్తరే హరేర్దన్మ-కర్మాణి చ మహీయసః। 

గృణన్తి కవయో బ్రహ్మంస్తాని నోవద శృణ్వతామ్‌॥ 2 
ప్రతిపదార్థము : బ్రహ్మన్‌=ఓ మహాత్మా, మన్వన్తరే=మన్వన్తరమున, కవయః=పండితులు, 
మహీయసః=మహత్తముడగు, హరేః=శ్రీహరి యొక్క జన్మకర్మాణి=జన్మకర్మములను గూర్చి, 
గృణన్తి=కీర్తించుచున్నారో, శృణ్వతామ్‌ =వినదలచిన, నః=మాకు, తాని=వాటిని, వద= 
చెప్పుము. 
తాత్పర్యము : ఓ మహాత్మా! మన్వన్తరమున పండితులు మహత్తముడగు శ్రీహరి యొక్క 
జన్మకర్మములను గూర్చి కీర్తించుచున్నారో, వినదలచిన మాకు వాటిని చెప్పుము. 
శ్లో యద్యస్మిన్నన్తరే బ్రహ్మన్‌ భగవాన్‌ విశ్వభావనః। 

కృతవాన్‌ కురుతే కర్తా హ్యతీతే౭_నాగతే౭_ద్య వా॥ 8 
ప్రతిపదార్థము క (బ్రహ్మన్‌ =ఓ మవాత్మా!, విశ్వభావనః =విశ్వపాలకుడగు, భగవాన్‌ = 
భగవంతుడు, అద్య=నేడు, యస్మిన్‌ అన్నరే=ఈ మన్వన్తరమున, కృతవాన్‌ కురులే =కర్మలను 
చేయుచున్నాడు. యత్‌ =ఏ కర్మలు, అతీతే=గతకాలమునను, వా+అనాగతే =రాబోవు 
కాలమునను, కర్తా=-చేయుచున్నాడో గదా! 
తాత్పర్యము : ఓ మహాత్మా! విశ్వపాలకుడగు భగవంతుడు నేడు ఈ మన్వన్తరమున కర్మలను 
చేయుచున్నాడైనచో గతకాలమునను రాబోవు కాలమునను చేయుచున్నాడు గదా! 

బుషిరువాచ : బుషి వచించెను 

శ్లో మనవో౭ సిన్‌ వ్యతీతాః షట్‌ కల్పే స్వాయమ్భువాదయః। 

ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సమృవః॥ 4 
ప్రతిపదార్థము క్‌ అన్మిన్‌ కల్చే=ఈ శ్వేత వరాహకల్పంలో, స్వాయంభువాదయః 
=స్వాయంభువుడు లోనగు, మనవః=మనువులు, తే షట్‌వ్యతీతాః=ఆ ఆజుగురు గడచిరి, 
ఆద్యః =మొదటి వాడైన స్వాయంభువమనువు, కథితః=చెప్పబడెను, యత్ర=ఏ మన్వంతరము 
నందు, దేవాదీనామ్‌ =దేవతలు లోనగువారి, సంభవః=జన్మము, కథితః=చెప్పబడెనో 
తాత్పర్యము : ఈ శ్వేతవరాహ కల్పమందు ఇప్పటికి ఆజుగురు మనువులు ఉండిరి. 
వారిలో మొదటి రాజగు స్వాయంభువమనువును గూర్చియు, ఆ మన్వంతరమందు జనించిన 
దేవతలు లోనగువారిని గూర్చి నీకు చెప్పియున్నాను. 


అష్టమస్యృన్ధః - ప్రథమో ధ్యాయః 3 

శో ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః 

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్‌ పుత్రతాం గతః॥ 5 
ప్రతిపదార్థము : తస్య మనోః వై=ఆ స్వాయంభువ మనువు యొక్క, దుహిత్రోః=పుత్రికలైన, 
ఆకూత్యామ్‌=ఆకూతియనునామె యందు, దేవహూత్యామ్‌ =దేవహూతియనునామెయందును, 
భగవాన్‌ =భగవంతుడు, ధర్మజ్ఞాన +ఉపదేశార్థమ్‌ =ధర్మమును, జ్ఞానమును ఉపదేశించుట 
కొజకు, పుత్రతామ్‌=క్రమముగా యజ్ఞమూర్తి, కపిలుడు అను పుత్రభావము, గతః=పొందెను. 
తాత్సర్యము : ఆ స్వాయంభువ మనువు కూతురైన ఆకూతియందు, దేవహూతియందు 
భగవంతుడు జగమునకు ధర్మమును, జ్ఞానమును ఉపదేశించుటకు క్రమముగా 
ఆకూతియందు యజ్ఞమూర్తి అనియు, దేవహూతి యందు కపిలుడనియు నవతరించె. 
శో కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్‌। 

ఆఖ్యాస్యే భగవాన్‌ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥ 6 
ప్రతిపదార్థము : కురూద్వహ !=కురు్రేష్ణుడా |, భగవతః=భగవంతుడైన, కపిలస్య =కపిలుని 
యొక్క అనువర్ణనమ్‌ =అనువర్ణించుట, పురా=పూర్వము, కృతమ్‌ =తెలియజేయబడినది, 
అధునా=ఇప్పుడు, యజ్ఞః=యజ్ఞదేవుడు/యజ్ఞముఖుడైన, భగవాన్‌=భగవంతుడు, యత్‌+ 
చకార=ఏమి యొనర్చెనో, ఆఖ్యాస్యే=దానిని చెప్పెదను. 
తాత్పర్యము : ఇంతకుముందు నీకు కపిల భగవానుని గూర్చిన వృత్తాంతమును వర్ణించి 
చెప్పియున్నాను. ఇప్పుడిక యజ్ఞనామధేయుడై యవతరించిన భగవంతుడు కావించిన 
కృత్యములను గూర్చి చెప్పెదను వినుము. 
శ్లో విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః। 

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్‌॥ 7 
ప్రతిపదార్థము : శతరూపాపతిః=శతరూపయను నామె భర్త, స్వాయంభువుడు, ప్రభుః 
=ప్రభువు, కామభోగేషు=కామభోగములయందు, విరక్తః=విరక్తుడై, రాజ్యమ్‌=రాజ్యమును, 
విసృజ్య =విసర్జించి, సభార్యః=భార్యతో గూడి, తపసే=తపము చేయుటకు, వనమ్‌ = 
అరణ్యమును, ఆవిశత్‌ =ప్రవేశించెను. 
తాత్పర్యము : శతరూపభర్తయై, ప్రభువైన స్వాయంభువమనువు కామసుఖములందు విరక్తి 
చెందినవాడై, భార్యతో గూడి, తపస్సు చేయుట కొరకు కానకేగెను. 
శో సునన్దాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్‌। 

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥ 8 
ప్రతిపదార్థము : భారత=ఓ భరతవంశీయుడా !, సునందాయామ్‌=సునందయను నదీ 
తీరమున, ఏకేన పదా=ఒక్కపాదముతో, భువం స్పృశన్‌=భూమిని తాకుచు, వర్షశతమ్‌ = 
నూటేండ్లు, ఘోరమ్‌=దారుణమైన, తపః=తపమును, తప్యమానః=తపించుచు, ఇదమ్‌=ఈ 
మాటను, అన్వాహ=చెప్పెను. 


8 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : ఇట్లు వేదాంతార్థములనుచ్చరించుచు చిత్తమునేకాగ్రము చేసియున్న 
స్వాయంభువుని జూచి ఇతడిప్పుడే నిద్రలేచి వివశుడై యున్నాడని తలంచినవారై అసురులు, 
రాక్షసులు ఆయననుందినుటకు పరుగెత్తుకొని వచ్చిరి. 
శ్లో  తాంస్తథావసితాన్‌ వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః। 

యామైః పరివృతో దేవైర్హత్వాశాసత్‌ త్రివిష్టపమ్‌॥॥ 19 
ప్రతిపదార్థము : యజ్ఞః=క్రతు ఫలప్రదుడను యజ్ఞుడై అవతరించి, సర్వగతః=సర్వవ్యాపకుడు 
అయిన, హరిః=విష్టువు, తథా=ఆ ప్రకారము, అవసితాన్‌ =నిశ్చయమనస్ములైన, తాన్‌ =ఆ 
యసురాదులను, వీక్ష్య=చూచి, యామైః=యాములను, దేవైః=దేవతలతో (స్వపుత్రులు), 
పరివృతః=కూడుకొని, హత్వా=వారిని జంపి, త్రివిష్టపమ్‌ =స్వర్గమును, అశాసత్‌ =పాలించెను. 
తాత్పర్యము : సర్వవ్యాపకుడైన విష్ణుడు యజ్ఞుడనుపేర నవతరించి అట్లు స్వాయంభువుని 
బొరిగొనబోవు అసురులను, రక్క్మసులను జూచి తనకు పుత్రులైన యాములను దేవతలతో 
కలసి వారలను జంపి స్వర్గమును బాలించెను. స్వయముగా ఇంద్రుడయ్యెనని యర్థము. 

ఈ విషయమై ప్రతి మన్వంతరమును మన్వాదులు ఆటుగురు వేబువేటుగా 
అగుచుండిరి. అదియెట్లగునో సూతుడు ద్వాదశ స్మంధమునందుంజెప్పగలడు. 

(శః! మన్వన్తరం మనుర్దెవాః మనుపుత్రాః సురేశ్వరః। 
బుషయో9_ం౦శావతారాశ్ళ్చ హరేః షడ్విధముచ్యతే॥) 

ప్రతి మన్వంతరమున మనువు, మనుపుత్రులు, ఇంద్రుడు, నీ విష్ణువు అవతారము 
ఆటు విధములు చెప్పబడుచున్నవి. వారియందు ఆద్యుడు స్వాయంభువమనువు. ప్రియ 
వ్రతోత్తానపాదులు మనుపుత్రులు, యమాదులు, దేవతలు, మరీచి ప్రముఖులు, సప్తర్షులు, 
యజ్ఞుడు, హరియవతారము. ఇంద్రుడతడే. ఆ మన్వంతరము పంచవిధమగుచున్నది. అది 
చతుర్ధస్మంధమున నిరూపించాడు. 
శ్లో స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేః సుతోలి భవత్‌। 

ద్యుమత్సుషేణరోచిష్మత్పముఖాస్తస్య చాత్మజాః॥। 20 

రెండవ మనువు మొదలు ఆజుగురు మనువుల గురించి చెప్పుచున్నాడు. 

స్వారోచిషుడని గజేంద్రమోక్ష ప్రశ్న పర్యంతము. 
ప్రతిపదార్థము : ద్వితీయః=రెండవవాడగు, మనుఃతు=మనువు అయితే, అగ్నేఃసుతః=అగ్ని 
కుమారుడు, స్వారోచిషః=స్వారోచిషుడు, అభవత్‌=ఆయెను, ద్యుమత్‌ +సుషేణ +రోచిష్మత్‌ + 
ప్రముఖాః=ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు లోనగువారు, తస్య=ఆ మనువు యొక్క 
ఆత్మజాః=కుమారులు. 
తాత్పర్యము : రెండవ మనువు అగ్నిపుత్రుడు స్వారోచిషుడాయెను. అతని పుత్రులు 
ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు లోనగువారు. 
శ్లో తత్రేన్లో రోచనస్తాసీద్‌ దేవాశ్చ తుషితాదయః। 

ఊర్జస్తమ్భృాదయః సప్త బుషయో (బ్రహ్మవాదినః॥ 21 


అష్టమస్సృన్ధః - వ్రథమో౨౭_ ధ్యాయః 5 


శ్లో యం న పశ్యతి పశ్యన్తం చక్షుర్యస్య న రిష్యతి। 

తం భూతనిలయం దేవం సువర్ణముపధావత।। 12 

ఓయీ ! అతడు ఈ విశ్వమంతా వ్యాపించియున్నవాందైయుండియు, కన్నులు 
లోనగు, నింద్రియములకు ఏల గోచరించడు అన్నచో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము శే పశ్యంతమ్‌ =సర్వమును దర్శించు, యమ్‌=ఏ ఈశ్వరుని, న పశ్యతి=మనసు 
గాని, చక్షురింద్రియముగానీ దర్శింపలేదో, ఏలయన, అతడు చక్షురింద్రియాదులకు 
గోచరింపని వాడగుట వలన ప్రమాతను (చూచువానిని) ప్రమాణము (చక్షురింద్రియ వర్షము) 
గోచరించుకొనజాలదు అని భావము. 
అట్లే (శ్రుతి: చక్షుషశ్చక్షుశ్పోత్రస్య శ్రోత్రమ్‌ (అతడు కంటికింగన్ను, చెవికింజెవియై యుండువాడు.) 

ఓయీ ! అట్లయిన ఘటము నశించినతోడనే దేవదత్తునికి, ఆ ఘట విషయమైన 
చక్షుజ్ఞానమువలె, ఈశ్వరునికిని స్వరూపవిషయజ్ఞానము నశించునన్నచో ఆ విషయమై 
చెప్పుచున్నాడు. 

యస్య=సర్వమును దర్శించు ఏ పరమేశ్వరుని వలన, చక్షుః=చక్షురింద్రియ 
జ్ఞానము, న రిష్యతి=నశించదో, ఇంద్రియ గోచరములైన ఆయా పదార్థములయాకారమున 
జనించిన ఇంద్రియ వృత్తికి మాత్రమే నాశము గలుగును గాని స్వతస్సిద్ధమైన జ్ఞానమునకు 
నాశము గలుగదు. సవిత యొక్క ప్రకాశము ప్రకాశ్యమగు వస్తువు నశించినంతనే నశించదు 
గదా ! అని భావము. 

భూతనిలయమ్‌=సర్వ భూతములు వాస స్థానముగల, తమ్‌=ఆ, దేవమ్‌=దేవుని, 
సర్వాంతర్యామియైన వాని, సువర్ణమ్‌ =శోభిల్లుచు, జగమును తపింపజేయుచునుండు ఆ 
సంగుని, ఉపధావత =భజింపుడు. 
తాత్పర్యము క సర్వమును దర్శించు నే పరమేశ్వరుని మనస్సుగాని, చక్షుస్సుగాని చూడలేదో, 
ఎవని చక్షుస్సుదర్శనాది జ్ఞానము ఎప్పుడును నశించదో, ఎవడు సర్వమునందు అంతర్యామియె 
నివసించుచున్నాడో, అట్టి శోభాయమానుని ఇంద్రియ ప్రవర్తకుని అసంగుని దేవుని భజింపుము. 
శ్లో న యస్యాద్యన్తా మధ్యం చ స్వః పరో నాన్తరం బహిః। 

విశ్వస్యామూని యద్యస్మాద్‌ విశ్వం చ తదృతం మహత్‌॥ 13 

ఆ పరమేశ్వరుని రూపము నిత్యమని నిశ్చయించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యస్య=ఎవనికి, ఆద్యన్తా మధ్యజ్బు=మొదలు, నడుమ, చివరలను, న=లేవో, 
స్వః=తనవాడు, పరః=ఇతరుడు, న=లేరో, అంతరమ్‌ =లోపల, బహిః=వెలుపలకి, న=లేవో, 
విశ్వస్య= ప్రపంచమునకు, యత్‌=ఏ పని వలన, అమూని=ఆదిమధ్యాంతరములు గలవో, 
విశ్వంచ=ఈ విశ్వమును, యస్మాత్‌ =ఎవని వలననో, తత్‌ =అది, బుతమ్‌ =నిత్యమైన, 
మహత్‌ =పరిపూర్ణమైన(బబ్రహ్మము. 
తాత్పర్యము * ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవనికి తనవాండు, పరుండు అనువారు 
లేరో, ఎవనికి లోపల, వెలుపల అనునది లేదో, ఎవని వల్ల ఈ విశ్వమునకు సృష్టిస్థితి 
లయములు గలుగుచున్నవో ఎవనినుంచి యీ విశ్వము సంభవించెనో అతడు సత్యమై, 
పరిపూర్ణమైన (బ్రహ్మమై యున్నాడు. 


6 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో స విశ్వకాయః పురుహూత ఈశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః। 

ధత్తేత_ స్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే 14 

ఓయీ ! విశ్వమాపరమేశ్వరుని రూపమైనచో ఆయనకెందులకు జననాదులు లేవు. 
అట్టి స్థితిలో స్వప్రకాశ్యముగాని, జగజ్జన్మాదికమునకు కర్తయగుటచే వికారమును పొందుటచే 
ఇతడు సత్యస్వరూపుడై పరిపూర్ణుడగుట యెట్లు సంభవించును అన్నచో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము:సః=ఆ పరమేశ్వరుడు, విశ్వకాయః=విశ్వమే శరీరముగ గలవాడు, పురుహూతః 
=పెక్కు నామములు గలవాడు, ఈశః =నియామకుడు, సత్యః=సత్యస్వరూప ప్రకాశుడు, 
సర్వస్య=సమస్త జగమునకు, గోప్తా హి=రక్షకుడు, అజః=నిర్వికారుడు, పురాణః=సనాతనుడు, 
అట్టులున్నవాడు, అస్య=ఈ విశ్వము యొక్క, జన్మ+ఆది =జన్మాదికము, ఆత్మశక్యా=తన శక్తి 
మైన, అజయా=మాయచేత, ధత్తే=ధరించుచున్నాడు, తామ్‌=ఆ మాయను, విద్యయా= 
నిత్యసిద్ధమైన విద్యచే, జ్ఞానముచే, ఉదస్య=తొలగించి, నిరీహః=నిప్రియుడై, ఆస్తే=ఉండును. 
తాత్సర్యము ఆ పరమేశ్వరుడు విశ్వము శరీరముగగలవాడు, పెక్కు నామములు గలవాడు, 
నియామకుడు, సత్యస్వరూపుడు, స్వప్రకాశుడు, సర్వజనమునకు రక్షకుడు, నిర్వికారుడు, 
సనాతనుడు అయి తన అజ అయిన మాయచే ఈ విశ్వజన్మాదికములను ధరించుచున్నాడు. 
నిత్యసిద్ధ విద్యయగు జ్ఞానముచే ఆ మాయనుండి తొలగి నిషియుడైయున్నాడు. 
శ్లో॥ అథాగ్రే బుషయః కర్మాణీహన్తేత_ కర్మహేతవే। 

ఈహమానో హి పురుషః ప్రాయోం_నీహాం ప్రపద్యతే॥। 15 
ప్రతిపదార్థము : అథ=దీనివలన ఈశ్వరుడు కర్మకర్త్రత్వాదికమును త్యజించి, నైష్మర్యమున 
వర్తించుచున్నాడు. ఆకారణమున, అ(గ్రే=మొదట, బుషయః=బుషులు సైతము, అకర్మహేతవే 
=మోక్షము కొబకు, కర్మాణి =కర్మలను, ఈహంతే =కోరుచున్నారు. పురుషః=పురుషుడు, 
ఈహమానః హి=కర్మలను జేయగోరువాడే అయినను, ప్రాయః=తఅచుగ, అనీహామ్‌= 
వాంఛలేకపోవుటను, ప్రపద్యతే=పొందుచున్నాడు. 
తాత్పర్యము : ఈశ్వరుడు కర్మకర్తృత్వాదికమును త్యజించియు, యెట్లో నిష్కియుడై యున్నాడు. 
అట్లే తొల్ల బుషులు మోక్షము కొరకు కర్మలను వాంఛించుచున్నారు. అట్లే సహజముగా 
పురుషులు కర్మఫలవాంఛగలవాడైనను క్రమముగా అట్లే వాంఛలేనివాడగుచున్నాడు. 
శః ఈహతే భగవానీశో న హి తత్ర విషజ్ఞతే। 

ఆత్మలాభేన పూర్ణార్గో నావసీదన్తి యే£_ను తమ్‌॥ 16 

ఓయీ ! సర్వ వాంఛలను కోరుచున్నవాడై కర్మలతో గూడి పట్టుపురుగువలె బద్దుం 
డగుచున్నాడు అను విషయమై చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడు, ఈశఈ=జగదీశ్వరుడు, ఈహతే=సృష్టిచేయుచు, 
జీవులను నియమించగోరుచున్నాడు, ఆత్మలాభేన=ఆత్మానందముచే, పూర్ణార్థః=పరిపూర్ణుడు 
కావున, తత్ర=వానియందు, న విషజ్ఞతే=ఆసక్తుడు కాడు. యే=ఎవరు, తమ్‌=ఆ పరమేశ్వరుని, 
అను=అనుసరింతురో వారు, న+అవసీదంతి=నశించరు. 


అష్టమస్యృన్ధః - ద్రథమోం ధ్యాయః 7 


తాత్సర్యము : షడ్గ్డుణశ్వర్య సంపన్నుడు భగవంతుడు జగన్నియామకత్వమును వాంఛించుచు 
జీవులనుంటేరేపించువాడైనను ఆత్మానందమునంబరిపూర్ణుడగుట వలన వానియందు ఆసక్తుడు 
కాడు. ఎవరా భగవంతుని ఆశయించుదురో వారు నశించరు. 


శో తమీహమానం నిరహజ్మృతం బుధం-నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్‌। 
న్ఫాజ్‌ శిక్షయన్తం నిజవర్శ సంస్థితం -ప్రభుం ప్రపద్యే9_భిలధర్మభావనమ్‌॥। 17 
ఆ భగవంతునాశ్రయించినవారు చెడరు. కాబట్టి ఇట్లు లోకమునను(గహించుట 
కొరకు విశ్వము సృజించుటలోనగువాని నెవడు చేయుచున్నాడో శ్రీరామకృష్ణాదులగు 
నవతారములచే వేదోక్తమైన ధర్మమున నెవడు వర్తించుచున్నాడో ఆ దేవుని శరణుంబొంద 
గోరుచున్నాను. 


ప్రతిపదార్థము : నిజవర్త సంస్థితః=నరావతారమునకు అనురూపమైన మార్గమునందు జక్కగా 
నుండువాడును అందువలన, ఈహమానమ్‌=కర్మనాచరించువాడు, (అట్లున్నను జీవులకంటే 
విలక్షణత్వమును జెప్పుచున్నాడు), అనన్యచోదితమ్‌ =ఇతరులచేంబేరేపింపబడనివాడు కావుననే 
నిరహంకృతమ్‌ =అహంకారము లేనివాడు, పూర్ణమ్‌ =ఆప్తకాముడు, (పరిపూర్ణుడు కావున), 
నిరాశిషమ్‌ =ఆశలు లేనివాడు, బుధమ్‌ =సర్వజ్ఞుడు, ప్రభుమ్‌=ఇతరులచే నియుక్తుడు కాక 
స్వయముగ నిగ్రహానుగ్రహ సమర్దుడును, న్యూన్‌=నరులను, శిక్షయంతమ్‌=తన ఆచార 
మార్గమును బోధించుచు నడిపించువాడు, (అదియెందులకు), అభిలధర్మభావనమ్‌ =సమస్త 
ధర్మములను ప్రవర్తింపజేయువాడునగు, తమ్‌=ఆ పరమేశ్వరుని, ప్రపద్యే=శరణుపొందు 
చున్నాడు. 
తాత్పర్యము : మానవుడై యవతరించి తదనురూపమగు మార్గమున నెలకొన్నవాడు సత్మర్మల 
నాచరించువాడు, కర్మఫలాసక్తిలేనివాడు కావున కర్తృత్వాదికములను, అహంకారము లేనివాడు, 
ఆప్తకాముడు, పరిపూర్ణుడు కావున ఆశలేనివాడు, ఇతరులచే నియుక్తుడుకాడు కనుక స్వయం 
ప్రభువును సర్వమును తెలిసినవాడు మానవులను వారివారికి దగిన ఆచారములను ప్రవర్తింప 
జేయువాడు సమస్త ధర్మములను (బ్రవర్తింపజేయువాడునగు పరమేశ్వరుని శరణుపొందు 
చున్నాడు. 
శ్రీశుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో ఇతి మగ్రోపనిషదం వ్యాహరన్తం సమాహితమ్‌। 

దృష్ట్వాసురాయాతుధానా జగ్భుమభ్యద్రవన్‌ క్షుధా! 18 
ప్రతిపదార్థము : ఈ విధముగా, మంత్రోపనిషదమ్‌ =వేదమంత్రములందు, ఉపనిషత్తుల 
యందును చెప్పబడిన యర్థమును, వ్యాహరంతమ్‌=ఉచ్చరించువాడు, సమాహితమ్‌=చిత్త 
సమాధానముగలవాడునైన స్వాయంభువ మనువును, దృష్ట్వా=చూచి, నిద్రనుండి మేలుకాంచి 
వివశుడైయున్నవానివలె నున్నాడని తలంచుచున్నవారై, అసురాః=అసురులు, యాతుధానాః 
=రాక్షసులు, క్షుధా =ఆకలి కారణముచే, జగ్భుమ్‌=ఆ మనువును భుజించుటకు, అభ్యద్రవన్‌= 
పరుగెత్తుకొని వచ్చిరి. 


12 శ్రీమద్భాగవతమవోవురాణమ్‌ 


ప్రతిపదార్థము : యత్ర యత్ర=వయే కథయందు, ఉత్తమ శ్లోకః=పుణ్య యశస్వియగు, 
భగవాన్‌ =భగవంతుడు, హరిః=విష్ణువు, గీయతే =పేర్కొనబడుచున్నాండో, తత్‌+కథా=ఆ కథ, 
(తత్‌+కథాసు=ఆ కథలలో,) సుమహత్‌ =మిక్కిల దొడ్డది, పుణ్యమ్‌ =పవిత్రము, ధన్యమ్‌ = 
ఉత్తమము, స్వస్తి+అయనమ్‌ =శ్రేయస్సులకు మార్గము, శివమ్‌ =శుభకరమైనది. 
తాత్పర్యము : ఏ యే కథయందు పవిత్రయశము గల విష్ణువు భగవానుడు కీర్తింపబడు 
చున్నవాడో ఆ కథ మిక్కిలి దొడ్డది, పవిత్రమైనది, ఫలప్రదము, శ్రేయములకు మార్గము, 
శుభకరమైనది అగును. 
శ్రీ సూత ఉవాచ : శ్రీ సూతుడు వచించెను. 

శ్లో  పరీక్తితెవం స తు బాదరాయణిః ప్రాయోపవిష్టేన కథాసు చోదితః! 

ఉవాచ విప్రాః ప్రతినన్స పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్‌॥ 34 
ప్రతిపదార్థము : విప్రాః=ఓ బ్రాహ్మణులారా!, ఏవమ్‌=ఈ ప్రకారము, ప్రాయోపవిష్టేన=మరణ 
నిశ్చయుడైయున్న, పరీక్షితా =పరీక్షిత్తు చేతను, కథాసు =హరికథలయందు, చోదితః = 
(యేరేపింవబడినవాండ్దైె, పార్థివమ్‌=రాజును, ప్రతినంద్య=అభినందించి, ముదా= 
సంతోషముతో, శృణ్వతామ్‌ =వినుచున్న, మునీనామ్‌ =మునులయొక్క సదసి=సదస్సునందు, 
ఉవాచ స్మ=ఇట్లు వచించెను. 
తాత్పర్యము : ఓ బ్రాహ్మణులారా! ఈ ప్రకారము మరణనిశ్చయుడైన పరీక్షిత్తు తన్ను 
హరికథలను గూర్చి ప్రస్తావింప విని శుకుడు రాజును అభినందించి మునులెల్లరు వినుచుండ 
ఆ సభయందు ఇట్లు వచించెను. 


ఇతి శ్రీమద్భాగవతే అష్టమస్సంధే వ్రథమో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమునందు అష్టమన్మంధమున ప్రథమాధ్యాయము. 





అష్టమస్మునః - వ్రథమో౨౭_ ధ్యాయః 9 


ప్రతిపదార్థము : ఆమన్వంతరమున, ఇంద్రః=ఇంద్రుడు, రోచనః=రోచనుడనువాడు, ఆసీత్‌= 
ఆయెను. దేవాశ్చ=దేవతలు, తుషిత+ఆదయః=తుషితుడులోనగువారు, సప్త బుషయః= 
సప్తబుషులు, (బ్రహ్మవాదినః=వేదవిదులుగా, ఊర్జస్త్యంభాదయః =ఊర్జస్తంభుడులోనగువారైరి. 

ఆ స్వారోచిష మన్వంతరమందు రోచనుడనువాడు ఇంద్రుడు, తుషితాదులు 
దేవతలు, ఊర్జస్తంభుడులోనగువారు సప్తర్షులైరి. 
శో బుషేస్తువేదశిరసస్తుషితా నామ పత్ఫ్యభూత్‌। 

తస్యాం జజ్జే తతో దేవో విభురిత్యభివిశ్రుతః॥ 22 
ప్రతిపదార్థము : వేదశిరసః=వేదశిరుడను, బుషేఃతు=బుషికి, తుషితా నామ=తుషితయను, 
పత్ని=భార్య, అభూత్‌=ఉండెను. తస్యామ్‌=ఆమెయందు, దేవః=భగవంతుడు, జజ్జే=పుత్రుడై 
పుట్టెను, విభుః ఇతి=విభుడని, అభివిశ్రుతః=ప్రసిద్ధి చెందెను. 
తాత్సర్యము : ఆ కాలమున వేదశిరుడను బుషికి తుషితయను భార్యయందు విష్ణువు 
విభుడను పుత్రుడై జన్మించి ప్రసిద్ధికెక్కెను. 
శో అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృత వ్రతాః। 

అన్వశిక్షన్‌ వ్రతం తస్య కౌమార [బ్రహ్మచారిణః॥। 23 
ప్రతిపదార్థము : యే=ఎవరు, ధృతవ్రతాః=ధరించిన నియమము కల, మునయః=మునులు, 
అష్ట+ఆశీతి సహగస్రాణి=ఎనుబది ఎనిమిది వేలమందిగలరో, ఆ, కౌమార బ్రహ్మచారిణః 
=కుమార (బ్రహ్మచారి అయిన, తస్య=ఆ విభువు యొక్క వ్రతమ్‌=ఆచార నియమమును, 
అన్వశిక్షన్‌ =అనుష్టించిరి. 
తాత్పర్యము : ఎనుబదిఎనిమిది వేలమంది (88,000) మునులు వ్రతనిష్టులై కుమార 
బ్రహ్మచారియైన ఆ విభుని యాచారమనుషించిరి. 
శో తృతీయ ఉత్తమో నామ-ప్రియవ్రతసుతో మనుః। 

(పాపవనః సృజ్ఞాయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృష॥ 24 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, తృతీయః=మూడవవాడైన, మనుః=మనువు, ఉత్తమః 
=ఉత్తముడనువాడు, ప్రియవ్రతసుతః=ప్రియవ్రతసుతుడు, పావనః=పావనుడు, సృంజయః 
=సృంజయుడు, యజ్ఞః=యజ్ఞుడు, హోత్యాద్యాః=హోకత్రుడులోనగువారు, తత్‌ సుతాః=ఆ 
ఉత్తముని కుమారులు. 
తాత్పర్యము : మూడవ మనువు ప్రియమవ్రతుని పుత్రుడు ఉత్తముడు. పావనుడు, సృంజయుడు, 
యజ్ఞుడు, హోత్రుడులోనగువారు ఆతని పుత్రులు. 
శో వసిష్టతనయాః సప్త బుషయః ప్రమదాదయః। 

సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇన్టస్తు సత్యజిత్‌! 25 
ప్రతిపదార్థము : వసిష్టతనయాః=వసిస్థ మహర్షి పుత్రులు, ప్రమద+ఆదయః=ప్రమదుడు 


ల 


Oo 
లోనగువారు, సప్త్రబుషయః=సప్తబుషులైరి, సత్యాః=సత్యులు, దేవశుతాః=దేవశ్రుతులు, 


భద్రాః=భద్రులు, దేవాః=దేవతలైరిః, ఇంద్రః తు=ఇంద్రుడు మాత్రము, సత్యజిత్‌ =సత్యజిత్తు 
అనువాడు (ఇంద్రుడయ్యెను). 
తాత్పర్యము : ఆ ఉత్తమ మన్వంతరమున వశిష్టుని పుత్రుడు ప్రమదుడులోనగువారు 
సప్తర్చులైరి. సత్యులు, దేవశ్రుతులు, భ[ద్రులు అనువారు దేవతలైరి. సత్యజిత్తు అనువాడు 
ఇంద్రుడయ్యెను. 
శ్లో ధర్మస్య సూనృతాయాం తు భగవాన్‌ పురుషోత్తమః। 

సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యప్రతైః సహ॥ 26 
ప్రతిపదార్థము : ధర్మస్య=ధర్మునికి, సూనృతాయామ్‌=సూన్భతయను భార్యయందు, భగవాన్‌= 
భగవంతుడు, పురుషోత్తమః=విష్టువు, సత్యవ్రతైఃసహ=సత్యవ్రతులనువారితోకల్సి, సత్యసేన 
ఇతి ఖ్యాతః=సత్యసేనుడని ప్రసిద్దుడై, జాతః=జనించెను. 
తాత్పర్యము : ధర్మునికి సూనృతయను భార్యయందు విష్ణుభగవానుడు, సత్యసేనుడని ప్రసిద్దుడై 
సత్యవ్రతులను తోబుట్టువులతో పుట్టెను. 
శ్లో సో౭_ నృతవ్రతదుశ్శీలా-నసతో యక్షరాక్షసాన్‌। 

భూతద్రుహో భూతగణాం-స్త్వవధీత్‌ సత్యజిత్సఖః॥॥ 27 
ప్రతిపదార్థము : సః=ఆ సత్యసేనుడు, సత్యజిత్‌ +సఖః=సత్యజిత్తునకు, ఇంద్రునికి సఖుడై, 
అనృత|ప్రతదుశ్ళీలాః=అసత్య ప్రవర్తకులైన దుష్టస్వభావులును, అసతః=చెడ్డవారును అగు, 
యక్షరాక్షసాన్‌ =యక్షరాక్షసులను, భూతద్రుహః=ప్రాణిహింసకములగు, భూతగణాన్‌= 
భూతములనుపేర గణములను, రాక్షసుల తెగను, అవదీత్‌=వధించెను. 
తాత్పర్యము : ఆ సత్యసేనుడైన భగవానుడు సత్యజిత్తునకు సఖుడై, అసత్యప్రవర్తకులైన 
దుస్స్వ్వభావులును, దుష్టులును అగు యక్షరాక్షసులను ప్రాణిహింసనాచరించు భూతములను 
వధించెను. 
శః చతుర్ధ ఉత్తమట్రాతా-మనుర్నామ్నా చ తామసః। 

వృషా (పృథు) ఖ్యాతిర్నరః కేతు-రిత్యాద్యా దశ తత్సుతాః॥। 28 
ప్రతిపదార్థము : అధథ=ఆ తర్వాత, చతుర్ధ్థః=నాలుగవవాడైన, మనుః=మనువు, ఉత్తమ 
భ్రాతా=ఉత్తముని సోదరుడు, తామసః=తామసుడని, నామ్నా=పేరుతో ప్రసిద్ధికెక్కిన వాడయ్యెను. 
వృషా=వృషుడు, ఖ్యాతిః=ఖ్యాతి, నరః=నరుడు, కేతుః=కేతువు, ఇతి (ఆద్యా)=వారు 
మొదలగువారు, తత్‌ సుతాః=ఆతని పుత్రులు, దశ=పదిమంది గలిగిరి. 
తాత్పర్యము : నాలుగవ మనువు, ఉత్తముని భ్రాత తామసుడనువాడు, ఆతని పుత్రులు 
వృషుడు, ఖ్యాతి, నరుడు, కేతువులోనగువారు పదిమంది కలిగిరి. 
శ్లో సత్యకా హరయో వీరా-దేవాస్రిశిఖ ఈశ్వరః। 

(జ్యోతిర్ధామా) జ్యోతిర్వ్యోమాదయః-సప్త బుషయస్తామసే9_న్రరే॥। 29 
ప్రతిపదార్థము : తామసే+అంతరే =తామసుని మన్వంతరమున, సత్యకాః=సత్యకులు, 


అష్టమస్యున్ధః - ద్రథమోం_ధ్యాయః 11 


హరయః=హరులు, వీరాః=వీరులు, దేవాః=దేవతలు, (త్రిశిఖః=త్రిశిఖుిడనువాడు, ఈశ్వరః 
=ఇంద్రుడు, జ్యోతిర్వ్యోమాదయః=జ్యోతిర్వ్యోముడులోనగువారు, సప్తబుషయః=సప్ర 
బుషులు అయిరి. 
తాత్సర్యము ఆ తామసుని మన్వంతరమున సత్యకులు, హరులు, వీరులు, దేవతలు, 
త్రిశిఖుదనువాండింద్రుండు, జ్యోతిర్వ్యోముండులోనగువారు సప్తర్షులైరి. 
శ్లో దేవా వైధృతయో నామ విధృతేస్తనయా న్భప। 

నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా॥ 30 

విశిష్ట పరాక్రములైన నితరులగు సురలను చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, విధృతేః=విధృతి అనునామె యొక్క తనయాః=సుతులు, 
వైధృతయః నామ=వైధృతులని ప్రసిద్ధులు, దేవాః=దేవతలైరి. యమైః=ఏ వైధృతులచే, స్వేన 
తేజసా =తమ తేజముచే, కాలేన=కాలక్రమమున, నష్ట్రాః=నష్టములైన, వేదాః=వేదములు, 
విధృతాః=ధరించబడిననో. 
శ్లో తత్రాపి జజ్జే భగవాన్‌ హరిణ్యాం హరిమేధసః। 

హరిరిత్యాహృతో యేన గజేన్లో మోచితో గ్రహాత్‌॥ 81 
ప్రతిపదార్థము : తత్ర+అపి=ఆ మన్వంతరమందున, భగవాన్‌=భగవంతుడు విష్ణువు, 
హరిమేధసః=హరిమేధునికి, హరిణ్యామ్‌=హరిణి అనుభార్యయందు, హరిః ఇతి=హరియని, 
ఆహృతః=పిలువబడువాడు, జజ్జే=పుట్టె, యేన=ఏ హరిచే, గజేంద్రః=గజరాజు, (గహాత్‌= 
మొసలినుండి, బంధమునుండి, మోచితః=విడిపింపబడినవాడయ్యెను. 
తాత్సర్యము : ఆ మన్వంతరమందు భగవంతుడు విష్ణువు హరిమేధుండనువానికి హరిణియను 
భార్యయందు హరియను పేరుగల పుత్రుదై జన్మించి మొసలిచేంబట్టువడిన గజరాజును 
బంధవిముక్తుని జేసెను. 

పరీక్షిదువాచ : పరీక్షిత్తు వచించెను. 

శ్లో బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయమ్‌! 

హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్‌!! 82 
ప్రతిపదార్థము * బాదరాయణ=ఓ బాదరాయణ కుమారా !, హరిః=విష్టువు, యధథా=ఏ 
ప్రకారము, గ్రాహగ్రస్తమ్‌=నక్రముచే పట్టుకొనబడిన, గజపతిమ్‌=గజపతిని/కరిరాజును, 
అమూముచత్‌ =విడిపించెనో, ఏతత్‌=ఈ విషయము, తే=నీ వలన, వయమ్‌=మేము, 
శ్రోతుమ్‌=వినుటకు, ఇచ్భామ హే=కోరుచున్నాము. 
తాత్సర్యము : ఓ బాదరాయణ పుత్రా ! హరి యెట్లు గజరాజును మొసలి పట్టునుండి 
విడిపించెనో ఆ కథను నీ వలన వినగోరుచున్నాము. 
శో తత్మథా సుమహత్‌ పుణ్యం ధన్యం స్వస్త్యయనం శివమ్‌! 

యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్‌ గీయతే హరిః 33 


శో ద్రాక్షేక్షురమ్భాజమ్బుభిర్చిద ర్యక్షాభయామలైః। 

బిట్వైః కపిత్జెర్ణంబీరైర్భతో భల్లాతకాదిభిః॥ 14 
తాత్సర్యము * ద్రాక్షలు, చెజకు, అరటి, నేరళ్ళు, రేగులు, తాండ్ర, కరక, ఉసిరికలు, 
మారేడు, వెలగ, నిమ్మ, జీడి తిను వృక్షముల చేతను కూడుకొని యున్నది. 
శః తస్మిన్‌ సరస్సువిపులం లసత్మాజ్బనపజ్మజమ్‌। 

కుముదోత్సలకహ్లోరశతపత్రశ్రియోర్డితమ్‌॥ 15 
ప్రతిపదార్థము : తస్మిన్‌=ఆ కొండయందు, సువిపులమ్‌=విశాలమైన, లసత్‌కాంచన పంకజమ్‌ 
= వికసించిన బంగారు తామరలు గలది, కుముదోత్సలకల్లారశతప త్రశ్రియా=తెల్ల కలువలు, 
నల్ల కలువలు, ఎట్టి కలువలు, నూటు రేకులు గల తామరలు అనువాని కాంతి చేత, 
ఊర్జితమ్‌ =వెలుగొందు, సరః=సరస్సు కలదు. 
తాత్పర్యము : ఆ కొండయందు ఒక గొప్ప సరస్సు కలదు. దానియందు పూచిన పసిడి 
తామరలు, తెల్లకలువలు, నల్లకలువలు, ఎఖ్జికలువలు, నూటురేకులుగల తామరలు అనువాని 
కాంతిచే నా కొలను వెలుగొందుచుండును. 
శ్లో మత్తషట్స్పదనిర్షుష్టం శకున్తెశ్చ కలస్వనైః। 

హంసకారణ్ణవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి॥ 16 

స (3 రా లా 

ప్రతిపదార్థము : ఆ సరస్సు, మత్తషట్పదనిర్హుష్టమ్‌ =మదించిన తుమ్మెదల రొదగలదియు, 
కలనిస్వనైః =అవ్యక్త మధురములైన కూతలుగల, శకుంతైః=పక్షులచేతను, చక్రా హ్వై =జక్కవల 
చేతను, సారసైః అపి=బెగ్గురు పక్షులచేత కూడినదై, హంసకారండవ+ఆకీర్ణమ్‌ =అంచలు, 
కన్నె లేడులు అనువానితో కూడినవి, 
తాత్పర్యము : మజియు ఆ సరస్సు మదించిన తుమ్మెదల రొదగలదై అవ్యక్తమధురములైన 
కూతలు గల పక్షులతో, అంచలు, కన్నెలేళ్ళు, జక్కరలు, బెగ్గురుపక్షులు అను నీటి పక్షులతోను 
విరాజిల్లుచుండును. 
శ్లో జలకుక్కుటకో యష్టిదాత్యూహకులకూజితమ్‌। 

మత్సుకచ్చపసజ్బారచలత్పద్మరజఃపయః॥। 17 
తాత్సర్యము అ దండాన్వయము - నీట్రి కోళ్ళు, చీకు కొక్కెరలు, కూకురు గుడ్డంగి (భరత 
పక్షి అను వాని అవ్యక్తమధురమైన కూతలు గలదియు, చేపలు, తాబేళ్ళు అనువాని 
సంచారముచే చెలించు తామరల పుప్పొడితో గూడిన నీరుగలదై యొప్పెను. 
శః కదమృవేతసన లనీపవఖ్ఞులకైర్భ్యతమ్‌। 

కున్దెః కురవకాశోకైః శిరీషైః కుటజేబ్లుదైః।॥ 18 
తాత్పర్యము : దండాన్వయము - కదంబ, ప్రబ్బలి, వట్టివేరు, బట్టకడప, పొగడలను 
వృక్షములతో మొల్లలు, గోరంటలు, అశోకములు, దిరిసెనలు, కొండమల్లెలు, గారచెట్లు 
లోనగువానితో కూడియుండెను. 
శ్లో కుబ్దకైః స్వర్ణయూథీభిర్నాగపున్నాగజాతిభిః। 

మల్లికాశతప తైశ్చ మాధవీజాలకాదిభిః। 

శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరల[న్లుమైః॥। 19 


ద్వితీయోం_ ధ్యాయః 
శ్రీశుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


ఈ నాలుగవదగు తామస మన్వంతరమందు గజేంద్రుని మోక్షణము రెండు 
మూడు అధ్యాయములచే వర్ణింపబడును. రెండవ అధ్యాయమందు గజేంద్రుడు కరేణువులతో 
జలక్రీడలాడునపుడు దైవవశమున మొసలిచే పట్టుపడి హరిని స్మరించుటయు చెప్పబడును. 


శ్లో ఆసీద్గిరివరో రాజంస్తికూట ఇతి విశ్రుతః। 

క్షీరోదేనావృతః శ్రీమాన్‌ యోజనాయుతము్చితః॥ 1 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, త్రికూటః ఇతి విశ్రుతః=త్రికూటమను ప్రసిద్ధి చెందిన, 
శ్రీమాన్‌=అత్యంత మనోహరమైన, గిరివరః=పర్వతరాజము, క్షీరోదేన +ఆవృతః=పాలకడలిచే 
చుట్టబడినదై, యోజనాయుతః=పదివేల యోజనములు, ఉచ్చితః=పొడవుగలది, 
ఆసీత్‌=ఆయెను. 
తాత్పర్యము : (త్రికూటమను పర్వతరాజము గలదు. ఆ పర్వతమును పాలసము[ద్రము 
చుట్టియుండి దాని పొడవు పదివేల యోజనములు గలిగియుండెను. 
శ్లో తావతా విస్తృతః పర్యక్‌ త్రిభిః శృంగైః పయోనిధిమ్‌। 

దిశ ఖం రోచయన్నాస్తే రౌప్యాయసహిరణ్మయెః॥ 2 
ప్రతిపదార్థము : తావతా=ఆ పదివేల యోజనములచేత, పర్యక్‌=చుట్టు, విస్తృతః=వైశాల్యము 
గలది, రౌప్య+ఆయస +హిరణ్మయైః =వెండి, ఉక్కు బంగారుమయములైన, త్రిభిఃశ్చంగైః= 
మూడు శృంగముల చేత, పయోనిధిమ్‌=ఆ పాలకడలిని, దిశఃచ =దిక్కులను, ఖమ్‌= 
ఆకాశమును రోచయన్‌=ప్రకాశింపజేయుచు, ఆస్తే=ఉన్నది. 
తాత్పర్యము : ఆ పర్వతము చుట్టుకొలతయు పదివేల యోజనములు గలిగి వ్యాపించి 
యుండును. దానికి రజతలోహ సువర్ణమయములైన మూడు శిఖరములాపాలకడలిని దిక్కులను 
ప్రకాశింపజేయుచుండును. 
శ్లో॥  అన్యైశ్ళ్చ కకుభః సర్వా రత్నధాతువిచిత్రితైః। 

నానాద్రుమలతాగుల్షైర్నిర్జోషైర్నిర్ణ రామృసామ్‌!। తి 
ప్రతిపదార్థము : రత్నధాతువిచిత్రితై=రత్నముల చేతను, గైరికాది ధాతువుల చేత వింతవైన, 
అన్యైః చ=ఇతరములైన శృంగములచేత, సర్వాః కకుభః=అన్ని దిశలు, నానాద్రుమలతాగుల్మైః 
=వివిధములైన వృక్షములు, లతలు, చిన్నపొదలను వాటి చేతను, నిర్ణరాంభసామ్‌ =సెలయేళ్ళ 
ప్రవాహములయొక్క ఘోషైః=ధ్వనుల చేతను ఒప్పు చుండును. 
తాత్పర్యము : ఆ శిఖవరము రత్నముల చేత, గైరికాది ధాతువుల చేతను, విచిత్రములైన 
ఇతర శృంగముల చేతను, అన్ని దిశలు వివిధములైన వృక్షముల చేతను, లతల చేతను, 
చిన్న గుబురు చెట్ల చేతను, సెలయేళ్ళ ప్రవాహ ధ్వనుల చేతను బ్రకాశించుచుండును. 


శ్లో _ సదావనిజ్యమానాట్షి సమన్హాత్‌ పయఊర్శిభిః। 

కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్శభిః॥। 4 
ప్రతిపదార్థము : పయ ఊర్మిభిః=ఆ పాల తరంగములచే, సదా=ఎల్లప్పుడూ, సమంతాత్‌= 
అంతట, అవనిజ్యమాన +అం(ఘ్రిః:=కడుగబడుచున్న క్రింది ప్రకృనున్న, ప్రత్యంత పర్వతములు 
గలదై, హరిత్‌, మరకత +అశ్యభిః=పసరువన్నె గరుడపచ్చలను మణులచే, భూమిమ్‌=ఆ 
ప్రాంతభూమిని, శ్యామలామ్‌=ఆకుపచ్చచాయగలదానిని, కరోతి=చేయుచుండును. 


తాత్పర్యము : ఆ పర్వతము పాద(ప్రాంతముననున్న చిన్న చిన్న పర్వతములు ఆ పాలకడలి 
పాలతరగలు నిరంతరమంతట కడుగుచుండును. ఆ గిరి పసరువన్నె గరుడ పచ్చలను 
మణుల కాంతులచే ఆ ప్రాంతభూమిని ఆకుపచ్చవన్నెగలదానినిగాంజేయుచుండును. 


శ్లో॥ సిద్ధచారణగన్థర్వవిద్యాధరమహోరగైః। 

కిన్నరైరప్సరోఖిశ్చ క్రీడద్భిర్దుష్టకన్దరః॥। ర్‌ 
ప్రతిపదార్థము : క్రీడద్భిః=క్రీడించుచున్న సిద్ధచారణగంధర్వవిద్యాధరమహోరగైః =సిద్దులు, 
చారణులు, గంధర్వులు, విద్యాధరులు, దొడ్డ పన్నగముల చేత, కిన్నరైః=కిన్నరుల చేత, 
అప్పరోభిః=అప్పరసలచేత, జుష్టకందరః=గుహలందు నివశించుచు క్రీడించుచుందురు. 
తాత్పర్యము : ఆ పర్వతమునందు సిద్దులు, చారణులు, గంధర్వులు, పన్నగులు, కిన్నరులు, 
అప్సరసలు గుహలయందు క్రీడించుచుందురు. 
శ్లో; యత్ర సజ్లీతసన్నాదైర్నదద్గుహమమర్షయా। 

అభిగర్దన్తి హరయః శ్లాఘినః పరశజ్కయా॥। 6 
ప్రతిపదార్థము : యత్ర=ఏ త్రికూటగిరియందు, సంగీతసన్నాదైః=కిన్నరుల సంగీతము 
యొక్క (శ్రావ్యమైన నాదములచే, నదత్‌ గుహమ్‌=(ప్రతిధ్వనించు గుహలు కలదానిని, 
అమర్షయా=సహనము లేకపోవుటచే, పరశంకయా=శత్రువులైన సింహములు గావించు 
గర్జ్దనలను సందియముచే, శ్లాఫినః=పొగడదగిన, హరయః=సింహములు, అభిగర్జంతి= 
బిగ్గరగా గర్జనలు చేయుచుండునో. 
తాత్పర్యము : ఆ త్రికూట పర్వతములు కిన్నెర సంగీత ధ్వనులు (శ్రావ్యములై వెలయగా ఆ 
ధ్వనులు గుహలందు ప్రతిధ్వనించుచుండును. ఆ ప్రతిధ్వని విని ఉత్తమ జాతి సింహము 
శత్రుసింహముల గర్జనలను శంకచే సహనము లేనివై బిగ్గరగా గర్జించుచుండును. 
శ్లో॥  నానారణ్యపశువ్రాతసఇ్ముల ద్రోణ్యలజ్ఞృతః। 

చిత్రద్రుమసురోద్యానకలకణ్ధవిహబ్గమః॥। 7 
ప్రతిపదార్థము : నానా=విధములైన, అరణ్యపశువ్రాత =వన్యమృగముల సమూహముచే, 
సంకుల=సందడి గల, ద్రోణీ+అలంకృత = =లోయలచే అలంకరించబడినదియు, చిత్ర= 
వివిధములైన, ద్రుమ=వృక్షములు గల, సుర+ఉద్యాన= =దేవతల ఉద్యానవనములు, కలకంఠ 
విహంగమః=మధుర కంఠముగల పక్షులు కలదైయుందిను. 
తాత్పర్యము : ఆ పర్వతము వివిధములైన వన్యమృగముల సందడితోడి లోయలు గలదై 
రకరకములైన వృక్ష సంతతిగల దేవతల యుద్యానములును, పక్షులును గలదియునై 
యుండెను. 


అష్టమస్సన్ధః - ద్వితీయో2. ధ్యాయః 15 


ప్‌ 
శ్లో!  సరిత్సరోభిరచ్చోదైః పులినైర్ముణివాలుకైః। 

దేవ స్త్రీమజ్జనామోదసౌరభామ్బ్యనిలైర్యుతః।। 8 
ప్రతిపదార్థము : అచ్చోదైః=స్వచ్చమైన ఉదకములుగల, సరిత్‌+సరోభిః=నదుల చేతను, 
కొలనుల చేతను, మణివాలుకైః=మణులను ఇసుకగల, పులినైః=ఇసుక తిన్నెల చేత, 
దేవస్రీ=దేవాంగనల యొక్క మజ్జన=స్నానముచేనైన, ఆమోద=పరిమళముచే, సౌరభ= 
సువాసన గల, అంబు=నీరు, అనిలైః=గాలితోను, యుతః=కూడుకొనియున్నది. 
తాత్సర్యము : ఆ కొండ తేటనీరు గల సెలయేళ్ళచేతను, కొలంకుల చేతను, మణుల 
ఇసుక తిన్నెల చేతను, దేవాంగనలు స్నానము చేయుటచేనైన పరిమళమువలనను, నీటితోను, 
గాలితోనూ గూడియున్నది. 
శో తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః। 

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్‌। 

సర్వతోల_ లంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమైః।। 9 
ప్రతిపదార్థము : నిత్యపుష్పఫలద్రుమైః=ఎల్లప్పుడు పూచిన పువ్వులు, ఫలించిన పండ్లు గల 
వృక్షముల చేత, సర్వతః=అంతట, అలంకృతమ్‌ =అలంకరించబడిన, ఉత్తమములైన, తస్య=ఆ 
త్రికూటము యొక్క ద్రోణ్యామ్‌=లోయయందు, మహాత్మనః=మహాత్ముడు, భగవతః 
=భగవంతుడైన, వరుణస్య=వరుణుని యొక్క ఉద్యానమ్‌ =ఉద్యానము, బుతుమత్‌+నామ= 
బుతుమంతమను పేరుగలది, సురయోషితామ్‌ =దేవతాస్తీలకు, ఆక్రీడమ్‌ =క్రీడోద్యానమై 
యుండినది. 
తాత్సర్యము : ఆ త్రికూటగిరియందు మహాత్ముడైన వరుణ భగవానుని యుద్యానవనము 
బుతుమంతమను పేరుగలది దేవతాస్రీలకు క్రీడోద్యానమై వెలసెను. 
శ్లో మనారైః పారిజాతైశ్ళ పాటలాశోకచవ్చకైః। 

చూతైః ప్రియాళైః పన సైరామైరామ్రాతకైరపి॥ 11 
ప్రతిపదార్థము : ప్రియాళైః=ద్రాక్షల చేత, ఆమ్రాతకైః=అంబాళములనే విప్పచెట్లచే; 
మందారముల చేత, పారిజాతముల చేత, కలిగొట్టులు, అశోకములు, చంపకములు, 
చూతములు, మామిడి, ద్రాక్షలు, పనసులు, అంబాళములు అను వృక్షముల చేత ఆ గిరి 
అలంకరింపబడియుండెను. 
శ్లో _ క్రముకైర్నారికేలైశ్చ ఖర్జూరైర్బీజపూరకైః। 

మధూకైః శాలతాలైశ్చ తమాలైరసనార్జునైః॥ 12 
తాత్పర్యము : పోకలు, నారికేళములు, ఖర్జూరములు, మాదీఫలములు, విప్పలు, తాడులు, 
మద్దులు, చీకటి చెట్టు, వేగిసలు తెల్లమద్దులు అనువాని చేతను, 
శ్లో అరిష్టోదు (డు)మృరప్లకైర్వటైః కింశుకచన్దనైః। 

పిచుమర్జైః కోవిదారైః సరళైః సురదారుభిః॥ 13 


తాత్పర్యము : ర Arn అత్తి, జువ్వి, మల్టి, మోదుగు, గంధపు చెట్లు, వేప, కొండగోగు, 
సరళము, దేవదారు లోనగు వృక్షములచేతను, 


20 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : తథా=ఆ ప్రకారము, ఆతురమ్‌=వెతకులోనైన, యూథపతిమ్‌=ఏనుగుల 
కధినాథుదైన ఆ గజమును, బలీయసా =బలిష్టమైన మొనలిచేత, తరసా=వడితో, 
వికృష్యమాణమ్‌ =నోటిలోపలికి లాగబడుచున్న వానిని జూచి, కరేణవః=ఆడేనుంగులు, 
పరే=ఇతరములైన, గజాః=ఏనుగులు, దీనధియః=దిగులొందిన బుద్ధిగలవై, విచుక్రుశుః= 
రోదనము చేసెను. పార్షిగ్రహాత్‌=మడిమను బట్టిన మొసలి పట్టునుండి, తారయితుమ్‌= 
ఈవలికిందప్పించుటకు, 'న+అశకన్‌ =శక్తిలేనివయ్యెను. 


తాత్పర్యము : అట్లు వెతగుందిన గజనాథుని జూచి కరేణులు, ఇతరగజములు దీన భావమును 
బొందినవై మొసలిపట్టునుండి యా గజేంద్రుని దప్పింప శక్తిలేనివై యేడ్చెను. 
శ్లో నియుధ్యతోరేవమిభేన్సనక్రయోర్వికర్షతోరన్తరతో బహిర్మిథః। 

సమాః సహస్రం వ్యగమన్‌ మహీపతే సప్రాణయోశ్చిత్రమమంసతామరాః॥। 29 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ (ప్రకారముగా, నియుధ్యతోః=మల్ల యుద్ధము గావించు, 
అంతరతః=లోపలికిని (మొసలి), బహిః=వెలుపలికి (గజము), మిథః=పరస్పరము, వికర్షతోః 
=లాగుచున్న సప్రాణయోః=ప్రాణములతో గూడిన, ఇభ+ఇంద్రనక్రయోః=గజరాజమునకు, 
మకరమునకు, సమాః=ఏండ్లు, సహ(స్రమ్‌=ఒక వేయి, వ్యగమన్‌=కడచెను, అమరాః 
=దేవతలు, చిత్రమ్‌=వాని తీరును చిత్రముగా, అమంసత=తలంచిరి. 
తాత్పర్యము : ఇట్లు మొసలి నీటి లోపలికి, ఏనుగు నీటి వెలుపలికిని లాగుచు, బ్రాణములు 
వీడక పోరాడుచుండు ఆ యేనుగు మొసళ్ళకు అట్లే వేయి యేండ్లు గడచెను. అది చూచి 
వేల్పులెల్లనిది మహాచిత్రమని తలంచిరి. 


శ్లో తతో గజేన్దస్య మనోబలౌజసాం కాలేన దీర్హేణ మహానభూద్‌ వ్యయః। 
వికృష్యమాణస్య జలే9_ వసీదతో విపర్యయో౭_భూత్‌ సకలం జలౌకసః। 30 
ప్రతిపదార్థము * అంత, వికృష్యమాణస్య=మొసలిచే లాగబడుచూ, జలే=నీటి యందు, 
అవసీదతః =వాశిల్లుచున్న, గజేంద్రస్య=ఆ గజరాజుయొక్క దీర్ధేణ కాలేణ=చాలా నిడివి జెందిన 
కాలముచే, మనోబలౌజసామ్‌ =ఉత్సాహశక్తి, శరీరము, సత్వము, ఇంద్రియ పటుత్వము 
అనువాని యొక్క వ్యయః=నాశము, మహాన్‌=అధికము, అభూత్‌ =అయ్యెను, జలౌకసః=నీటి 
పట్టున గల మొసలికి, సకలమ్‌=ఆ మనోజవములన్నియు, విపర్యయః=అందుకు వ్యతిరేకమై, 
మహత్‌=అధికమై, అభూత్‌ =అయ్యెను. 
తాత్పర్యము : అంత మొసలి దన్ను నీటిలోనికి మతిమతి లాగుచుండు వాశిల్లుచున్న ఆ 
యేనుంగుల మేల్చంతికి చాలాకాలము అగుసరికి ఉత్సాహశక్తి, శరీరబలము, ఇంద్రియ 
పటుత్వము చాలా తగ్గిపోయెను. నీటి ఉనికి గాంచిన మొసలికి ఇవన్నియు పెచ్చు పెరిగెను. 
శ్లో ఇత్థం గజేన్దః స యదా ప సజృటం ప్రాణస్య దేహీ వివశో యదృచ్చయా!। 
అపారయన్నాత్మవిచక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత।। 31 
ప్రతిపదార్థము : ఇత్సమ్‌=ఈ (ప్రకారము, స గజేంద్రః=ఆ గజరాజు, యదా=ఎప్పుడు, 
ప్రాణస్య= ప్రాణమునకు, సంకటమ్‌ =విపత్తును, ఆప=పొందెనో, దేహీ=జీవుడు, యదృచ్చయా= 


అష్టమస్యన్ధః - ద్వితీయో2. ధ్యాయః 17 


ప్రతిపదార్థము : కుబ్బకై=గొజ్జంగులచేత, స్వర్ణయూధథీభిః=బంగారు వన్నెల అడవి మొల్లల 
చేత, నాగపున్నాగజాతిభిః=నాగకేసరములు, పొన్నలు జాజుల చేత, మల్లికాశతపతైః =మల్లెలు, 
మెట్టతామరలచే, మాధవీజాలకాదిభిః=పూవుల గురువిందెలు, చిన్న కడవ చెట్లులోనగు 
వానిచే, తీరజైః=గట్టున మొలిచిన, నిత్యర్తుభిః=ఎప్పుడునన్ని బుతుధర్మములు గల, ద్రుమైః 
=వృక్షముల చేత, అలమ్‌=మిక్కిలి, శోభితమ్‌ =ప్రకాశించునదైయుండెను. 
తాత్పర్యము : గొజ్జంగులు, బంగరువన్నె అడవిమల్లెలు, నాగకేసరములు, పొన్నలు, జాజులు, 
మల్లెలు, మెట్ట తామరలు, పూవుల గురువిందెలు, చిన్న కడవలులోనగు గట్టున మొలిచిన 
చెట్ల చేతను మిక్కిలి శోభిల్లుచుండెను. 
శ్లో తతైకదా తద్గిరికాననా(శ్రయః కరేణుభిర్వారణయూథపశ్చరన్‌। 

సకణ్ఞకాన్‌ కీచకవేణువేత్రవద్‌ విశాలగుల్మం ప్రరుజన్‌ వనస్పతీన్‌॥ 20 
ప్రతిపదార్థము : తత్ర=ఇట్లు సర్వము ప్రకాశించుచున్న ఆ వనమందు, తద్దిరి కానన +ఆశ్రయః 
=ఆ (త్రికూట పర్వతకాననమునాశ్రయించినవాడగు, వారణయూథపః =గజరాజు, కరేణుఖిః 
=ఆడేనుగులతో కూడి, సకంటకాన్‌=ముండ్లు తాళ్ళు కూడినది, కీచకవేణువేత్రవత్‌=మోగుచున్న 
బొంగు వెదురులు బెత్తపు చెట్లు గల, విశాలగుల్మమ్‌ =పెద్ద పొడవుగలదైన, వనస్పతీన్‌=మళ్చి, 
రావిలోనగు పెద్ద వృక్షములుగల కానన మందు, చరన్‌=సంచరించుచు, ప్రరుజన్‌ =విరచుచు. 
తాత్పర్యము : ఆ పర్వతకాననము నాగ్రయించిన ఒక గజము ఆడేనుగులతోడి గూడి ముండ్లు 
తాళ్ళుగలదై (మోగుచున్న వెదుళ్ళు బెత్తపు చెట్లు కలదై పెద్ద పెద్ద పొడవుగలదైన మల్టి 
రావిలోనగు పెద్ద వృక్షములను విరచుచు ఆ కాననమందు సంచరించుచు... 
శ్లో యధ్గన్థమాత్రాద్ధరయో గజేన్లా వ్యాఘ్రాదయో వ్యాళమృగాః సఖద్గాః। 

మహోరగాశ్చాపి భయాద్‌ ద్రవన్తి సగౌరకృష్ణాః శరభాశ్చమర్యః॥ 21 
ప్రతిపదార్థము : యత్‌+గంధమా[తాత్‌=ఏ గజరాజు ఉద్ధతిమాత్రముననే, హరయః 
=సింహములు, గజేంద్రాః=ఇతరములగు మదపుటేనుగులు, వ్యాఘ్రాదయః=పులులులోనగు, 
వ్యాళమృగాః=దుష్టమృగములు, ఖడ్గాః=ఖడ్గమృగములు, మహోరగాశ్చ=గొప్ప సర్పములు, 
సగౌరకృష్ణాః=తెల్లనిచారలుగల, నల్లనిమచ్చలు గల, శరభాః=ఎనిమిది కాళ్ళు గలిగి సింహము 
లను జంపు శరభమృగములు, చమర్యః=సవరపు మెకములును, భయాత్‌=భయము వలన, 
ద్రవంతి=పరుగెత్తిపోవును. 
తాత్పర్యము : ఏ గజరాజు ఉద్ధతిని గాంచినంతననే భయపడి సింహములు, పెద్ద ఏనుగులు, 
పెద్ద పులులులోనగు దుష్టమృగములు, ఖడ్గమృగములు, దొడ్డ సర్పములు, తెల్లచాఅలు 
నల్ల దుప్పులు, ఎనిమిది కాళ్ళుగల శరభమృగములు, సవరపు మెకములు పారిపోవును. 
శ్లో వృకా వరాహా మహిషర్‌క్షశల్యాః గోపుచ్చసాలావృకమర్మటాశ్ళ్చ! 

అన్యత్ర క్షుద్రా హరిణాః శశాదయశ్చరన్యభీతా యదనుగ్రహేణ। 22 
ప్రతిపదార్థము : వృకాః=తోదేళ్ళు, వరాహాః=అడవిపందులు, మహిష+బుక్ష+-శల్యాః=అడవి 
దున్నలు, ఎలుగుబండ్లు, ముండ్ల పందులు, గోపుచ్చసాలావృకమర్మటాఃచ=పెద్ద తోకలు 


గల కోతులు, నక్కలు, కోతులు, హరిణాః=జింకలు, శశాదయః=డేగలు, యత్‌+అనుగ్రహేణ= 
ఏ గజరాజు అనుగ్రహము చేత, అన్యత్ర=ఆ గజరాజు దృష్టిపథమును తప్పించి, క్షుద్రాః 
=అల్పమృగములు, అభీతాః=భయములేనివై, చరంతి=సంచరించుచున్నవి. 
తాత్పర్యము . తోదేళ్ళు, అడవిపందులు, అడవిదున్నలు, ఎలుగుబండ్లు, ముంగ్లపందులు, 
పెద్దతోకలుగలకోతులు, నక్కలు, కోతులు భయపడి పరిగెత్తును. అల్పజంతువులైన జింకలు, 
డేగలులోనగునవి ఆ గజరాజు అనుగ్రహమును నొందినవి. ఆ గజరాజు దృష్టిని తప్పించుకొని 
భయములేనివై సంచరించుచుండును. 
శః స ఘర్మతప్తః కరిభిః కరేణుభిః వృతో మదచ్యుత్‌ కలభైరనుద్రుతః। 

గిరిజ్ఞరిమ్లా పరితః ప్రకమ్పయన్నిషేవ్యమాణో9_లికులైర్మదాశనైః॥। 28 
ప్రతిపదార్థము : సః=ఆ గజేంద్రుడు, ఘర్శతప్తః =రవికిరణములచే తాపమునొందినవాడై, 
కరిభిః=ఏనుగులతో, కరేణుభిః=ఆడేనుగులతో, వృతః=కూడుకొన్నవాడై, మదచ్యుత్‌ = 
మదోదకమును స్రవింపజేయుచున్నవాడై, కలభైః=ఏనుగు గున్నలతో కూడి, గిరిమ్‌=ఆ 
పర్వతమును, గరిమ్హా=తన భారముచే పరితః=అంతటను, ప్రకంపయన్‌ =వడకించు 
చున్నవాడై, మద+అశనైః=మదోదకమును భుజించు, అళికులైః =తుమ్మెద మొత్తముచే, 
నిషేవ్వమాణః=సేవింపబడుచున్నవాడై, అనుద్రుతః=వడివడి పోయెను. 


తాత్సర్యము : ఆ మిన్న యేనుగు వేసంగి వెట్టకుందాపము పొంది దాహముగొన్నవాడై, 
ఏనుగులు, ఆడేనుగులు, ఏనుగు గున్నలు తన్నుం జుట్టురాగా తన దేహభారము వలన ఆ 
పర్వతమునంతను వడికించుచు మదోదకమును గ్రోలు తుమ్మెదలు తన్ను సేవింపగా 
వడివడిపోయెను. 
శ్లో సరో౭_నిలం పజ్మజరేణురూషితం జిఘ్రన్‌ విదూరాన్మదవిహ్వలేక్షణః। 

వృతః స్వయూథేన తృషార్ది తేన తత్‌ సరోవరాభ్యాశమథాగమద్‌ ద్రుతమ్‌॥ 24 
ప్రతిపదార్థము : మదవిహ్వలేక్షణః=మదముచే వివశములైన కన్నులు గల ఆ గజరాజు, 
విదూరాత్‌=దూరము నుండియే, పంకజరేణురూషితమ్‌ =తామరల పుప్పొడి కలసిన వన్నె 
మారి, సరః+అనిలమ్‌=కొలంకు గాలిని, జిఘ్రన్‌ =మూర్మొనుచు, తృష+ఆర్టితేన=దప్పిచే 
నలగుచున్న స్వయూథేన =తన కరుల మొత్తముతో, వృతః=కూడుకొన్నవాడయి, అధః=అంత, 
తత్‌=ఆ, సరోవరాభ్యాశమ్‌=సరోవరము సమీపమును గూర్చి, ద్రుతమ్‌=వడిగా, ఆగమత్‌= 
పోయెను. 
తాత్సర్యము : మదమున కన్నులు వివశములు కాగా ఆ గజరాజు తామరల పుప్పొడి 
కలసిన కొలంకుగాలిని దూరము నుండియే మూర్మొనుచు దప్పిగొని తన యేనుగుల మొత్తము 
దన్నుకూడిరాగా, ఆ మేలైన కొలంకు చెంతకు వడివడిపోయెను. 
శ్లో విగాహ్య తస్మిన్నమృతామ్బు నిర్మలం హేమారవిన్లోత్సలరేణువాసితమ్‌। 

పపౌ నికామం నిజపుష్కరోద్ధ ఎ్రతమాత్మానమద్చిః స్నపయన్‌ గతక్షమః॥। 25 


అష్టమస్సన్ధః - ద్వితీయో2. ధ్యాయః 19 


ప్రతిపదార్థము క తస్మిన్‌=ఆ సరస్సునందు, విగాహ్య=మునింగి, హేమ+అరవింద+ఉత్పల 
రేణువాసితమ్‌ =పొలదామరలయు, నల్లకలువలయు, పరాగము వాసన గొట్టు(నట్టిదై) చున్నదై, 
నిర్మలమ్‌ =తేటయైన, అమృత +అంబు =అమృతము వంటి నీటిని, నికామమ్‌ =తనివితీర, 
పపౌ=త్రాగెను, నిజ పుష్కర+ఉద్ధృతమ్‌=తన తొండముతో పీల్చి పైకెగురబడినదాని నీరు 
తాపముచే, అబ్ధిః=ఉరములచే, ఆత్మానమ్‌=తన మేనును, స్నపయన్‌=తడుపుచు, గతక్షమః 
=పోయిన తాపము గలవాడయ్యెను. 
తాత్పర్యము : ఆ గజరాజు ఆ కొలంకునందు మునిగి బంగరు తామరలయు, నల్ల 
కలువలయు, పుప్పొడి తావివలచునదై తేటగించినదై, అమృతము వంటి నీటిని తన 
తొండముతో పీల్చి యెత్తి తనివిదీర గ్రోలెను. ఆ చల్లని నీళ్ళతో తన మేనంతయుందడిపి 
బడలికను దీర్చుకొనెను. 
శ్లో స్వపుష్మరేణోద్దృతశీకరామ్చుభిర్నిపాయయన్‌ సంస్నపయన్‌ యథా గృహీ! 

జిఘ్రన్‌ కరేణూః కలభాంశ్చ దుర్మదానాచష్ట కృద్చ్రం కృపణో9_జమాయయా॥ 26 
ప్రతిపదార్థము : యథా గృహీ=గృహస్థుడువలె ఆ గజరాజు, స్వపుష్మరేణ=తన తొండముతో, 
ఉద్ధృ్రతశీకరాంబుభిః=పైకిగ్రహించబడిననీటి తుంపరలచే, కరేణూః=ఆడేనుగులను, దుర్మదాన్‌ 
=పొగరుబోతులైన, కలభాన్‌=ఏనుగుగున్నలను, నిపాయయన్‌ =తనివితీర (త్రాగించుచు, 
సంస్నపయన్‌ =మేనులెల్లందడుపుచు, జిఘ్రన్‌=మూర్శొనుచు, అజమాయయా =విష్టమాయచే, 
కృపణః=దీనుడై, కృతమ్‌ =చాలా కష్టముగా, ఆచష్ట=తలంచెను. 
తాత్పర్యము : ఆ గజపతి గృహస్థుడట్లు తన తొండముతో జలములను గైకొని ఆదేనుంగులను 
పొగరుగొన్న గున్నయేనుంగులను ద్రాగించుచు వాని మేనులు తడియ నీరు చల్లుచు వానిని 
మూర్మొనుచు నుండి పదంపడి విష్ణుమాయచే దీనుడై కష్టమున నిట్లు తలంచెను. 


శ్లోః తం తత్ర కళ్చిన్సప! దైవచోదితో గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహీత్‌। 
యదృచ్చయైవం వ్యసనం గతో గజో యథాబలం సో౭_తిబలో విచక్రమే॥ 27 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా !, తత్ర=ఆ సరస్సునందలి, బలీయాన్‌=బల్లిదమైన, కళ్చిత్‌= 
ఒకానొక, గ్రాహః=మొసలి, దైవచోదితః=దైవప్రేరణమున, రుషా=క్రోధముతో, చరణౌ=ఆ 
గజము పాదములను, అగ్రహీత్‌=పట్టుకొనెను, యదృచ్చయా=తనకు తానే వచ్చి, ఏవమ్‌= 
ఈవిధముగా, వ్యసనమ్‌=దుఃఖమును, గతః=పొందినదైన, గజః=ఏనుగు, యథాబలమ్‌= 
ఎంత బలమున్నదో, సః=ఆ మకరము, అతిబలః=మిక్కిలి బలముగలధై, విచక్రమే= 
ఆక్రమించెను. 
తాత్పర్యము : ఆ కొలనియందున్న ఒకానొక బల్లిదమైన మొసలి విధివశమున నేతెంచి 
కినుకమెయి యాగజరాజు పాదములు గబిచి పట్టుకొనెను. ఉన్నట్లుండి తనకుతానై వచ్చి 
దుఃఖమును పొందినవాడైన ఆ గజరాజు బలమెంతగలదో ఆ బలమునంతను మించినదై 
మిక్కిలి బలముగల ఆ మొసలి ఆక్రమించెను. 


శో తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా। 
విచుక్రుశుర్దీనధియో౭_ పరే గజాః పార్షిగ్రహాస్తారయితుం న చాశకన్‌॥ 28 


ణ 


లెల్లరు, సర్వహేతుషు=వానికి కారణమైన మహదహంకారతన్నాత్రాది పంచమహాభూతములు, 
కాలేన =కల్పాంతకాలమచే, కృత్నుశః=సర్వవిధముల, పంచత్వమ్‌=నాశనమును, ఇతేషు= 
పొందినదగుచుండగా, తదా=అప్పుడు, గహనమ్‌=దురవగాహమై, గంభీరమ్‌= అనంతమై, 
తమః=తామసికమైన, మాయాంధకారము, ఆసీత్‌=ఆయెను. తస్య=ఆ యంధకారమునకు, 
పారే=ఆవల, (ఆదిత్యం వర్ణం తమసః అని (శ్రుతి) యః=ఎవడు, అభివిరాజతే =ప్రకాశించునో. 
తాత్పర్యము : మహాప్రళయమునందు భువాదిచతుర్ణ్లశభువనములు, బ్రహ్మేంద్రాది 
పాలకులును వానికింగారణమైన మహదహంకార తన్మాత్ర పంచభూతాదులును పూర్తిగా 
నాశనము బొంది తామసికమై మాయాంధకారము దురవగాహమై అనంతమై వ్యాప్తముకాగా 
ఆయంధకారమునకు ఆవలనెవడు ప్రకాశించుచున్నాడో - 

శ్లో న యస్య దేవా బుషయః పదం విదుర్జన్తుః పునః కో- రతి గన్తుమీరితుమ్‌। 

యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః స మావతు॥ 6 
ప్రతిపదార్థము : యస్య=ఎవని యొక్క పదమ్‌=స్థానమును, దేవాః=దేవతలు, బుషయః 
=బుషులు, న విదుః=తెలుసుకొనలేరో, పునః=మరి, జంతుః=ఆ దేవ బుషులకు తర్వాతి 
వాడైన ప్రాణి, క=ఎవడు, గంతుమ్‌=తెలుసుకొనుటకు, ఈరితుమ్‌=తలంచుటకు, అర్హతి = 
తగునో, నటస్య=నాట్యము చేయువాని, ఆకృతిభిః యథా=పలు రూపులచేతనువలెను, 
విచేష్టితః=పలు విధములుగా బ్రవర్తించువాడును, దురత్యయ +అనుక్రమణః=దుర్గమమైన 
చరిత్రము గలవాడగు, సః=ఆ భగవానుడు, మా=నన్ను, అవతు=రక్షించును. 
తాత్పర్యము : ఎవని కలరూపును వేల్పులు గాని, మునులు గాని యెజుంగలేరన్న కేవలము 
మొన్న మొన్న పుట్టినవాడు భగవత్తత్త్వమెటుంగదగినవాడగునో, నాట్యము చేయు నట్టువువలె 
పలు వేషభాషలు (అవతారములు, తత్కృత్యములు) గలిగి ఎజుంగుటకు శక్యముగాని 
ప్రవర్తనము గల దుర్గమమైన చరిత్రము గల భగవంతుడు నన్ను రక్షించును. 
శ్లో దిదృక్షవో యస్య పదం సుమజ్జళం విముక్తసజ్లా మునయః సుసాధవః। 

చరన్యలోకప్రతమ వ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః స మే గతిః॥ 7 

తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే- యనాయ. 

ఆ పరమేశ్వరుని తెలిసుకొనుటవలనే సంసారగతిని దాటుచున్నాము. అదిగాక 
మోక్షమును పొందుటకు వేరు మార్గము లేదు అను (శ్రుతిని ఆశంకించి ఆ పరమేశ్వరు 
నెజుంగు జ్ఞానోపాయము చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యస్య=ఏ పరమేశ్వరుని యొక్క మంగళమ్‌=నిత్యోత్సవమైన పదం, 
స్థానమును, దిదృక్షవః=చూడగోరినవారై, మునయః=మునులు, విముక్తసంగాః=అన్ని 
విషయములందు ఆసక్తివీడినవారై, సుసాధవః=చక్కని సాధువులవలె, ఆలోకవ్రతమ్‌ = 
బ్రహ్మచర్యాది వ్రతం, అ(వ్రణవ్‌ =భవ్టముకాని దానిని, చరంతి=ఆచరించుచూ, 
భూతాత్మభూతాః=ఎల్ల ప్రాణులందు ఆత్మద్రష్టలుగానై, సుహృదః=ఎల్ల ప్రాణులందు స్నేహ 
ముద్ర గలవారైన, సః=ఆ పరమేశ్వరుడే నాకు, గతిః=శరణు అగుగాక ! 


అష్టమస్ఫున్ధం - ద్వితీయో2. ధ్యాయః 21 


విధి చెయ్డుమున, వివశః=పరవశుడై, ఆత్మవిచక్షణే=తన బంధవిముక్తి వితానువై, అపారయన్‌ 
=అంతము పొడగానక, చిరమ్‌=తడవుకాలము, దధ్యా=ఆలోచించెను. అథ=తర్వాత, ఇమాం 
బుద్ధిమ్‌=ఈ బుద్ధిని, ఈ తలంపని, అభ్యపద్యత =పొందెను. 

తాత్పర్యము : ఇట్లా గజేంద్రుడు ప్రాణ సంకటమునకు గుతియై ఆ ప్రాణి విధిచేతకు 
అధీనుడై తన బంధమోక్షమునకు అంతముగానక చాలాకాలము, ఆలోచించి కడకట్టి బుద్ధి 
కలవాడయ్యెను. 


శ్లో|న మామిమే జ్ఞాతయ ఆతురం గజాః-కుతః కరిణ్యః ప్రభవన్తి మోచితుమ్‌। 

గ్రాహేణ పాశేన విధాతురావృతోల_ప్యహం చ తం యామి పరం పరాయణమ్‌॥ 82 
ప్రతిపదార్థము : జ్ఞాతయః=బంధువులైన, ఇమే=ఈ, గజాః=ఏనుగులు, ఆతురః=ఆపదలో 
బడిన, మామ్‌=నన్సు మోచితుమ్‌=విడిపించుటకు, న=చాలవు, కరిభిః=ఆడ ఏనుగులు, 
కుతః=ఎట్లు, ప్రభవంతి=చాలును, గ్రాహేణ=మొసలి/నోటి న/ీరూపున/పొందిన, విధాతుః 
=విధి యొక్క పాశేన=పాశముచే, వృతః=చుట్టబడియున్న, అహమ్‌ చ=నేను, తమ్‌ =ఆ, 
పరమ్‌ =పరమేశ్వరుని, పరాయణమ్‌ =బ్రహ్మాదులచే ఆ(శయభూతుని, శరణమ్‌ =శరణమును, 
యామి=పొందెదను. 
తాత్పర్యము : ఈ బంధువులైన గజములు, ఈ కరేణువులు వీరెట్లును నన్ను బంధము 
నుండి విడిపించుటకు సమర్గులు గారు. నేను అశక్తుడను. మొసలి రూపున విధి పాశము 
నన్ను గట్టివైచినది. నేను ఆ పరమేశ్వరుని బ్రహ్మాదులకు ఆశ్రయుని శరణు పొందెదను. 


శో యః కశ్చనేశో బలినో౭_న్తకోరగాత్‌ ప్రచండవేగాదభిధావతో భృశమ్‌! 

భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాన్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి॥ 88 
ప్రతిపదార్థము : యః కశ్చన+ఈశః=ఏ యొక్కనొకడు జగమునకుంబ్రభువై యున్నాడో, 
బలినః=బల్లిదుడై, (ప్రచండవేగాత్‌=తీవ్రమైన వేగముగలవాడై, అభిధావతః=పైకి కలియ 
పరువెత్తివచ్చిన, అంతక+ఉరగాత్‌=యముడను సర్పము నుండి, భీతమ్‌ =భయము పొందిన 
వాడైన, ప్రపన్నమ్‌=శరణుపొందిన వాడిని, యః=ఎవడు, పరిపాతి =రక్షించుచున్నాడో, 
యత్‌+భయాత్‌=ఎవని భయముచే, మృత్యుః=మృత్యువు, ప్రధావతి=పరుగెత్తుచు నియమమున 
బ్రవర్తించునో, తమ్‌ =ఆ పరమేశ్వరుని, అరణమ్‌ =శరణమును, ఈమహి =పొందెదను. 
తాత్పర్యము : ఎవడు సర్వజగదీశుడో, తీవ్ర వేగమున బైకి గలియబరుగెత్తి వచ్చిన అంతకుడను 
సర్పము నుండి భయపడి తన్ను శరణుఒడ్డిన వాని రక్షించుచున్నాడో, ఎవ్వని భయమున 
మృత్యువు సైతము జాగ్రత్తతో తన కృత్యమును గావించునో ఆ పరమేశ్వరుని శరణు 
పొందెదను. 

ఈ పరబ్రహ్మము యొక్క భయముచే వాయువు వీచును, సూర్యుడుదయించును. 
ఆ భయముచే నింద్రాగ్నులు ప్రవర్తించును, ఆ భయముచే మృత్యువు ప్రవర్తించును. 

ఇతి శ్రీ మద్భాగతవే మహాప్రురాణే అష్టమస్యంధే ద్వితీయో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందు అష్టమ నృంధమున ద్వితీయాధ్యాయము. 


తృతీయో౭_ ధ్యాయః 
ఈ అధ్యాయమునందు గజేంద్రునిచే స్తుతించబడి హరివచ్చి గ్రాహముఖము నుండి ఆ 
గజేంద్రునుద్ధరించెను. అతనికి దేవలుని శాపమును దీరెను అనునవి వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఏవం వ్యవసితో బుద్ధా సమాధాయ మనో హృది। 

జజాప పరమం జాప్యం ప్రాగ్డన్మన్యనుశిక్షితమ్‌॥। 1 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము ఆ గజేంద్రుడు, బుద్ధ్యా=బుద్ధిచే, వ్యవసితః 
=నిశ్చయమును బొందినవాడై, మనః=మనస్సును, హృది =హృదయమునందు, సమాధాయ= 
ఉంచి, ప్రాగ్దన్మని +అనుశిక్షితమ్‌ =పూర్వ జన్మమునందు, ఇంద్రద్యుమ్నుడను పేరుతో నున్నవాడై 
అభ్యసించబడిన, పరమమ్‌=ఉత్తమమైన, జాప్యమ్‌ =స్తోత్రమును, జజాప =జపించెను. 
తాత్పర్యము : ఇట్లు గజేంద్రుడు బుద్ధియందు నిశ్చయించుకొన్నవాడై, మనస్సునందు, 
నిగ్రహము గల హృదయమునందు నిల్పి పూర్వజన్మమునందు అభ్యసించబడినదైన ఉత్తమమైన 
విష్ణుస్తోత్రమును గావించెను. 


గజేన్ట ఉవాచ : గజరాజు వచించెను. 


శ్లో ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్‌। 
పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి।। 2 


గ్రాహముచే బట్టుబడినందున శరీరము వంచి నమస్మరించుటకు శక్యము 
కానందున తనకు ఆ భగవత్‌ జ్ఞానము సంభవించుటకు విశేషించి స్తుతించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యతః=ఏ చిద్రూపుని వలన, ఏతత్‌=ఈ దేహాదికము, చిత్‌+ఆత్మకమ్‌ = 
చేతనముగా నగుచున్నదో, అట్లే, యేన చేతయతే విశ్వమ్‌ అని వచించెనో అందుకు హేతువు, 
పురుషాయ=కారణస్వరూపమై ఎల్ల ప్రాణుల శరీరములందు ్రవేశించినవాడు, ప్రకృతి 
పురుషులు కారణమై యుండుట ప్రసిద్ధమైనదో చెబుతూ ఆదిబీజాలు - ఆదియనగా ప్రకృతి, 
బీజము పురుషుడు, ఈ యిరువురి రూపమైనవాడు అట్లు శరీరములంటబవేశించు 
పరమేశ్వరుడునగు వానిని, అభిధీమహి =ధ్యానించెదను. భగవతే =షద్డుణె శ్వర్యసమృద్ధిగల 
తస్మై=ఆ విష్ణువునకు, పరేశాయ =పరమేశ్వరునకు, ఓం నమః=ప్రణామపూర్వకముగా 
నమస్కారములు. 
తాత్పర్యము : జ్ఞానాదిషద్దుణి శ్వర్యసంపన్నుడగు ఆ విష్ణువునకు (బ్రణామపూర్వకముగా 
నమస్మారము చేయుచున్నాను. ఎవని వలన ఈ ప్రాణి సముదాయము చేతనము (జ్ఞానం) 
గలదగుచున్నదో, ఎవడెల్ల (ప్రాణుల శరీరములందంతర్యామిరూపమునం (బవేశించి 
యున్నాడో, ఎవడు ప్రకృతి పురుషుల రూపమైయున్నాడో, ఎవడు పరమేశ్వరుడో ఆ విష్ణువును 
ధ్యానించెదను. 
శ్లో యస్మిన్నిదం యతళశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్‌! 

యో౭_స్మాత్‌ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయమ్మువమ్‌॥। 8 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 23 
పరమైశ్వర్యమును వివరించుచు చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యస్మిన్‌ =అధిష్టానమైన ఎవనియందు, ఇదమ్‌=ఈ జగము నిల్చియున్నదో, 
యతః చ=ఎవని ఉపాదానము వలన, ఇదమ్‌ =ఈ జగము ఉద్భవించుచున్నదో, యేన= ఏ 
కర్తచే, ఇదమ్‌=ఈ జగము పరిపాలింపబడునో, యః=ఎవడు, అస్మాత్‌=కార్యరూపమైన 
జగము కంటెను, పరస్మాత్‌=కారణరూపమైన ప్రకృతికంటెను, పరః=వేజియున్నాడో, తమ్‌=ఆ, 
స్వయంభువః =స్వతస్సిద్దుడై యున్నవానిని విష్ణువును, ప్రపద్యే=శరణుపొందెదను. 
తాత్పర్యము : అధిష్టానమై సర్వమునకు రజ్ఞువువలె యుండగా ఈ విశ్వము భాసించుచున్నదో, 
ఎవని యుపాదానమున (కుండకు మట్టి ఆకారము) ఈ జగము ఏర్పడుచున్నదో, ఎవడు 
కర్తయె ఈ జగమును బ్రోచుచున్నాడో ఎవండీ జగమంతయు తానేయై యున్నాడో, ఎవడీ 
కార్యరూపమగు జగత్తుకంటెను కారణరూపమగు ప్రకృతికంటెను పరుడో, ఆ స్వయంభువుని 
విష్ణువును శరణుపొందుచున్నాను. 
శ్లో యః స్వాత్మనీదం నిజమాయయార్చితం క్వచిత్‌ విభాతం క్వ చ తత్‌ తిరోహితమ్‌। 
అవిద్ధదృక్‌ సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలో9 వతు మాం పరాత్పరః॥ 4 
విశ్వహేతువగుటను స్వతస్సిద్దుడై యుండుటను చెప్పబడినది. ఇప్పుడు విశ్వ 
ప్రకాశకత్వమును స్వప్రకాశకత్వమును వర్ణించుచు బ్రార్ధించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యః=ఎవడు, నిజమాయయా=తన వైష్ణవమాయచే, స్వాత్మని=తనయందు, 
అర్పితమ్‌ =సమర్పించబడిన (లీనము గావింపబడిన), ఇదమ్‌ =ఈ జగమును, అవిద్ధదృక్‌= 
లుప్తముగాని దృష్టిగలవాడై, సాక్షీ=సాక్షియె, క్వచిత్‌=ఒకప్పుడు, సృష్టికాలమునందు, విభాతమ్‌= 
అభివ్యక్తమైనదియు, క్వచిత్‌=ఒకప్పుడు ప్రళభయకాలమందు, తిరోహితమ్‌ =లీనమైపోవుదానిని, 
ఉభయమ్‌ =కార్యమును, జగమును, కారణమును, ప్రకృతిని, ఈక్షతే=చూచుచున్నాడో, 
ఆత్మమూలః=ఎల్ల జీవులకు మూలమై స్వప్రకాశుడైన, పరాత్పరః=ప్రకృతికింబరుడు లేక 
ప్రకాశములైన చక్షురాదులకునుం బరుడో వానిని సైతము ప్రకాశింపజేయువాడును, మామ్‌ = 
నన్ను, అవతు =రక్షించుగాక ! 
తాత్పర్యము : ఎవడు తన వైష్ణవమాయ తనయందు సమర్పించిన ఈ జగమును సృష్టి 
కాలమును బ్రకాశించునదిగనుంబ్రళయకాలమందు లీనమైనదిగను, అప్రతిహతమైన జ్ఞాన 
దృష్టిగలవాడై సాక్షియై చూచుచున్నాడో ఆయాత్మ మూలజీవులకెల్ల మూలమైన స్వప్రకాశుడు 
ఆ పరాత్పరుడు ప్రకృతి పురుషులకు పరుడై లేక పరమైన చక్షురాదీంద్రియ సముదాయమునుం 
బ్రకాశింపజేయుచున్నాడో వాడు నన్ను రక్షించువాడు. 
శ్లో కాలేన పజ్బత్వమితేషు కృత్నృశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు। 
తమస్తదాసీద్‌ గహనం గభీరం యస్తస్య పారే భివిరాజతే విభుః॥ ర్‌ 
తిరోహితమైన దానిని జూచుచున్నాడను దానిని విస్తరించి చెప్పుట ద్వారా 
దుర్దైేయత్వమును తెలిసికొనలేకపోవుటను తలంచుచు ప్రార్థించుచున్నాడు. రెండవ శ్లోకం 
చేత - కాలేన. 


ప్రతిపదార్థము : లోకేషు=భువాది చతుర్దశ భువనములను, పాలేషు=ఇంద్రాది దిక్సాలకులకు 


28 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


లోపల గల అత్తిలోనగు పుల్లలచే) కప్పబడి, చిదూష్మపాయ =జ్ఞానమను నగ్నికలవాడు, 
తత్‌+క్షోభ=ఆ గుణముల కార్యమగు జగత్సుష్టిచేత, విస్ఫూర్జ్దిత =బహిర్వృత్తికల (వెలుపల 
నుంచినదై) మానసాయ =మానసము (సంకల్పముగలవాడు)గల, నైష్మర్యభావేన =ఆత్మతత్వము 
యొక్క అభావము చేత, నివర్తిత+ఆగమస్వయం ప్రకాశాయ =నివర్తింపబడిన, విధిని షేధలక్షణ 
రూపములై వేదములు గలవారి యందు స్వయముగానే ప్రకాశించువాడు అగు దేవుని 
కొరకు, నమస్మరోమి=నమస్మరించెదను. 
తాత్పర్యము : గుణముల ఆరణిచే ప్రకృతిచే గప్పబడిన జ్ఞానాగ్ని కలవాడును, గుణముల 
కార్యమగు సృష్టియందు బ్రకటితమైన మనస్సంకల్పముగలవాడు ఆత్మతత్త్వభావనచే విధి 
నిషేధరూపములైన వేదములను వర్జించినవానియందు స్వయముగాంబ్రకాశించువాడగు 
దేవునికి నమస్మరించెదను. 
శః మాద్భక్‌ ప్రపన్నపశుపాశవిమోక్షణాయ 

ముక్తాయ భూరి కరుణాయ నమో౭_లయాయ। 

స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత- 

ప్రత్యగ్‌ దృశే భగవతే బృహతే నమస్తే 17 
ప్రతిపదార్థము : మాద్భక్‌ టక్‌ ణాయ-మాద్భక్‌=నా వంటి దిక్కులేని, ప్రపన్న=శరణుపొందిన, 
పశుపాశ=పశువుయొక్క అవిద్యయను పాశమును విముక్తిగావించువాడు, యోగ్యతను చెప్పు 
చున్నాడు, ముక్తాయ =అవిద్యాది సంబంధము లేనివాడు, విమోచనమున హేతువు, భూరి 
కరుణాయ =అధికకరుణగలవాడు, అందువలన ఆవిభుడు, అలయాయ =అలయుడు అగుచు, 
స్వాంశేన =అంతర్యామి రూపమున, సర్వతనుభృత్‌ మనసి =ఎల్ల దేహధారుల మనస్సు లందు, 
ప్రతీత ప్రత్యగ్‌దృశే =ప్రఖ్యాతమైన అంతర్దృష్టి కలవాడును, 

య ఆత్మనితిష్టన్నాత్మా.... అంతరోయం, భగవతే=ఎల్ల శరీరధారుల నియమనము 
నందు సమర్ధుడు, బృహతే=వారి మనస్సునందున్నాను అపరిచ్చిన్నుడైన, తే=నీకు, నమః 
=నమస్మారము. 
తాత్సర్యము : దిక్కులేని తన్ను శరణుపొందిన నావంటి పశువుల అజ్ఞానపాశమునుండి 
విడిపించువాడును, అవిద్యాసంబంధము లేనివాడు, దయాసముద్రుడు, అలయుడు లేక 
సర్వమును జాగ్రత్తగ నిర్వహించువాడు, అంతర్యామిరూవమున ఎల్ల దేహధారుల 
హృదయములందుండువాడు వరిచ్చిన్నుడు కానివాడును సర్వజీవుల నియమించు 
భగవంతునికి నమస్మారము. 
శ్లో॥  ఆత్మాత్మజాప్త్రగృహవిత్తజనేషు సక్రైర్దుష్పాపణాయ గుణసబ్లవివర్ణితాయ। 

ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ॥ 18 
ప్రతిపదార్థము క ఆత్మాత్మ... జనేషు=వారందరి లోపలనున్నవాడై, ఆత్మ=దేహమున, 
ఆత్మజ=పుత్రులు, ఆప్త=మి(త్రులు, గృహ=ఇళ్ళు, విత్త=సొమ్ము, జనేషు=పరివారములోనగు 
వానియందు, సక్తెః==ఆశక్తులైన వారిచే దుష్రాపణాయ=పొందశక్యముగాని వాడును, 
గుణసంగవివర్ణితాయ=సత్వాది గుణముల సంపర్మము లేనివాడును, ముక్త+ఆత్మభిః 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 25 


తాత్పర్యము : ఏ పరమేశ్వరుని నిత్య కళ్యాణాస్పదమైనధామమును బొందగోరి ఎల్ల విషయము 
లందు సంగము వీడిన మునులు, చక్కని సాధువర్తనము గలవారు, సర్వభూతములందు 
ఆత్మదృష్టిగలవారు, సర్వభూతములందు స్నేహబుద్ధి గలవారునై అడవిలో లోక సామాన్యము 
గాని బ్రవ్మాచర్యాదివ్రతము, జపములలో, అవ్రణమ్‌=నడువ భంగము పొందనిదైనది 
అనుష్టించుచున్నారో ఆ పరమేశ్వరుడు నాకు శరణు అగుగాక ! 
శో న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా! 

తథాపి లోకాప్యయసమృవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి॥ 8 

దుర్గమమైన చరిత్ర గలవాడని చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము క యస్య=ఎవనికి, జన్మకర్మ చ=పుట్టుక, కర్తవ్యమగు క్రియలు, న విద్యతే= 
లేవో, నామరూపే=నామ రూపములు, న=లేవో, గుణదోషః+ఏవ వా=గుణదోషములును 
న=లేవో, తథాపి =అట్టివాడైనను, లోక+అప్యయసంభవాయ =జగము యొక్క ప్రళయమునకు 
సృష్టికొరకు, స్వమాయయా=తన మాయతో గూడి, అనుకాలమ్‌ =ప్రతికాలమునందు, ప్రతి 
కల్పమునందు, తాన్‌=ఆ జన్మ కర్మలను, బుచ్చతి=పొందుచున్నాడో ఆ దేవునకు నమ 
(స్మరించుచున్నాను)స్మారము. 
తాత్సర్యము : ఎవనికి జన్మకర్మములు లేవో, నామరూపములు లేవో, గుణదోషములు 
లేవో తానట్టివాడై లోకముల సృష్టి ప్రళ్రయముల కొరకు ఆయా కాలమునందు తాను తన 
మాయతో గూడి ఆ జన్మ కర్మాదులను బొందుచున్నాడో ఆ దేవునికి నమ(స్మరించు 
చున్నాను)స్మారము. 
శ్లో తస్మై నమః పరేశాయ బ్రహ్మణే నన్తశక్తయే। 

అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే॥। 9 
ప్రతిపదార్థము : బ్రహ్మణే= బ్రహ్మమును, అనంత శక్తయే=నాశము లేని శక్తులు గలవాడు, 
అరూపాయ=రూపము లేనివాడు, ఉరురూపాయ=పెక్కు దొడ్డ రూపములు గలవాడు, 
ఆశ్చర్యకర్మణే=అద్భుతములు గల క్రియలు గలవాడునగు, త స్మైె=ఆ, పరేశాయ= 
పరమేశ్వరునకు, నమః=నమస్మారము. 
తాత్సర్యము క బ్రహ్మము, అనంతశక్తి, అరూపుడు, మహారూపుడు, అద్భుతక్రియుడైన ఆ 
పరమేశ్వరునకు నమస్కారము. 
శ్లో నమః ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే! 

నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి॥ 10 
ప్రతిపదార్థము ॥ ఆత్మప్రదీపాయ =ప్రకాశాంతరమునకు అవిషయుడై, స్వయంప్రకాశుడు, 
సాక్షిణే =సాక్షిలై యుండి సర్వమును ప్రకాశింపజేయువాడు, పరమాత్మనే =జీవులను 
నియమించువాడు అగువానికి, నమః=నమస్మారము. గిరాం =వాక్కులకు, మనస =మనస్సునకు, 
చేతసామ్‌ =చిత్తవృత్తులకు, విదూరాయ =అందనివానికి, నమః=నమస్మారము. 


26 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : మనోబుద్దులతో సూర్యచంద్రాది ప్రకాశముల వలె ప్రకాశింపనివాడు, స్వయం 
ప్రకాశుడు, సర్వమును ప్రకాశింపజేయువాడును, సర్వలోక సాక్షియు, వాక్కునకు, మనస్సునకు, 
చిత్తవృత్తులకు దూరుడైన పరమేశ్వరునకు నమస్మారము. 
శ్లో సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్మర్యేణ విపశ్చితా। 

నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే।। 11 
ప్రతిపదార్థము : విపశ్చితా=బుద్ధిమంతుడై నిపుణుడైన పండితునిచే, సత్త్వేన=సత్యమైన, 
శుద్ధమైన మార్గము చేత, నైష్మర్యేణ=సన్న్యాసము చేత, ప్రతిలభ్యాయ =ప్రత్యగాత్మగా 
పొందదగినవాడు, కైవల్యనాథాయ =మోక్షమునిచ్చు ప్రభువు, నిర్వాణనుఖనంవిదే = 
మోక్షానందానుభవస్వరూపుడైనవానికి, నమః=నమస్మారము. 
తాత్పర్యము : సన్వ్యాసయోగాత్మక శుద్ధసత్త్వగుణముచే పరిశుద్ధాంతకరణుడై సన్యాస 
యోగమున పరమేశ్వరుని పొందును. ఈ బుద్దిమంతుడైన, నిపుణుడైన, పండితుడైన, సత్త్వ 
గుణమున పరిశుద్ధాంతఃకరణుడై సన్వ్యాసముచే మాత్రము పొందందగినవాండు కైవల్యమిచ్చు 
ప్రభువు మోక్షానందాద్యనుభవరూపుడునగువానికి నమస్కారము. 
శ్లో నమః శాన్తాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే। 

నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ॥ 12 
ప్రతిపదార్థము : శాంతాయ=సత్త్వగుణవృత్తియగు శాంతమును పొందువాడు, ఘోరాయ= 
రజోవృత్తియగు సృష్ట్యాదులను విషాది ఘోరటప్రవృత్తులను, మూధఢాయ=(మూఢము) తమో 
గుణవృత్తి మూఢవృత్తిగొన్నవాడు, గుణధర్మిణే=సత్త్వాది గుణముల ధర్మముననుసరించు 
వాడును, నిర్విశేషాయ=సజాతీయ విజాతీయ స్వగత భేదములేనివాడు, ప్రకృతికంటె పరుడును, 
సామ్యాయ =సర్వసముడు, జ్ఞానఘనాయ=జ్ఞానవంతుడై ఇతరము అజ్ఞానాదులు చొచ్చుటకు 
వీలులేనివాడయిన వానికి, నమః=నమస్మారము. 
తాత్పర్యము : సత్వ క్షుత్సిపాసలు శోకమోహము, జర మొదలైనవి, ధర్మము, శాంతము, 
రజో ధర్మము, ఘోరము, తమోధర్మము అగు మూఢములను క్రిగుణముల ధర్మముల 
ననుసరించువాడు, ప్రకృతికంటే భిన్నుడు సర్వసముడు కేవల జ్ఞానస్వరూపుడునగువానికి 
నమస్మారము. 
శ్లో క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్రిణే। 

పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః॥॥ 13 
ప్రతిపదార్థము : క్షేతజ్ఞాయ=సర్వభూతములయందు క్షేతజ్ఞడై (జీవుడై) యుండును, 
సర్వాధ్యక్షాయ=చేతనాచేతన ప్రాణులకెల్ల (బ్రభువును, సాక్షిణే=అట్లెన సాక్షిమాత్రముగ 
నుండువాడు, పురుషాయ=పూర్ణుడు, పూర్వము నుండి యుండినవాడు, ఆత్మమూలాయ= 
క్షేత్రజ్ఞులకు మూలమైనవాడు, మూలప్రకృతియే =ప్రకృతికి సైతము జన్మ కారణమైనవాడునగు, 
తుభ్యమ్‌ =భగవన్తునికి, నమః=నమస్మారము. 
తాత్సర్యము : సర్వక్షేత్రములందు క్షేత్రజ్ఞుడైయుండువాడు, ఎల్లప్రాణులకు ప్రభువయి 
సాక్షిమాత్రుడై నిర్వికారుడై యుండువాడు, క్షేత్రజ్ఞులగు జీవులకెల్ల మూలమైనవాడు, పూర్వము 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 27 


నుండి యుండినవాడు పూర్ణుడైనవాడు, పురుషుడైనవాడు మూలప్రకృతికి సైతము జన్మ 
కారణమైనవాడునగు దేవునికి నమస్కారము. 
శ్లో సర్వేన్రియగుణద్రష్లే సర్వప్రత్యయహేతవే। 

అసతాచ్చాయయోక్తాయ సదాభాసాయ తే నమః॥ 14 
ప్రతిపదార్థము : సర్వ+ఇంద్రియగుణ ద్ర[ష్టే=ఎల్ల ఇంద్రియముల గుణములైన శబ్బాదులకు 
ద్రష్టయెనవాడు, సర్వప్రత్యయహేతవే=సమస్తమైన ఇంద్రియవృత్తులకు, శబ్బాదులకు 
కారణమైనవాడు, అసతా =అహంకారాది ప్రపంచమున, ఛాయయా=నడచే అసద్రూపమగు 
మాయచే, ఉకాయ=బింబమువలె సూచింపబడు, సత్‌+ఆభాసాయ=సద్రూపుడై విషయము 
లందు ఆభాసగలవాడునగు, తే=నీకు, నమః=నమస్మారము. 

ఇట్లే తృతీయస్మంధమున “యథాజలస్థ ఆభాసఃి” జలమునందు ప్రతిబింబించిన 
సూర్యచంద్రాదులవలె ఆభాసుడైనవాడు, అసతాచ్చాయయా ఉక్తాయ =అసత్యమైన మాయ 
యను ఛాయచేత, అధ్యాస చేత, ఉక్తాయ=కూడినవాడు, మాయనధిష్టించినవాడు అగు, 
తే=నీకు, నమః=నమస్మారము. 
తాత్పర్యము : సమస్తఇంద్రియగుణములగు శబ్దాదులకు ద్రష్టయు (చూచువాడు) సర్వేంద్రియ 
వృత్తులకు శబ్దాదులకు హేతువు, అహంకారాదులకు మూలమై అసత్యమగు మాయయందు 
ప్రతిబింబించి చూపట్టువాడు, సద్రూపుడై శబ్బాది విషయములందు జలములందు చంద్రుడు 
వలె అంతకరణములందు ఆభాసించువాడవగు నీకు నమస్మారము. 


శ్లో; నమో నమస్తే౭ఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ। 
సర్వాగమామ్నాయమహార్ణవాయ నమో౭_పవర్గాయ పరాయణాయ॥। 15 


ప్రతిపదార్థము : అఖిలకారణాయ = సమస్తమునకు గారణమైన సర్వమును కలిగించు 
రూపము గలవాడు, సర్వకారకరూపుడు, నిష్మారణాయ=తానున్నందుకు తనకొక కారణము 
లేనివాడు, అద్భుతకారణాయ=తానన్నింటి కి కారణమైనను కుండాదులవలె వికారమును 
పొందనివాడు, అద్భుతకారణుడు ఇట్లుండునను ప్రమాణములు లేనివాడు, సర్వ+ఆగమ 
+ఆమ్నాయ=మహదహంకారాది సమస్తములై పంచతన్నాత్రాది ఆగమములు వేదములు 
అనువానికి, మహార్థవాయదొడ్డ సముదద్రుడైనవాడు అగు, తే=నీకు, నమోనవు= 
నమస్కారము, నమస్కారము. అపవర్గాయ =మోక్షాదులకు, పరాయణాయ=పరములకు 
ఆ(శ్రయుడునగు, తే నమః=నీకు నమస్కారము. 
తాత్పర్యము : సర్వవిశ్వమునకు గారణమై సృజించు కారకస్వరూపుడును తనకొక కారణము 
లేనివాడు, పంచతన్నాత్రలకు, వేదములులోనగువాటికి దొడ్డ సముద్రుడైనవాడు, మోక్ష 
స్వరూపుడును పరమునకు ఆశ్రయుడైన నీకు నమస్మారము. 
శ్లో గుణారణిచ్చన్నచిదూష్మపాయ తతో భవిస్ఫూర్జితమానసాయ। 

నైష్మర్యభావేన నివర్తితాగమస్వయం ప్రకాశాయ నమస్మరోమి॥ 16 
ప్రతిపదార్థము : గుణ+అరణి=గుణములను గుణత్రయమను (ప్రకృతి) ఆరణిచే (అరణి 


తాత్పర్యము క విశ్వమును సృజించువాడు, విశ్వస్వరూపుడు, విశ్వమునకు వ్యతిరిక్తుడు, 
విశ్వమను నుపకరణముగలవాడు (విశ్వమునెజింగినవాడు) విశ్వమునకు ఆత్మయైనవాడు, 
పుట్టుకలేనివాడు, పరమపదమైనవాడును అగు బ్రహ్మమును గురించి నమస్మరించుచున్నాను. 


శ్లో  యోగరన్గితకర్మాణో హృది యోగవిభావితే। 
యోగినో యం ప్రపశ్యన్తి యోగేశం తం నతోఇ_స్యహమ్‌॥ 27 
యోగము లేక ఆ యీశు నెజుంగలేరని చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము క యోగరంధితకర్మాణః=భగవంతుని కర్మముచే ధ్యానమున, దగ్ధము 
చేయబడిన కర్మలు గల, యోగినః=యోగులు, యోగవిభావతే =ధ్యానము యోగభావనను 
పొందిన, హృది=హృదయమందు, యమ్‌=ఎవనిని, ప్రపశ్యంతి=చూచెదరో, తమ్‌=ఆ, 
యోగేశమ్‌=యోగగమ్యుని, అహమ్‌=నేను, నతఃఅస్మి=నమస్మరించిన వాడనగుచున్నాను. 
తాత్సర్యము : భగవద్దానమను యోగముచే కర్మలదహించిన యోగులు ధ్యానమును బొందిన 
హృదయమందే ఎవనిని దర్శింతురో ఆ యోగగమ్యునికి నమస్మరించెదను. 
శ్లో నమో నమస్తుభ్యమసహ్యవేగ శక్తి తయాయాఖిలధీ గుణాయ। 
ప్రపన్నపాలాయ దురన్తశక్తయే కదిన్టియాణామనవాప్యవర్త్శనే।। 28 
అట్లయిన నెల్లరును యోగమునే ఏల యవలంబింపరు అనగా ఆ విషయము 
రెండు శ్లోకములచే జెప్పుచున్నాడు. 


ప్రతిపదార్థము : అసహ్యవేగ=సహింపదగని రాగాది లక్షణములు గల సంకలము గల, 
శక్తి తయాయ=ఇచ్చాక్రియాజ్ఞాన శక్తులు గలవాడును, అఖిలధీగుణాయ=సమస్తమైన 
ఇంద్రియముల గుణమైన, శబ్దాది రూపమున తోచువాడును, కదిం[ద్రియాణామ్‌=కుత్సితమైన 
యిం(దియములు గలవారలకు, అనవాప్యవర్మనే =పొందరాని మార్గముగలవాడును, 
ప్రపన్నపాలాయ =శరణుపొందినవారిని రక్షించువాడును అయిన, దురంతశక్తయే =అపారమైన 
శక్తిగలవాడును, తుభ్యమ్‌ =నీ కొజకు, నమో నమః=నమస్మారము, నమస్మారము. 
తాత్పర్యము : సహింపగూడని రాగాదులు గల ఇచ్చాది క్రియాజ్ఞానశక్తులుగలవాడు, 
సర్వేంద్రియమత్తులై ప్రకాశించువాడు, కామాదిదోషములకు గుటతియైన ఇంద్రియములు 
గలవారలకు గానరాని మార్గముగలవాడు శరణాగతులను కావించువాడు, అపరిమిత శక్తి 
సంపన్నుడునగు నీకు నమస్మారము. 
శ్లో నాయం వేద స్వమాత్మనం యచ్చక్త్యాల_. హంధియా హతః। 

తం దురత్యయమాహాత్యం భగవన్తమితో౭_ స్వృహమ్‌॥। 29 
ప్రతిపదార్థము : యత్‌+శక్యా=ఎవని మాయాశక్తిచే, అహంధియా=అహం బుద్ధిచే, హతః 
=కొట్టబడిన, అయమ్‌=ఈ జనుడు, స్వం ఆత్మనమ్‌ =స్వస్వరూపఆత్మను, న వేద=ఎజుగడో, 
తం దురత్యయమాహాత్యమ్‌=దాటశక్యముగాని మహిమగలవాడు, తమ్‌ భగవంతమ్‌= ఆ 
భగవంతుని గూర్చి, అహమ్‌=నేను, నతః అస్మి=నమస్మరించుచున్నాను. 
తాత్సర్యము : ఎవని మాయచే, అహంకార బుద్ధిచే గొట్టబడిన ఈ ప్రాణి తన ఆత్మ స్వరూపము 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 29 


=దేహాదులయందు ఆనక్తులు గానివారిచే, స్వహృదయే =వారి హృదయమునందు, 
పరిభావితాయ=చక్కగా భావింపబడువాడు, జ్ఞానాత్మనే=జ్ఞానరూపుడగు, భగవతే=భగవంతుడు 
అగు, ఈశ్వరాయ=జగదీ శ్వరుడు సర్వమును పరికించువాడు అగు దేవునకు, నమః 
=నమస్మారము. 
తాత్సర్యము : దేహాభిమానులై పుత్రమిత్రగృహధనవరిజనులందు ఆసక్తులైన వారికి 
ప్రాప్తింపశక్యముగానివాడు గుణత్రయసంపర్మము లేనివాడు దేహాదికమునందనాసక్తులైన 
వారిచే హృదయమునందుంజరించువాడు జ్ఞానశూరుడు, పరమేశ్వరుడు అగు ఆ భగవంతునికి 
నమస్మారము. 
శో యం ధర్మకామార్థవిముక్తికామా భజన్త ఇష్టాం గతిమాప్పవన్ని! 

కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మే9_దభ్రదయో విమోక్షణమ్‌। 19 
ప్రతిపదార్థము : యమ్‌=ఎవనిని, ధర్మ+అర్థకామ విముక్తికామాః=ధర్మార్థ కామములందు 
మోక్షమున వాంఛగలవారు, భజంతః=సేవించుచున్నవారై, ఇష్టం గతిమ్‌=కామితమైన 
ఫలమును ధర్మాదిఫలమును, ఆప్నువంతి=పొందుచున్నారు, కిళల్చ=అంతమాత్రమే కాక 
మటియు ఎవడు, ఆశిషః=ఇతరములైన కోరికల సైతము, రాతి=ఇచ్చుచున్నాడు, అవ్యయమ్‌= 
జరామరణరహితమైన, దేహమ్‌=దేహమును సైతము, రాతి=మోక్షమును ఇచ్చుచున్నాడు. 
అదభ్రదయః=అధికమైన దయగలవాడు, మే=నాకు, విమోక్షణమ్‌=బంధ విమోచనమును, 
కరోతు=చేయుగాక. 
తాత్సర్యము : ధర్మార్థకామమోక్షములందు ఆసక్తిగలవారు ఎవని భజించి ధర్మాది ఫలములను 
పొందుచున్నారో ఎవడు భక్తులు వాంఛించు కోర్కెలు కంటే హెచ్చుగా నిచ్చుచున్నాడో ఎవ్వడు 
జరామరణ రహితమైన దేహమును మోక్షమును సైతము ఇచ్చుచున్నాడో ఆ దేవుడు నాకు 
బంధవిమోచనము చేయుగాక ! 
శ్లో ఏకాన్తినో యస్య న కజ్బునార్థం వాజ్భన్తి యే వై భగవతపన్నాః। 

అత్యద్భుతం తచ్చరితం సుమబ్గళం గాయన్త ఆనన్దసముద్రమగ్నాః॥। 20 
ప్రతిపదార్థము : ఇంతమాత్రమైన నేను భక్తి సుఖము నెజుంగని వాడనగుట చేత వాంఛించు 
చున్నాను. యస్య=ఎవని యొక్క ఏకాంతినః=అనన్య భక్తులు, కంచన +అర్థమ్‌ =ఏకించిత్తు 
ప్రయోజనమును, న వాంఛంతి=కోరరో, యే వై=నిష్మామమునకు కారణము అని చెప్పుదురో 
ఎవరు, భగవత్‌ ప్రపన్నా=భగవంతుని శరణుపొందినవారై, భగవత్‌ భక్తులై, సర్వజ్ఞులై, 
ముక్తులైనవారిని సేవించుచున్నవారై, అత్యద్భుతమ్‌ =ఆశ్చర్యకరమైన, సుమంగళమ్‌ = 
శోభనకరమైన, తత్‌ చరితమ్‌=ఆ విష్ణుకథను, గాయంతః=గానము చేయుచు, ఆనందసముద్ర 
మగ్నాః=ఆనంద సముద్రమునందు మునుంగుచుండుదురో. 
తాత్సర్యము : ఏ విష్ణువు యొక్క ఏకాంత భక్తితో కించిత్రయోజనము, ముక్తిని వాంఛింపరో 
భగవంతుని శరణుపొందినవారై, సర్వజ్ఞులై ముక్తులైన భగవద్భక్తులతోడ గూడి ఆనంద 
సముద్రమునందు మునుంగుచుందురో ఆ విష్ణుదేవుని స్తుతించెదను. 
శో తమక్షరం బ్రహ్మ పరమ్పరేశమవ్యక్తమా ధ్యాత్మికయోగగమ్యమ్‌। 

అతీన్టియం సూక్ష్మమివాతిదూరమనన్తమాద్యం పరిపూర్ణమీడే॥। 21 


30 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : అత్యద్భుతము సుమంగళము అని నిరూపించుటకై అక్షరాదివిశేషమును 
చెప్పుచున్నాడు, అక్షరమ్‌=నాశరహితుడు, (బ్రహ్మ=మిగుల దొడ్డవాడు, పరమ్‌=అధికమైన, 
పరేశమ్‌= పరమేశ్వరుడు, అవ్యక్తమ్‌=ఇంద్రియ లభ్యుడుగానివాడు, ఆధ్యాత్మికయోగగమ్యమ్‌ 
=జ్ఞానయోగముచే పొందదగినవాడు, అతీంద్రియమ్‌ =ఇంద్రియములకు గోచరింపనివాడు, 
సూక్ష్మమ్‌=సూక్ష్మ స్వరూపుడు, అతిదూరమ్‌=అజ్ఞానులకు అతిదూరుడు, అనంతమ్‌ =అంతము 
లేనివాడు, పరిపూర్ణమ్‌=పరిపూర్ణుడు అగు, తమ్‌=ఆ విష్ణువును, ఈదే =స్తుతించెదను. 
తాత్పర్యము : అక్షరుడు, బ్రహ్మము, పరుడు, పరమేశ్వరుడు, అవ్యక్తుడు, జ్ఞానయోగగమ్యుడు, 
ఇంద్రియాతీతుడు, సూక్ష్మస్వరూపుడు, అజ్ఞానమునకతిదూరుడు, అనంతుడు పరిపూర్ణుడునైన 
ఆ మహావిష్ణువును స్తుతించెదను. 
శ్లో॥ యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః। 

నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః॥ 22 

పరిపూర్ణత్వమును ప్రదర్శించుచుజెప్పు చున్నాడు. 
ప్రతిపదార్థము : యస్య=ఏ విష్ణువు యొక్క ఫలా చ=చాల స్వల్పమైన, కలయా చ= 
అంశములచే, బ్రహ్మ+ఆదయః=బ్రహ్మలోనగు, దేవాః=దేవతలు, వేదాః=వేదములు, చర+ 
అచరాః=స్థావర జంగమ ప్రాణులు, నామరూపవిభేదేన=నామభేదం రూపభేదముచే, కృతాః 
=సృజింపబడిరో. 
తాత్పర్యము : ఎవని స్వల్పమగు నంశమున బ్రహ్మాది దేవతలు, వేదములు స్థావర 
జంగమములైన ప్రాణులు, నామరూపభేదమున సృజించబడిరో అతనిని స్తుతించెదను అని 
శ్లో యథార్చిషో౭_గ్నేః సవితుర్గభస్తయో నిర్యాన్తి సంయాన్యసకృత్‌ స్వరోచిషః। 

తథా యతో9_యం గుణసమవాహో బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః॥। 28 
ప్రతిపదార్థము : యథా=ఏ విధము, అగ్నేః=అగ్ని వలన, అర్చిషు=జ్వాలలు, ప్రవాహమునకు 
దృష్టాంతమో, సవితుః=సూర్యుని యొక్క గభస్తయః=కిరణములు అనంతమున, స్వరోచిషః 
=స్వకీయములైన కాంతిచే, అసకృత్‌ =పలుమారు, నిర్యాంతి=బయలువెడలుచున్నవో, 
సంయాంతి=లీనమగుచున్నవో, తథా=ఆ ప్రకారము, స్వరోచిషః=స్వయం ప్రకాశుడైన, యతః 
=ఎవని వలన, అయం గుణసంప్రవాహః=త్రిగుణములను కారణములచేనగు కార్యములైన, 
బుద్ధిః=బుద్ద్ధి, మనః=మనస్సు, ఖాని=ఇంద్రియాలు, శరీరసర్గాః=శరీరము, జన్మములు 
పొడముచున్నవగుచున్నవో, ఆ విష్ణువును స్తుతించెదను. 
తాత్సర్యము జ అగ్నినుండి జ్వాలలు, సూర్యుని నుండి కిరణములెట్లు స్వయముగా బయలు 
వెడలుచు లీనమగుచున్నవో అట్లే సయంప్రకాశుడైన ఎవని వలన త్రిగుణములను కారణము 
చేనగు కార్యములైన బుద్ధి, మనస్సు, ఇంద్రియము, శరీరములు జన్మములు నిరంతరము 
పొడముచున్నదగుచుండునో ఆతని శరణువేడెదను. 
శ్లో॥ సవైన దేవాసురమర్యతిర్యజ్‌ న స్త్రీ న షణ్లో న పుమాన్‌ న జన్తుః 

నాయబ్లుణః కర్మ న సన్న చాసన్నిషేధశేషో జయతాదశేషః॥॥ 24 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 31 
అందువలన దేవతలలోనగు వారిలోనే యొకడుందాను గాదనుచున్నాడు. 
ప్రతిపదార్థము : సవై=ఆ పరమేశ్వరుడు, దేవ+అసుర+మర్యతిర్యక్‌ =దేవత అసుర, 
మనుష్యుడు, మృగములు, న=కాదు, ఇది జాతి నిషేధము, నస్ర్తీ=స్తీ కాదు, నషండ= 
నపుంసకుడు గాదు, నపుమాన్‌=పురుషుడు గాదు, నజంతుః=స్త్రీ పుంనపుంసక వ్యక్తులు 
గాని, కేవల (ప్రాణి మాత్రము గాదు, న అయంగుణః=ఈ త్రిగుణములును గావు, నకర్మ= 
కర్మగాదు, న సత్‌=సత్తుగాదు, న అసత్‌=అసత్తు గాదు, నిషేధశేషః=సర్వమును నిషేధించుట 
ద్వారా శేషించినవాడై, అశేషః=సర్వాత్ముడు ఐన విష్ణువు, జయతాత్‌=నా బంధమోక్షణమునకు 
ఆవిర్భవించుగాక. 
తాత్పర్యము : ఆ పరమేశ్వరుడు దేవాసురమనుష్యులు తిర్యగ్గంతువులను వానిలో ఏ జాతి 
గలవాడు గాదు, స్తీ కాదు, పురుషుడు గాదు, నపుంసకుడు కాడు, ఈ లింగత్రయ విశిష్టము 
గాని ఏ ప్రాణి మాత్రము గాదు, స్వరూప నిషేధ త్రిగుణ స్వరూపుడు గాదు, కర్మ స్వరూపుడు 
గాదు, సత్తుగాదు, ఇంద్రియగోచరుడు గాదు, అసత్తు, సర్వశూన్యుడు గాడు సర్వనిషేధమున 
శేషించిన అశేషాత్మకుడైన దేవుడు నా బంధవిమోచనమునకావిర్భవించు గాక. 
శ్లో జిజీవిషే నాహమిహాముయా కిమన్తర్బహిశ్చావృతయేభయోన్నాః 
ఇచ్చామి కాలేన న యస్య విష్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్‌॥ 25 
ప్రతిపదార్థము : ఇహ=ఇచ్చట, అహమ్‌=నేను, న జిజీవిషే=గ్రాహము వలన శరీర మోక్షణను 
పొందుట, నేను జీవింపగోరుట లేదు, అంతఃబహిశ్చ=లోపల వెలుపల, ఆవృతయా= 
అవివేకముచేత వ్యాప్తమైన, అముయా=ఈ, ఇభయోన్యా=గజజన్మముచే, కిమ్‌=ఏమి 
ప్రయోజనము, ఆత్మ+ఆలోక+ఆవరణస్య=ఆత్మ ప్రకాశమునకు ఏది ఆవరణమైన అజ్ఞానము 
గలదో దాని యొక్క మోక్షణమ్‌=విముక్తిని, ఇచ్చామి=కోరుచున్నాను, యన్య=ఏ 
మోక్షమునకు, కాలేన=కాలము చేత, న విప్లవః=నాశము లేదు. 
తాత్పర్యము : దేహబంధము, దేహనాశము నందు ఎట్లు నశించునది దానిని ప్రార్థించుట 
లేదు. ఆత్మ ప్రకాశము నావరించిన అజ్ఞానమునకు కాలముచే నాశము లేదు. అది జ్ఞానము 
చేతనే నివర్తింపదగినది. కావున దాని మోక్షణమే కోరుచున్నాను. నేను గ్రాహము వలన 
శరీరబంధ విముక్తిని పొంది జీవింపగోరుట లేదు. ఆత్మావలోకనమునకు అడ్డమైన 
అజ్ఞానావరణము యొక్క మోక్షమును గోరుచున్నాను. దానికి కాలముచే నాశము లేదు. 


శ్లో సో౭_హం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్‌। 

విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతో9 స్మి పరమ్పదమ్‌॥। 26 
ప్రతిపదార్థము : సః అహమ్‌ =అట్టి నేను, విశ్వసృజమ్‌ =విశ్వకర్తను, విశ్వమ్‌ =విశ్వమయుని, 
అవిశ్వమ్‌ =విశ్వమునకు వ్యతిరిక్తుని, విశ్వవేదసమ్‌ =విశ్వమను నుపకరణము గలవాడు, 
విశ్వాత్మానమ్‌ =విశ్వమునకు ఆత్మయైనవాడు, అజమ్‌ =పుట్టుకలేనివాడు, పరం పదమ్‌= 
ఉత్కృష్టమైన స్థానమైన, బ్రహ్మాబ్రహ్మమును, ప్రణతోస్మి=ఆయన గురించి నమస్కరించు 
చున్నాను. 


36 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


అవ్యయమ్‌=నాశరహితుని గురించి, శిరసా=తలతో, ప్రణమ్య=యమొక్కి యశోధామ= 
యశస్సునకు స్థానమును, కీర్తవ్యగుణసత్మథమ్‌ =కీర్తింపదగినవయిన గుణములు గల శ్రేష్టమైన 
కథయు గలవానిని, అగాయత=గానము చేసెను 

తాత్పర్యము : అంత నాగంధర్వుడు జగదీశుడు పుణ్యరూపుడైన అవ్యయుని హరిని గూర్చి 
శిరస్సు వంచి నమస్మరించి యశోనిలయుడును కొనియాడదగిన గుణములు గలవానిని 
ఉత్తమ చరిత్రము గలవానిని స్తుతించెను. 


శ్లో సో౭ నుకమ్బిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్‌। 

న పశ్యతో లోకం స్వమగాన్న్ముక్తకిల్బిషః॥। ర్‌ 
ప్రతిపదార్థము : సః=ఆ గంధర్వుడు, ఈశేన=పరమేశ్వరునిచే, అనుకంపితః=కనికరింపడిన 
వాడై, అ= =ఆ దేవుని, పరిక్రమ్య= ప్రదక్షిణము చేసి, ప్రణమ్య= నమస్కరించి, లోకస్య పశ్యతః 
=లోకము చూచుచుండ, ముక్త కిల్చిషు =శాపవిముక్తుడై, స్వం లోకమ్‌=తన గంధర్వ లోకమును 
గూర్చి, అగాత్‌=పోయెను. 
తాత్సర్యము : ఆ గంధర్వుడు హరిచే ననుగ్రహింపబడినవాడై హరికి ప్రదక్షిణము చేసి 
నమస్మరించి శాపము దీరి యథారూపమొంది తన గంధర్వలోకమునకుంబోయొను. 
శ్లో గజేన్లో భగవత్సర్భాద్‌ విముకో9ి_జ్ఞానబన్ధనాత్‌। 

ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః॥ 6 
ప్రతిపదార్థము : గజేంద్రః=ఆ గజేంద్రుడు, భగవత్‌ +స్పర్శాత్‌=భగవంతుని హస్త స్పర్శ 
వలన, అజ్ఞానబంధనాత్‌ =అవిద్యయను బంధము వలన, విముక్తః=విడుదల పొందినవాడై, 
భగవతః=భగవంతుని యొక్క రూపమ్‌=స్వరూపమును, ప్రాప్తః=పొందినవాడు, పీతవాసాః 
=పసుపు వన్నె వస్త్రములు గలవాడును, చతుర్భుజః=నాలుగు భుజములు కలవాడయ్యెను. 
తాత్పర్యము : ఆ గజేంద్రుడు శ్రీహరి కరస్పర్శ వలన తన అజ్ఞాన బంధములు వైదొలగిపోగా 
పవిత్ర భగవత్‌సారూప్యమును పొంది పీతాంబరుడై చతుర్భుజుడయ్యెను. 
శ్లో స వై పూర్వమభూద్‌ రాజా పాణ్యో ద్రవిడసత్తమః। 

ఇన్టద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః॥। 7 
ప్రతిపదార్థము : సవై=ఆ గజేంద్రుడు, పూర్వమ్‌ =పూర్వము, పాంద్యః=పాంద్యదేశీయుడు, 
ద్రవిడసత్తమః=ద్రవిడులలో శ్రేష్టుడు, ఇంద్రద్యుమ్నః ఇతి=ఇంద్రద్యుమ్నుడు అని, ఖ్యాతిః 
=ప్రసిద్ధికెక్కినవాడు, విష్ణు వతపరాయణ: =విష్టు భజనమునందాసక్తుడై, రాజా=రాజై, 
అభూత్‌=ఉండెను. 
తాత్పర్యము : పూర్వము ఆ గజేంద్రుడు పాండ్య దేశపు రాజు, ద్రవిడ (శ్రేష్టుడు, 
ఇంద్రద్యుమ్నుడను పేరు గలవాడు, విష్ణుభక్తితత్సరుడై యుండెను. 
శ్లో స ఏకదారాధనకాల ఆత్మవాన్‌ గృహీతమౌన వ్రత ఈశ్వరం హరిమ్‌। 

జటాధరస్తాపస ఆఫ్లతో9_చ్యుతం సమరయామాస కులాచలాశ్రమః॥ 8 
ప్రతిపదార్థము : సః=ఆ రాజు, జటాధరః=జడధారి, తాపసః=తాపసుడు, ఆఫ్లతః=తీర్థస్నాన 


అష్టమస్ఫన్ధః - తృతీయో9_ ధ్యాయః 33 


నెజుంగలేదో అట్టి జనుడు దాటశక్యము గాని మహిమగలవాడయిన భగవంతుని గూర్చి 
నమస్మరించుచున్నాడు. 
శ్రీ శుక ఉవాచ : శ్రీశుకుడు వచించెను. 
శ్లో ఏవం గజేన్హముపవర్ణితనిర్విశేషం బ్రహ్మాదయో వివిధలిబ్గభిదాఖిమానాః। 
నైతే యదోపససృపుర్నిఖిలాత్మకత్వాత్‌ తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్‌! 380 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, ఉపవర్ణిత నిర్విశేషమ్‌ =వర్ణింపబడి మూర్తి భేదము 
లేని పరతత్త్వము గల, గజేంద్రమ్‌=గజరాజును, వివిధ లింగభిదాభిమానాః=వివిధములైన 
మూర్తి భేదమునందభఖిమానము గల అతనిని (గజరాజును), బ్రహ్మాదయః =బ్రహ్మాదిదేవతలు, 
యదా=ఎప్పుడు, న+ఉపససృపుః =సమీపించనివారైరి, తత్ర=అప్పుడు, అఖిల +అమరమయః 
=సర్వ దేవతాస్వరూపుడు అయిన, హరిః=విష్ణువు, ఆవిరాసీత్‌=ఆవిర్భవించెను. 
తాత్పర్యము : ఇట్లు నామరూపక్రియారహితమైన (మూర్తి భేదము లేని) పరతత్త్వమును 
స్తుతించిన గజేంద్రుని నామరూపాది భేదములు గల (బ్రహ్మాది దేవతలు సమీపించలేకపోయిరి. 
అప్పుడు సర్వదేవతామయుడు హరి ప్రత్యక్షమయ్యెను. 
శ్లో; తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః స్తోత్రంనిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః। 
ఛన్లోమయేన గరుడేన సముహ్యమాన శృక్రాయుధో9_భ్యగమదాశు యతో గజేన్ధః॥। 831 
ప్రతిపదార్థము : తద్వత్‌=ఆ విధమున, ఆర్తః=ఆపద నొందిన, తమ్‌=ఆ గజేంద్రుని, 
ఉపలభ్య =ఎటీింగి, సోత్రమ్‌=ఆతని స్తోత్రమును, నిశమ్య =విని, జగత్‌+నివాసః=జగమునకు 
నివాసస్థానమైన హరి, సంస్తువద్భిః=స్తుతించుచున్నట్టి వారు, దివిజైఃసహ=దేవతలను గూడి, 
ఛందోమయేన=వేద స్వరూపుడైన, గరుడేన=గరుత్మంతునిచే, సముహ్యమానః=కొనిరాబడిన 
వాడు, చక్రాయుధః=సుదర్భన చక్రమును ఆయుధముగా గలవాడై, గజేం[ద్రః=గజేంద్రుడు, 
యతః=ఎక్కడనుండెనో అక్కడకు, ఆశు =వెంటనే/శీఘ్రముగా, అభ్యగమత్‌ =చనుదెంచెను. 
తాత్పర్యము : అట్లు ఆర్హుడైన గజేం[ద్రునెతింగి అతడు చేసిన స్తోత్రమును విని జగములకు 
నివాసస్థానమైన హరి తన్ను వేల్పులు చక్కగా స్తుతించుచు వెంబడిరాగా చక్రము చేతంబట్టి 
వేదస్వరూపుడై గరుత్మంతుడు తన్ను సేవింప(మోయుచుండగా) నతి శీఘ్రముగా గజేంద్రుడున్న 
చోటికి వచ్చెను. 
శ్లో సో౭ న్తస్సరస్యురుబలేన గృహీత ఆరో దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్‌। 
ఉత్నిష్య సామ్బుజకరం గిరమాహ కృచ్భాన్నారాయణాఖిలగురో భగవన్‌ నమస్తే! 32 
ప్రతిపదార్థము : అంతఃసరసి =కొలనునడుమ, ఉరుబలేన=కడు బల్లిదమైన మొసలిచే, గృహీతః 
=పట్టుబడిన, ఆర్తః=ఆపన్నుడైన ఆ గజేంద్రుడు, ఖే=ఆకాశమునందు, గరుత్మతి= గరుత్మంతుని 
పైనుండి, ఉపాత్తచ[క్రమ్‌=కైకొన్న చక్రముగల, హరిమ్‌=విష్ణువును, దృష్ట్వా= చూచి, 
సాంబుజకరమ్‌ =కమలములతో కూడిన తొండమును, ఉతి ప స్యా పైకెత్తి, నారాయణ = 
నారాయణా, అఖిలగురో=జగమంతటికి తండ్రీ, భగవన్‌! =ఐభగవంతుడా!, తే=నీకు, నమః 
=నమస్మారము అని, కృచ్భాత్‌=అతికష్టముగా, గిరమ్‌= మాటను, ఆహ=వచించెను. 


34 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : కొలని నడుమ మొసలిచేంబట్టువడి కుందుచున్న ఆ గజేంద్రుడు ఆకసము 
నందు గరుత్మంతుని పైంజక్రాయుధమును బూని చనుదెంచిన విష్ణువును జూచి తామర 
పూలతో తొండమును పైకెత్తి సర్వలోకగురూ నీకు నమస్కారము అని అతికష్టముతో అనెను. 
శ్లో తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య సగ్రాహమాశు సరసః కృపయోజ్ఞహార। 
గ్రాహాద్‌ విపాటితముఖాదరిణా గజేన్దం సమృశ్యతాం హరిరమూముచదుబచ్భియాణామ్‌।। 
33 
ప్రతిపదార్థము : పీడితమ్‌=మొసలిచే వ్యధపడిన, సగ్రాహమ్‌=మొసలితో గూడిన, తమ్‌=ఆ 
గజేంద్రుని, వీక్ష్య=చూచి, అజః=అజుడైన, హరిః=విష్టువు, కృపయా=దయతో, సహసా= 
శీఘ్రముగా, అవతీర్య=గరుత్మంతుని నుండి దిగి, సరసః=సరస్సు నుండి, ఆశు=శీఘ్రముగా, 
ఉజ్జహార =లేవనెత్తి గట్టునకుంజేర్చెను. అరిణా =చక్రముచే, విపాటి తముఖాత్‌=చీల్చబడిన 
నోరుగల, గ్రాహాత్‌=మొసలి నుండి, గబేంద్రమ్‌ =గజేంద్రుని, ఉ[చ్చియాణామ్‌=దేవతలు, 
సంపశ్యతామ్‌ =చూచుచుండగా, కృపషయా=దయతో, హరిః=శ్రీహరి, అమూముచత్‌= 
విడిపించెను. 
తాత్పర్యము : అట్లు మొసలి బాధింప, మొసలితో గూడిన ఆ గజేంద్రుని చూచి అజుడు 
హరి వెంటనే గరుడు నుండి దిగి చక్రాయుధమున ఆ మకరము శిరము ఖండించి కృపతో 
ఆ గజేంద్రుని దేవతలెల్లరు చూచుచుండగా సరస్సునుండి లేవనెత్తి గట్టునకుంజేర్చి రక్షించెను. 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమన్నున్హే గజేంద్రమోక్షణం నామ తృలీయా- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోవురాణమునందు అష్టమస్యంధమున 
గజేంద్రమోక్షము అనునది తృతీయాధ్యాయము. 


చతుర్జో౭_ ధ్యాయః 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


ఆ రెండింటియందు గ్రాహమునకు గంధర్వత్వము, గజమును తన పార్వ్యమున 
తన సభాసభ్యునిగ చేసుకొని హరి తన వైకుంఠమునకు తీసుకొనిపోవుట వర్ణింపబడును. 
శ్లో తదా దేవర్పిగన్ధర్వా బ్రహ్మేశానపురోగమాః। 

ముముచుః కుసుమాసారం శంసన్తః కర్మ తద్ధరేః॥ 1 
ప్రతిపదార్థము 9 తదా=అప్పుడు, దేవర్షి గంధర్వాః=దేవతలు, బుషులు, గంధర్వులు, 
బ్రహ్మేశానపురోగమాః= బ్రహ్మదేవుడు ముందుంగలవాంై, హరేః=విష్ణువు యొక్క తత్‌+కర్మ 
=ఆ గజేంద్ర రక్షణ రూపమైన పనిని, శంసంతః=స్తుతించుచు, కుసుమాసారమ్‌= పూవుల 
జడిని, ముముచుః=వర్షించిరి. 
తాత్పర్యము : అప్పుడు దేవర్షి గంధర్వులు బ్రహ్మదేవుడు ముందుండగ హరి యొక్క గజేంద్ర 
రక్షణము గ్రాహ శిక్షణమును స్తుతించుచు పూలవర్షమునుంగురిపించిరి. 
శ్లో నేదుర్దున్దుభయో దివ్యా గన్భర్వా ననృతుర్ణగుః। 

బుషయశ్చారణాస్సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్‌॥। 2 
ప్రతిపదార్థము : దివ్యాః=దేవతల సంబంధమైన, దుందుభయః=భేరులు, నేదుః=మోగినవి, 
గంధర్వాః=గంధర్వులు, నన్ఫతుః =నాట్యము సల్పిరి, జగుః=గానము చేసిరి, బుషయః 
=బుషులు, చారణాః=చారణులు, సిద్ధాః=సిద్దులు, పురుషోత్తమమ్‌=పురుషోత్తముని, తుష్టువుః 
=స్తుతించిరి. 
తాత్సర్యము : అప్పుడు దేవదుందుభులు (మోగెను. గంధర్వులు నాట్యము చేసిరి. గానము 
చేసిరి. బుషులు, చారణులు, సిద్దులు పురుషోత్తముని స్తుతించిరి. 
శ్లో యో౭_సౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధ్భక్‌। 

ముక్తో దేవలశాపేన హూహూగన్థర్వసత్తమః॥। 8 
ప్రతిపదార్థము : హూహూగంధర్వసత్తమః=హూహూ అను గంధర్వశ్రేష్ణుడు, అసౌ=ఇతడు, 
దేవలశాపేన=దేవలుడను ముని శాపముచే, గ్రాహః=మొసలియై, సః=అతడు, సద్యః ముక్తః 
=వెంటనే శాపవిముక్తుడై, పరమాశ్చర్యరూపధృక్‌ =అతి విచిత్రమైనరూపమును ధరించిన 
వాడయ్యెను. 
తాత్సర్యము : పూర్వము హూహూ అను గంధర్వశ్రేష్ణుడు దేవలశాపముచే గ్రాహమై యుండి 
ఇప్పుడు శాపవిముక్తుడై అచ్చెరువొందు రూపమును పొందెను. 
శో ప్రణమ్య శిరసాధీశముత్తమశ్లోకమవ్యయమ్‌। 

అగాయత యశోధామ కీర్తవ్యగుణసత్మథమ్‌॥ 4 
ప్రతిపదార్థము : అధీశమ్‌=లోకేశుడు, ఉత్తమశ్లోకమ్‌ =పవిత్రరూపము గలవాడు అగు, 


40 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : బ్రహ్మణః=బ్రహ్మకు, మే=నాకు, శివస్య=శివునికిని, ధిష్ట్యాని=నివాసములైన, 
ఇమాని=ఈ, శృంగాణి=ఈ త్రికూటగిరి శిఖరములను, మే=నాకు, ప్రియంధామ =ఇష్టమైన 
నివాసమగు, కీరోదమ్‌ =పాలకడలిని, భాస్వరమ్‌=(ప్రకాశించు, శ్వేతద్వీపమ్‌ =తెల్ల దీపిని 
కీర్తించునో - 
తాత్పర్యము : బ్రహ్మకు, నాకు, శివునికి వాసస్థానములైన ఈ పర్వతము యొక్క మూడు 
శృంగములును, నా ప్రియనివాసమైన క్షీరసము[ద్రమును, ప్రకాశించు ఈ శ్వేతద్వీపమును 
కీర్తించుచున్నదో - 
శ్లో॥ శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ। 

సుదర్శనం పాజ్బుజన్యం సుపర్ణం పతగేశ్వరమ్‌॥॥ 19 
ప్రతిపదార్థము : మమ=నా యొక్క నా హృదయమున నుండు వుట్టుమచ్చయగు 
శ్రీవత్సమును, కౌస్తుభమణిని, వైజయంతియనుమాలను కౌమోదకియను గదను, 
సుదర్శనమను చక్రమును, పాంచజన్యమను శంఖమును, నా వాహనమైన పక్షిరాజగు 
గరుత్మంతుని కీర్తించునో - 
శ్లో శేషం చ మత్మలాం సూక్ష్మాం (శ్రియం దేవీం మదాశ్రయామ్‌! 

బ్రహ్మాణం నారదమృషిమృవం ప్రహాదమేవ చ ॥ 20 
ప్రతిపదార్థము : శేషం చ=ఆదిశేషుని, మత్మలామ్‌=నాయంశమై, సూక్ష్మామ్‌=సూక్ష్మరూపమై, 
మత్‌+ఆశ్రయామ్‌=నన్నే ఆశ్రయము గలవై, శ్రియం దేవీమ్‌=శ్రీదేవిని, (బ్రహ్మాణమ్‌= బ్రహ్మను, 
నారదం బుషిమ్‌=నారద మహర్షిని, భవమ్‌=శివుని, ప్రహాదం ఏవ=(ప్రహ్లోదుని గూడ 
కీర్తించునో. 
తాత్సర్యము : ఆదిశేషుని, నాయంశమున జనించినదై సులభముగాందెలియ రాగలంత 
సూక్ష్మరూపిణియై నా హృదయమునాశ్రయించిన శ్రీదేవిని, బ్రహ్మను, నారద బుషిని, శివుని, 
ప్రహాదుని కీర్తించునో - 
శ్లో॥  మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే। 

కర్మాణ్యనన్తపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్‌॥। 21 
ప్రతిపదార్థము : మత్స్యకూర్మవరాహ +ఆద్యైః=మత్స్యకూర్మవరాహములులోనగు, అవతారైః 
=అవతారములచే, కృతాని=చేయబడిన, అనంతపుణ్యాని=అధికపుణ్యములగు, కర్మాణి = 
పనులను, సూర్యమ్‌=సూర్యుని, సోమమ్‌=చంద్రుని, హుతాశనమ్‌ =అగ్నిని కీర్తించునో. 
తాత్సర్యము : నేను మత్స్యకూర్మవరాహాదులగునవతారములెత్తి కావించిన మిగుల 
పవిత్రములగు నా కృత్యములును సూర్యుని, చంద్రుని, అగ్నిని ఎవరు కీర్తించుచున్నారో- 
శః ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్‌ ధర్మమవ్యయమ్‌। 

దాక్షాయణీర్ధర్మపత్నీః సోమకశ్యపయోరపి॥ 22 
ప్రతిపదార్థము : ప్రణవమ్‌=ఓంకారము, సత్యమ్‌=సత్యమగు (బ్రహ్మము, అవ్యయమ్‌ = 
మాయను, గోవిప్రాన్‌=గోవులను, విప్రులను, అవ్యయమ్‌=నాశరహితమును, ధర్మమ్‌ = 
భక్తిరూపమైన ధర్మమును, ధర్మపత్నీః=ధర్మదేవత భార్యయిె, సోమకశ్యపయోఃఅపి=చంద్రునికి, 
కశ్యపమహర్షికి భార్యలైన, దాక్షాయణీ=దాక్షాయణి, దక్షప్రజాపతి కూతులను కీర్తించునో, 


అష్టమస్మన్ధః - చతుర్దోత ధ్యాయః 37 


శీలుడై, ప్రతనిష్టుడై, కుల+అచల +ఆ(శ్రమః=సప్తకుల పర్వతములలో దొడ్డదైన మలయ 
పర్వతమునందు గల ఆశ్రమముగలవాడై, ఏకదా=ఒకనాడు, ఆరాధనకాలే =విష్ణువును 
ధ్యానించు సమయమున, ఆత్మవాన్‌ =మనోనిగ్రహముగలవాడు, గృహీతమౌనవ్రతః=మౌన 
నియమము గలవాడయి, ఈశ్వరమ్‌ =పరమేశ్వరుడగు, హరిమ్‌=విష్టువుని, అచ్యుతమ్‌= 
అచ్యుతుని, అర్చయామాస=పూజించెను. 
తాత్పర్యము : ఆ రాజు ఒకప్పుడు మలయపర్వతమునందు ఆ(శ్రమమేర్చరచుకొని 
జటాధారియు, తాపసుందై, తీర్ధస్నానశీలుడై మనోనిగ్రహముతో మౌనవ్రతము బూని 
పరమేశ్వరుని, హరిని, అచ్యుతుని పూజించెను. 
శో యదృచ్చయా తత్ర మహాయశా మునిః సమాగమచ్చిష్యగణైః పరిశ్రితః। 

తం వీక్ష్య తూష్టీమకృతార్హణాదికం రహస్యుపాసీనమృషిశ్చుకోపహ।। 9 
ప్రతిపదార్థము : మహాయశాః=లోకప్రసిద్ధి చెందిన, మునిః=అగస్యముని, శిష్యగణైః=శిష్య 
సమూహముతో, పరి(శ్రితః=కూడుకొన్నవాడు, యదృచ్చయా =స్వేచ్చమెయి, తమ్‌=ఆ 
ఇం(ద్రద్యుమ్ను నాశమమునకు, సమాగమత్‌ =వచ్చెను. బుషిః=ఆయగస్వ్య బుషి, 
అకృతార్దణమ్‌ =చేయబడని పూజకలవాడు, రహసి=ఏకాంతమున, ఉపాసీనమ్‌=ఉపాసించు 
చున్నవాడు, తూష్టీమ్‌=మిన్నకున్నవాడు అగు, తమ్‌=ఆ ఇంద్రద్యుమ్నుని, వీక్ష్య=చూచి, 
చుకోపహ=కోపమొందెను. 
తాత్పర్యము : లోకప్రసిద్ధింజెందిన అగస్యముని పెక్కుమంది శిష్యులతో గూడి ఇచ్చమెయి 
బోవుచు నా ఇంద్రద్యుమ్నుని ఆశ్రమమునకు వచ్చెను. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు బుషిని 
పలుకరించి పూజింపక ఏకాంతమునందు ఉపాసించుచుండెను. ఆ రాజును చూచిన మునికి 
కోపము వచ్చెను. 
శ్లో తస్మా ఇమం శాపమదాదసాధురయం దురాత్మాకృతబుద్ధిరద్య। 

విప్రావమనా విశతాం తమిస్రం యథా గజః స్తబ్ధమతిః స ఏవ॥ 10 
ప్రతిపదార్థము : అయమ్‌=ఈ రాజు, దురాత్మా=దుష్టాత్ముడు, అకృతబుద్ధిః=గురుశిక్ష పొందని 
బుద్ధిహీనుడు, అసాధుః=సాధువు కానివాడు, అత్ర=ఇక్కడ, విప్ర+అవమంతా=విప్రుని 
అవమానించినవాడు, యథాగజః=గజము వలి, స్తబ్ధమతిః=మందమతిగలవాడైనవాడు, సః 
ఏవ=ఆ గజమువలె, తమి(స్రమ్‌=అజ్ఞానమును, విశతామ్‌ =పొందుగాక అని, తస్మై 
ఇంద్రద్యుమ్నుని కొజకు, ఇమం శాపమ్‌=ఈ శాపమును, అదాత్‌=ఇచ్చెను. 
తాత్పర్యము : ఈ రాజు దురాత్ముడు, వీడు గురుశిక్ష పొందిన బుద్ధిగలవాడు కాదు. ఇపుడు 
విప్రడనగు నన్ను నవమానించాడు. గజమువలె మత్తుగొన్న బుద్ధిగలవాడై యున్నాడు. వీడు 
అట్టి గజమై అజ్ఞానమునొంది కష్టమును బొందుగాక అని శాపమొసగెను. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 
శో ఏవం శప్ప్వా గతో9_గస్త్టో భగవాన్‌ నృప సానుగః। 
ఇంద్రద్యుమ్నో౭_పి రాజర్షిర్దిష్టన్తదుపధారయన్‌॥ 1 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా, భగవాన్‌ అగస్యః=భగవంతుడైన అగస్యుడు, ఏవమ్‌ =ఇట్లు, 


38 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శపా(=ఆ ఇంద్రద్యుమ్నుని శపించి, సానుగః=శిష్యులంగూడి, గతః=పోయెను. ఇంద్రద్యుమ్నః 
అపి=ఇంద్రద్యుమ్నుడు కూడా, రాజర్వి=రాజర్ని దిష్టమ్‌=విధి వశమున ప్రాప్తించిన, తత్‌+ 
ఉపధారయన్‌=ఆ శాపమును తెలిసికొనెను. 
తాత్పర్యము : అగస్త్య భగవానుడిట్టులా రాజును శపించి శిష్యులతో మరలిపోయెను. రాజర్షి 
ఇంద్రద్యుమ్నుడు తనకు ఆ శాపము విధివశమున వచ్చినదని తెలుసుకొనెను. 
శ్లో॥ ఆపన్న కౌజ్యరీం యోనిమాత్మస్మృతివినాశినీమ్‌। 

హర్యర్చనానుభావేన యదధ్గజత్వే౭_ ప్యనుస్కృతిః।। 12 
ప్రతిపదార్థము : ఆత్మస్తుతివినాశినీమ్‌ =ఆత్మజ్ఞానమును తోనడంచునదైన, కౌంజరీమ్‌= 
కుంజరమునకు సంబంధించిన, యోనిమ్‌=జన్మమును, ఆపన్నః=పొందెను. యత్‌+గజత్వే- 
పి =ఏ గజభావమున వీడు, హరి+అర్చన +అనుభావేన =మహావిష్ణువునర్చించిన ప్రభావముచే, 
అనుస్మృతిః =పూర్వజన్మ జ్ఞానము గలవాడయ్యెను. 
తాత్పర్యము : ఆత్మజ్ఞానమును నాశనము చేయునదైన కుంజరజన్మమును బొందెను. విష్ణు 
నారాధించిన మహిమవలన గజజన్మమునందు ఆ రాజుకు పూర్వజన్మ జ్ఞానము గలిగెను. 
శ్లో ఏవం విమోక్ష్య గజయూథపమబ్దనా 

భస్తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః 
గంధర్వసిద్ధ విబుధైరుపగీయమాన 
కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోం గాత్‌॥ 13 

ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, గజయూథపమ్‌ =గజేంద్రుని, విమోక్ష్య=బంధ 
విముక్తుని గావించి, అబ్బనాభః=పద్మము నాభియందు గలవాడు, పార్షదగతిమ్‌ =తన 
పరిషత్తునందలి సభ్యత్వమును, గమితేన=పొందింపబడిన ఆ ఇంద్రద్యుమ్నునితో, యుక్తః 
=కూడినవాడై, విబుధైః=దేవతలచేత, ఉపగీయమానకర్మా=గానము చేయబడుచున్ను తన 
చేయిదముగలవాడై, గరుడ +ఆసనః=గరుడవాహనారూఢుడై, అద్భుతమ్‌ = ఆశ్చర్యకరమైన, 
స్వభువనమ్‌ =తన వైకుంఠలోకమునుగూర్చి, అగాత్‌ =పోయెను/పొందెను. 
తాత్పర్యము : పద్మనాభుడాహరి ఇట్లు గజేంద్రుని బంధవిముక్తుని చేసి అతనిని తన 
పారిషదునిగా చేసుకొని ఇంద్రద్యుమ్నునితో కూడా సురలు తన గజేంద్రమోక్షణ కథను 
కొనియాడుచుండగా అద్భుతము అయిన తన వైకుంఠ లోకమునకు పోయెను. 


శ్లో ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్‌। 

స్వరం యశస్యం కలికల్మషాపహం దుస్స్వవ్ననాశం కురువర్య శృణ్వతామ్‌॥। 14 
ప్రతిపదార్థము : మహారాజ=ఓ మహారాజా!, ఏవమ్‌=ఈ ప్రకారము, తవ=నీకు, మయా= 
నాచేత, కృష్ణ+ అనుభావః=మహావిష్టు ప్రభావమైన, గజరాజమోక్షణమ్‌ =గజరాజు మోక్షణము, 
ఈరితః=చెప్పబడెను. కురువర్య=కురువర్యా!, శృణ్వతామ్‌=దానిని వినువారలకు, స్వర్ష్యమ్‌ = 
స్వర్గమును కలిగించును, యశస్యమ్‌=కీర్తి కలుగును, కలికల్మషాపహమ్‌ =కలి దోషమును 
పోగొట్టును, దుస్స్వప్ప్ననాశమ్‌ =చెడ్డ కల దోషములను బోగొట్టునదై యున్నది. 
తాత్పర్యము : ఓ రాజా! ఇట్టి విష్ణుప్రభావమును దెల్పునదైన గజేంద్రమోక్షము కథను నీకు 


అష్ట్రమస్మున్ధః - చతుర్జో౭. ధ్యాయః 39 


చెప్పినాడను. దానిని వినువారు స్వర్గమును, యశస్సునుంబొందగలరు. ఇది దుస్వప్న 
దోషములను నాశనమొనరించునదై యున్నది. 
శ్లో; యథానుకీర్తయన్యేతచ్చేయస్కామా ద్విజాతయః। 

శుచయః ప్రాతరుత్ణాయ దుఃస్ప్వష్నాద్యుపశాన్తయే॥ 15 
ప్రతిపదార్థము : (శ్రేయస్మామాః=శ్రేయస్సును వాంఛించు, ద్విజాతయః =త్రైవర్గీయులు, ప్రాతః 
ఉత్థాయ =ఉదయమున నిద్ర మేల్మాంచి, శుచయః=పరిశుద్దులై, దుస్స్వష్నాది +ఉపశాంతయే= 
చెడ్డ కలల దోషమును నివర్తించుటకై, ఏతత్‌ =ఈ గజేంద్రమోక్షణమును, యథా+ 
అనుకీర్తయంతి=ఈ చెప్పిన విధముగా సంకీర్తనము చేయుచున్నారు. 
తాత్పర్యము : శ్రేయస్మాములగు క్షత్రియ వైశ్యులు ఉదయమున మేల్మాంచి కాలుసేతులు 
కడుగికొని యాచమించి శుచులై, చెడు స్వప్నములు, దోషములు శమించుటకై ఈ గజేంద్ర 
మోక్షణ కథను ఈ చెప్పిన ప్రకారము సంకీర్తనము చేయుచుందురు. 
శో ఇదమాహ హరిః ప్రీతో గజేన్టం కురుసత్తమ! 

శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః 16 

ఈ కథను కీర్తించుటచే శ్రేయస్సు కలుగునని ఎట్లు తెలియవచ్చును. సాక్షాత్తుగా 
భగవంతుడు వచించినందున దెలియుచున్నదనుచున్నాడు. 
ప్రతిపదార్థము : కురుసత్తమ=ఓ కురుశ్రేష్టా!, సర్వభూతమయః=సర్వప్రాణుల స్వరూపమున 
కాశథయమైనవాడు, విభుః=(ప్రభువు, హరిః =విష్ణువు, వ్రీతః=సంతోషించినవాడు, 
సర్వభూతానామ్‌=ఎల్ల భూతములు, వేల్పులులోనగువారు, శృణ్వతామ్‌ =వినుచుండ, వారి 
మైల, గజేంద్రమ్‌ =గజేంద్రుని గూర్చి, ఇదం ఆహ=ఈ మాట చెప్పెను. 
తాత్పర్యము : సర్వ భూతములందంతర్యామియై ప్రభువైన హరి సంతసించినవాడై ఎల్ల 
బుషులు, దేవతలు వినుచుండ గజేంద్రునితో నీమాట చెప్పెను. 

శ్రీ భగవానువాచ : శ్రీ భగవంతుడు వచించెను. 


శో యే మాం త్వాంచ సరశ్చేదం గిరికన్దరకాననమ్‌। 

వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్‌॥ 17 
ప్రతిపదార్థము : యే=ఏ సుజనులు, మామ్‌=నన్ను త్వాంచ=నిన్ను, ఇదం సరశ్చ=ఈ 
సరస్సును, గిరికందరకాననమ్‌=ఈ త్రికూటగిరిని, గుహలను, కాననమును, వే(త్రకీచక 
వేణూనామ్‌ =బెత్తపు చెట్లను, ధ్వనించు వెదురు చెట్లను, గుల్మాని=చిన్న పొదలను, 
సురపాదపాన్‌ =కల్పవృక్షములను, కీర్తయేయుః=కీర్తించునో. 
తాత్పర్యము : ఈ కీర్తన సందర్భమున ఇతరమైనవాని కీర్తించ ఫలము చెప్పబడుచున్నది. 

ఓ గజేంద్రా ! ఏ జనులు నిన్ను, నన్ను ఈ సరస్సును, ఈ త్రికూట పర్వతమును, 
ఈ గుహలను, కాననమును, బెత్తపు చెట్లు మొదలగు వానిని, పొదలను, కల్ప వృక్షములను 
కీర్తించునో. 
శ్లో॥  శృజ్ల్ఞాణీమానిధిష్టాని బ్రహ్మణో మే శివస్య చ। 

క్షీరోదం మే ప్రియన్ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్‌! 18 


44 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : ఆజవ మనువు చక్షుషుని పుత్రుడు చాక్షుషుడయ్యెను. పురుస్సు, పురుషుడు, 
సుద్యుమ్నుడులోనగువారు ఆ మనుపుత్రులు. 
శ్లో ఇంద్రో మన్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః। 

మునయస్తత్ర వై రాజన్‌ హవిష్మద్వీరకాదయః॥। 8 
ప్రతిపదార్థము : మంత్రద్రుమః=మంత్రద్రుముడు అనువాడు, ఇంద్రః=ఇంద్రుడయ్యెను, 
తస్య=ఆ ఇంద్రునికి, ఆప్యాదయః=ఆప్యుడు లోనగు, దేవాః గణాః=సురగణములైరి, రాజన్‌!=ఓ 
రాజా!, త[త్ర=ఆ మన్వంతరమున, హవిష్మ ద్వీరక +ఆదయః =హవిష్మతుడు, వీరకుడు 
లోనగువారు, మునయః=సప్తర్చులైరి. 
తాత్పర్యము : ఆ చాక్షుషుని మన్వంతరమున మంత్రద్రుముడను వాడింద్రుడు, ఆపుడు 
లోనగువారు దేవగణములు, హవిష్మతుడు, వీరకుడులోనగువారు సప్తర్షులైరి. 
శ్లో తత్రాపి దేవసమ్ఫూత్యాం వైరాజస్యాభవత్సుతః। 

అజితో నామ భగవానంశేన జగతః పతిః॥ 9 
ప్రతిపదార్థము : తత్ర+అపి=ఆ మన్వంతరమునందు, జగతః పతిః=లోక ప్రభువు, భగవాన్‌= 
విష్ణు భగవానుడు, వైరాజస్య=వైరాజనువానికి, దేవసంభూత్యామ్‌=దేవ సంభూతియను 
భార్యయందు, అంశేన=తనయంశముతో, అజితః నామ=అజితుడను పేరున, సుతః= 
కుమారుడు, అభవత్‌=ఆయెను. 


తాత్పర్యము : ఆ మన్వంతరమునందును వైరాజనుడు అనువానికి దేవసంభూతయను 
భార్యయందు, విష్ణువు తనయంశచే అజితుడను కుమారుడై జన్మించెను. 
శ్లో పయోధిం యేన నిర్మథ్య సురాణాం సాధితా సుధా। 

బ్రమమాణోం_౦భసి ధృతః కూర్మరూపేణ మన్దరః॥ 10 
ప్రతిపదార్థము : యేన=ఏ విష్ణువుచే, పయోధిమ్‌=పాలసముద్రమును, నిర్మథ్య=మధించి, 
సురాణామ్‌=దేవతలకు, సుధా=అమృతము, సాధితా=సాధించబడెనో, అంభసి=నీటి యందు, 
భ్రమమాణః=తిరుగుచున్న, మంథరః=మందరపర్వతము, కూర్మరూపేణ =కూర్మరూపియైన, 
వి విష్ణువు చేత, ధృతః=ధరింపబడెనో. 
తాత్పర్యము : ఆ మహావిష్ణువు సురలకై పాలసము[ద్రమును మధించి, అమృతము నొసంగెనో 
మథన సమయమున నీటియందు తిరుగుచున్న మందర పర్వతము కూర్మావతారమెత్తి ఆ 
మహావిష్ణువుచే ధరించబడెనో. 

రాజోవాచ : పరీక్షిన్మహారాజు వచించెను. 

శ్లో; యథా భగవతా (బ్రహ్మన్‌ మధితః క్షీరసాగరః। 

యదర్ధం వా యతశ్చాద్రిం దధారామ్చుచరాత్మనా।। 11 
ప్రతిపదార్థము : బ్రహ్మన్‌=ఓ విప్రోత్తమా!, భగవతా=విష్ణుభగవానుచేత,యథా=ఏ ప్రకారము, 
క్షీరసాగరః=పాలకడలి, మధితః=చిలుకబడెనో, యదర్థం వా=ఎందుకొబకు, యతశ్చ= 
ఎందువలన, అంబుచరాత్మనా=నీట సంచరించు తాబేలు రూపమున, అ(ద్రిమ్‌=మందర 
గిరిని, దధార=ధరించెను. 


అష్టమస్మన్ధః - చతుర్జో౭. ధ్యాయః 4 


తాత్సర్యము ఏ: ఓంకారమును, సత్యమును (బ్రహ్మమును) మాయను, అవ్యయరూపమగు 
భక్తిధర్మము, గోవులను, విప్రులను, ధర్మదేవతను, చంద్రునికి, కశ్యపునకు భార్యలైన దక్షుని 
కూతులను కీర్తించునో - 
శ్లో గజ్లాం సరస్వతీం నన్గాం కాళిస్టీం సితవారణమ్‌। 

ధ్రువం బ్రహ్మబుషీన్‌ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్‌॥। 23 
ప్రతిపదార్థము : పుణ్యశ్లోకాన్‌ =పవిత్ర యశస్సుగల, సితవారణమ్‌ =తెల్ల యేనుగును గంగా, 
సరస్వతీ, అలకనంద, యమునలోనగు నదులను, ఐరావత గజమును, ధ్రువుని, సప్తర్నులను, 
పవిత్రయశస్సుగల మానవులను కీర్తించునో - 
శ్లో ఉత్ధాయాపరరాత్రాన్తే ప్రయతాః సుసమాహితాః। 

స్మరన్తి మమ రూపాణి ముచ్యన్తే తే£_౦హసో౭ ఖిలాత్‌!। 24 
ప్రతిపదార్థము : అపరరాత్రాంతే=రాత్రి యొక్క రెండవ భాగము చివర వేకువను, ఉత్సాయ= 
నిద్ర మేల్మాంచి, ప్రయతాః=నియమము గలిగి, సుసమాహితాః=ఏకాగ్రచిత్తులై, మమ రూపాణి 
=నాయొక్క రూపములను, నా విభూతులను, స్మరంతి =స్మరించుచున్నారో, తే=వారు, అఖిలాన్‌ 
=సమస్తమైన, అంహసః=పాపములనుండి, ముచ్యంతే =విముక్తి చెందుదురు. 
తాత్పర్యము : వేకువను మేల్మాంచి, నియములై ఏకాగ్రచిత్తులై నా రూపములను, నా 
యిశ్వర్యమును స్మరించువారు సమస్త పాపములనుండి విముక్తి చెందును. 
శో యే మాం స్తువన్యనేనాజ్ల! ప్రతిబుధ్య నిశాత్యయే। 

తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిమ్‌॥। 25 
ప్రతిపదార్థము : అంగ=ఓ గజేంద్ర |, యే=ఎవరు, నిశాత్యయే =వేకువను, ప్రతిబుధ్య= 
నిద్ర మేల్మొని, అనేన=ఈ నేను చెప్పిన క్రమమున, మామ్‌=నన్ను, స్తువంతి =స్తోత్రము 
చేయుచున్నారో, తేషామ్‌=వారికి, ప్రాణాత్యయే= ప్రాణము పోవునప్పుడు, విమలాం మతిమ్‌ = 
విస్తారమైన బుద్ధిని జ్ఞానమును, దదామి =ఇచ్చుచున్నాను. 
తాత్పర్యము : ఎవరు వేకువను మేల్కొంచి ఈ నేను జెప్పిన క్రమమున నన్ను స్తుతించుచున్నారో 
వారికి ప్రాణము పోవుకాలమున నా సంబంధి చక్కని జ్ఞానమును ప్రసాదించుచున్నాను. 

శ్రీ శుక ఉవాచ - శ్రీశుకుడు వచించెను. 

శ్లో ఇత్యాదిశ్య హృషీకేశః ప్రాధ్మాయ జలజోత్తమమ్‌। 

హర్షయన్‌ విబుధానీకమారురోహ ఖగాధిపమ్‌॥ 26 
ప్రతిపదార్థము : ఇతి ఆదిశ్య=అని యిట్లాజ్ఞాపించి, హృషీకేఈ=విష్ణువు, జలజ+ఉత్తమమ్‌ 
=ఉత్తమమైన తన శంఖమును, ప్రాధ్మాయ=పూరించి ఊది, విబుధ +ఆనీకమ్‌ =వేల్పుల 
మొత్తమును, హర్షయన్‌=సంతోషపెట్టుచు, ఖగాధిపమ్‌ =పక్షిరాజును, ఆరురోహ =ఎక్కెను. 
తాత్పర్యము : ఇట్లు నానతిచ్చి శ్రీహరి పాంచజన్యమను తన యుత్తమ శంఖమును పూరించి 
వేల్పులకు సంతసము గలిగించి పక్షిరాజు పైనెక్కెను. 

ఇది శ్రీమద్భాగవతమవోవురాణమందు అష్టమన్మంధమున నాద్ధవ అధ్యాయము. 


పంచమో౭_ ధ్యాయః 
ఈ అధ్యాయము మొదలు ఎనిమిది అధ్యాయములు క్షీరసాగరమును 
అమృతమునకై మధించు ఉపాఖ్యానము వర్ణింపబడును. మరి తన భక్తులందు పక్షపాతముచే 
హరి స్రీరూపమును (మోహినీ) గైకొనుట, విప్రశాపమున రాచసిరిని గోల్పోయిన దేవతలు 
మరల యథాప్రకారము శ్రీమంతులై శ్రీహరిని స్తుతించుట వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


శ్లో॥ రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనమ్‌। 

గజేన్టమోక్షణం పుణ్యం రైవతం త్వన్తరం శృణు॥ 1 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, హరేః=హరి యొక్క అఘనాశనమ్‌=పాప సంహరణమైన, 
ఏతత్‌ గజేంద్రమోక్షణమ్‌=ఈ గజేంద్ర మోక్షణము, పుణ్యమ్‌=పవిత్రము, తే=నీకు, ఉదితమ్‌ 
=చెప్పబడినది, రైవతం తు అంతరమ్‌=రైవతుడను మన్వంతరమును, శృణు=వినుము 
తాత్పర్యము : ఓ రాజా ! పవిత్రమైన పాపనాశకమైన ఈ గజేంద్ర మోక్షకథను నీకు 
చెప్పితిని. ఇక రైవత మన్వంతరమును చెప్పెదను వినుము. 
శ్లో పజ్బుమో రైవతో నామ మనుస్తామససోదరః। 

బలివిన్బాదయస్తస్య సుతా హార్దునపూర్వకాః।। 2 
ప్రతిపదార్థము : పంచమః=ఐదవవాడు, రైవతః నామ=రైవతుడని ప్రసిద్ధికక్కినవాడు, తామస 
సోదరః=నాలుగవ మనువైన తామసుడను మనువుకు సోదరుడు, మనుః=మనువయ్యెను, 
తస్య సుతాః=అతని పుత్రులు, అర్జునపూర్వకాః =అర్జునుడు మొదటివాడుగా గల, బలి 
వింధ్యాదయః=బలివింధుడు మొదలగువారు. 
తాత్పర్యము : నాలుగవ మనువు తామసుడు అతని సోదరుడు రైవతుడు అయిదవ 
మనువయ్యెను. అర్జునుడు జ్యేష్టుడుగా గల బలివింధ్యుడులోనగువారు పుత్రులుగలిగిరి. 


శ్లో విభురిన్ధః సురగణా రాజన్‌ భూతరయాదయః। 

హిరణ్యరోమా వేదశిరా ఊర్థ్వబాహ్వాదయో ద్విజాః॥। తి 
ప్రతిపదార్థము * రాజన్‌!=ఓ రాజా !, విభుః=విభుడనువాడు, ఇంద్రః=ఇంద్రుడయ్యెను, 
భూతరయాదయః=భూతరయుడు లోనగువారు, సురగణాః=దేవతలైరి, హిరణ్యరోమాః 
=హిరణ్యరోముడు మొదలైనవారు, వేదశిరాః=వేదశిరుడు, ఊర్థ్వబాహ్వాదయః=ఊర్థ్వబాహుడు 
లోనగువారు, ద్విజాః=విప్రులు సప్తర్షులైరి. 
తాత్సర్యము ఆ మన్వంతరమున విభుడింద్రుడు, భూతరయుడు లోనగువారు సురలు, 
హిరణ్యరోముడు వేదశిరుడు, ఊర్థ్వబాహుడు లోనగువారు సప్తర్షులైరి. 
శ్లో పత్నీ వికుంఠా శుభ్రస్య వైకుంరైః సురసత్తమైః। 

తయోః స్వకలయా జజ వైకుణ్లో భగవాన్‌ స్వయమ్‌॥ 4 


అష్టమస్యన్ధః - వంచమోం ధ్యాయః 43 


ప్రతిపదార్థము : శుభ్రస్య=శుభుడనువానియొక్క పత్నీ=భార్య, వికుంఠా=వికుంఠయను 
నామెయయ్య, తయోః=ఆ దంపతులకు, భగవాన్‌ =భగవంతుడు, వైకుంఠః=విష్టువు, 
స్వయమ్‌=తాను, స్వకలయా=తనయంశమున, వైకుంఠైః=వైకుంఠవాసులగు, సురసత్తమైః 
=సురగ్రేష్ణులతో, జజ్జే=పుత్రుడుగా జన్మించెను. 
తాత్సర్యము : శుభుడు, వికుంఠ అను దంపతులకు విష్ణువు, వైకుంఠవాసులగు సురశ్రేష్ణులు 
సోదరులుకాగా భగవానుడు తాను తనయంశములో పుత్రుడై జన్మించెను. 
శో వైకుణ్ధః కల్పితో యేన లోకో లోకనమస్కృతః। 

రమయా ప్రార్ధ్యమానేన దేవ్యా తత్రియకామ్యయా॥। ర్‌ 
ప్రతిపదార్థము : తత్‌+ప్రియకామ్యయా=ఆతని ఇష్టమును కోరు, రమయాదేవ్యా=లక్ష్మీదేవి 
చేత, ప్రార్థ్యమానేన=ప్రార్థింపబడుచున్న యేన=ఏ విష్ణువుచేత, లోకనమస్కృతః=లోకముచే 
నమస్మరింపబడిన, వైకుంఠఃలోకః=వైకుంఠమను లోకము, కల్పితః =నిర్మింప బడెనో, 
(లోకో +లోక +ఉపరి=మర్య్యలోక పర్వతము, చక్రవాళ పర్వతమునకు పైభాగమున అని 
పాఠాంతరము. ) 
తాత్పర్యము : లక్ష్మి ఆ హరి ప్రియముగోరునది తన్ను మిక్కిలి ప్రార్థింపగా విష్ణువు 
ఎల్లలోకములను నమస్మరింపదగిన వైకుంఠమను లోకమును నిర్మించెను. 
శ్లో॥ తస్యానుభావః కథితో గుణాశ్చ పరమోదయాః। 

భౌమాన్‌ రేణూన్సవిమమే యో విష్టోర్వర్ణయేద్‌ గుణాన్‌॥ 6 
ప్రతిపదార్థము : తస్య=వైకుంఠ సంజ్ఞను పొందిన హరియొక్క అనుభావః=ప్రభావము, 
(సనకాదులశాపముచే దైత్యులై జన్మించిన తన పార్షదులను వరాహాదిరూపమున యుద్ధము 
చేసిన కథ) కథితః=చెప్పబడినది, పరమ+ఉదయాః=గొప్ప శుభకరములైన, గుణాశ్చ= 
గుణములున్ను చెప్పబడినవి, యః=ఎవడు, విష్ణోః=విష్ణువు యొక్క గుణాన్‌ =గుణములను, 
వర్ణయేత్‌=వర్ణించునో, సః=అతడు, భౌమాన్‌ రేణూన్‌ =భూరేణువులను, విమమే =లెక్కించును. 
ఇది యెట్లు అసాధ్యమో ఆ గుణవర్ణనము నట్లెంచుగాక. 
తాత్పర్యము : ఆ వైకుంఠుడు సనకాదుల శాపమును పొందిన తన పార్షదులు హిరణ్యాక్షాది 
దైత్యులై భూమిమోద నవతరించగా ఆ హరి వరాహాద్యవతారములనెత్తి వారిని వధించిన 
కథారూపమైన ప్రభావము (తృతీయ స్మంధమున చెప్పబడినది.) ఆయన ఉత్తమగుణములున్ను 
చెప్పబడినవి. విష్ణువు గుణములను వర్ణింపదొరకొన్నవాడు భూమి రేణువులను లెక్కపెట్టం 
బూను కొనుట అగును. ఎట్లు భూమి రేణువులను లెక్కపెట్టుట అసాధ్యమో అట్లే విష్ణు 
గుణవర్ణనము అసాధ్యమగును. 
శో షష్టశ్చ చక్షుషః పుత్రశ్చాక్షుషో నామ వై మనుః। 

పూరుపూరుషసుద్యుమ్నప్రము ఖాశ్చాక్షుషాత్మజాః। 7 
ప్రతిపదార్థము : చక్షుషుపుత్రః=చక్షుషుని పుత్రుడు, చాక్షుషు=చాక్షుషుడను, నామ=ప్రసిద్ధి 
చెందిన, మనుః=మనువు, పూరుపురుషసుద్యుమ్నప్రముఖాః =పూరువు, పూరుషుడు, 
సుద్యుమ్నుడులోనగువారు, చాక్షుష+ఆత్మజాః =చాక్షుషుని కుమారులు. 


48 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : నేను శివుడు మీరు మటియు అసురులులోనగువారు జరాయుజాండజ 
స్వేదజోద్భిజ్ఞములు అగు మానవులు, జంతువులు, పక్షులు, వృక్షములు, నల్లులు, పేలు 
లోనగునవి ఈ మనమందఅము, ఆ విష్ణువునవతారాంశమునంబొడమిన బ్రహ్మయు, ఆయన 
కళలైన మరీచ్యాదులును వారి పుత్రపౌత్రాదులును వారి వలన జనించినవారును ఆ హరి 
వలన జనించినవారము కావున ఆ విష్ణునే అవ్యయుని శరణుపొందెదము. 
శ్లో, నయస్య వధ్యో న చ రక్షణీయో నోపేక్షణీయాదరణీయపక్షః। 

తథాపి సర్గస్థితిసంయమార్థం ధత్తే రజస్సత్త్వ్వతమాంసి కాలే॥ 22 

ఓయీ ! అట్లయిన ఇతడు విష్ణువు అందటి యందును సముడగుచున్నాడు, మరి 
ఆయన చరణమునాగ్రయించుట వలన నేమి ప్రయోజనము అన్నచో సత్యము, ఇట్టివాడైనను 
మనయందు పక్షపాతము గలవాడగును అనుచున్నారు. 
ప్రతిపదార్థము : యస్య=ఏ విష్ణువునకు, న వధ్యః=వధింపదగినవాడు లేండు, న రక్షణీయః 
=రక్షింపదగినవాడును లేడు, న ఉపేక్షణీయ +ఆదరణీయపక్షు=ఉదాసీనమునుండదగినదియు, 
ఆదరింపదగిన పక్షమును లేదు.. తథాపి=అట్లున్నను, కాలే=తగు సమయమందు, సర్గస్థితి 
సంయమార్థం=సృష్టిస్థితిలయములుగావించుట కొజకు, రజస్పత్త్వతమాంసి =రజస్పత్త్వ 
తమస్సులను గుణములను, తదనుగుణరూపములను, ధత్తే=ధరించును. 
తాత్పర్యము : ఎవనికి వధింపదగినవాడు లేడో, రక్షింపదగినవాడు లేడో, ఎవనికి 
ఉపేక్షించదగిన పక్షము ఆదరింపదగిన పక్షమును లేదో అట్టివాడైనను జగము సృజింపను, 
పరిపాలింపను, లయముగావింపను రజస్సత్త్వతమస్సులను గుణములను తదనురూపమైన 
రూపములను ధరించుచున్నాడో. 
శ్లో అయన్తు తస్య స్థితిపాలనక్షణః సత్త్వం జుషాణస్య భవాయ దేహినామ్‌। 

తస్మాద్‌ వ్రజామః శరణం జగద్గురుం స్వానాం స నో ధాస్యతి శం సురప్రియః॥28 
ప్రతిపదార్థము : అయంతు =ఇదియైనచో, దేహినామ్‌=దేహధారులగు జీవుల యొక్క 
భవాయ=సంసారము కొఅకు, సత్త్వ్వమ్‌ =సత్తగుణమును, జుషాణస్య=పొందిన, తస్య=ఆ 
విష్ణునకు, స్థితిపాలనక్షణః=జగము యొక్క ఉనికిని పాలించుకాలమై యున్నది. సురప్రియః 
=సాత్త్వికులగు దేవతలకు ఇష్టుడగు, సః=ఆ విష్ణువు, స్వానామ్‌ =సత్త్వగుణ విశిష్టులైన, నః 
=మనకు, శమ్‌=సుఖమును, దాస్యతి=కలిగింపగలడు. తస్మాత్‌=అందువలన, జగద్దురుమ్‌=ఆ 
జగద్దురుని, శరణమ్‌ =రక్షకునిగా, వ్రజామః=పొందెదము. 
తాత్పర్యము : జీవుల సంసారముకొటికు సత్త్వగుణమును బొందిన ఆ విష్ణువునకు జగము 
యొక్క స్థితిని పాలించు కాలమైయున్నది. సురలకు ప్రియుడైన ఆ విష్ణువు సత్త్వగుణ 
విశిష్టులమగు మనకు సుఖమును కలిగింపగలడు. కావున ఆ జగద్దురుని శరణుపొందెదము. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో॥ ఇత్యాభాష్య సురాన్‌ వేధాః సహ దేవైరరిన్సమ! 

అజితస్య పదం సాక్షాజ్ఞగామ తమసః పరమ్‌॥ 24 


అష్టమస్యన్ధః - వపంచమోం ధ్యాయః 45 


తాత్పర్యము : ఓ విప్రోత్తమా ! భగవంతుడు ఏ ప్రకారము క్షీరసాగరమును వధించెను. 
ఎందుకొజకు ఏ కారణమున తాను నీట సంచరించు తాబేలు రూపును స్వీకరించి ఆ 
మందరగిరిని మోసెను. 
శో యథామృతం సురైః ప్రాప్తం కిం చాన్యదభవత్తతః। 

ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతమ్‌॥ 12 

ఏ హేతువున నీటసంచరించు తాబేలు రూపమున, సురలకు అమృతము 
సంపాదించెనో అని చెప్పుట యుద్ధముగూడ సూచింపబడె - అందువలన ప్రశ్నించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యథా=ఏ (ప్రకారము, సురైః=వేల్పులచే, అమృతమ్‌=అమృతము, ప్రాప్తమ్‌= 
పొందబడినది, తతః=ఆవల, అన్యత్‌ =ఇతరమైన, కించ=మరి, ఏతత్‌=ఈ, భగవతః= 
భగవంతుని, కర్మ=పనిని, పరమాద్భుతమ్‌ =మిక్కిలి అద్భుతమైనదానిని, వదస్వ=మాకు 
చెప్పుము. 
తాత్పర్యము : దేవతలెట్లు అమృతమును బడసిరి. అప్పుడెట్టి విశేషములు కలిగెను. 
భగవంతుడు చేసిన, చేయు పనినచ్చెరువు కొల్పుదానిని వచింపుము. 
శో త్వయా సజ్మథ్యమానేన మహిమ్నా సాత్వతామతేః। 

నాతితృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితమ్‌॥। 13 
ప్రతిపదార్థము : త్వయా=నీ చేత, సంకథ్యమానేన =చెప్పబడుచు/సంకీర్యమానేన =కీర్తనము 
చేయబడుచున్న సాత్వతాంపతేః=విష్ణు భక్తులకు ప్రభువైన హరియొక్క మహిమ్నా=ప్రభావము 
చేత, సుచిరమ్‌=తడవు కాలము, తాపతాపితమ్‌ =శాపవ్యథచే సంతాపమును పొందుచున్న, 
మే చిత్తమ్‌=నా మనస్సు, న+అతితృప్యతి=మిక్కిలి తనివి పొందలేదు. 
తాత్పర్యము : సాత్వతులకుంబ్రభువైన విష్ణువు యొక్క మహిమలను నీవు సంకీర్తనము 
చేయుచుండగా వినుచు నా మనము చిరకాలము శాపతాపమున వేగుచుండునది. 
తనివొందలేదు. 


సూత ఉవాచ : సూతుడు వచించెను. 

శ్లో విష్ణురాతేన సంపృష్ణో భగవాన్‌ బాదరాయణ: 

అభినన్య హరేర్వీర్యమాఖ్యాతుముపచక్రమే॥। 14 
ప్రతిపదార్థము ॥ విష్ణురాలేన =విష్ణువుచే నీయబడిన పరీక్షిత్తుచే (విష్ణువు రక్షించిన), సంపృష్టః 
=చక్కగా ప్రశ్నింపబడినవాడై, బాదరాయణ: =బాదరాయణుడగు వ్యాసుని కుమారుడు, 
శుకుడు, హరేః=విష్ణువు యొక్క వీర్యమ్‌ =ప్రభావము, సామర్ధ్యము, అభినంద్య =అభినందించి, 
ఆఖ్యాతుమ్‌ క్షీరసాగర మథన వృత్తాంతమును చెప్పుటకు, ఉపచక్రమే=ప్రారంభించెను. 
తాత్పర్యము : తల్లి గర్భమున నుండగ అశ్వత్థామ బ్రవ్మాస్తమునుంచి శ్రీకృష్ణునిచే రక్షింపబడిన 
పరీక్షిత్తు ఈ (ప్రకారము చక్కగ (ప్రశ్నింప శుకుడు హరి ప్రభావమునభినందించి పాల 
సముద్రమును మధించిన కథను చెప్పుటకు ప్రారంభించెను. 


46 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో యదా యుద్ధేత సురైర్దేవా బధ్యమానాః శితాయుధైః। 

గతాసవో నిపతితా నోత్తిష్టేరన్‌ పునశ్చతే/స్మ భూరిశః॥। 15 
ప్రతిపదార్థము : యదా=ఎప్పుడు, యుద్దే=యుద్ధమునందు, అసురైః=అసురుచే, దేవాః 
=దేవతలు, శితాయుధైః=పదునైన కైదువులచే, బధ్యమానాః=చంపబడుచున్నవారై, గత+ 
ఆసవః=ప్రాణములు గోలుపోయిన, నిపతితాః=పడిపోయినవారు, పునః=మరల, భూరిశః 
=వారిలో అధికశాతము, న+ ఉత్తిస్టేరన్‌ =జీవించకపోవుచుండిరి, స్మ=అయ్యెను. 
తాత్పర్యము : యుద్ధము సంభవించినప్ప్తుడంతయు అసురులచే వాడియిన యాయుధములచే 
కొట్టబడి ప్రాణములు పోయి యుద్ధభూమిలో పడిపోయిన దేవతలు మరల జీవించనివారైరి. 
శ్లో యదా దుర్వాససః శాపాత్‌ సేన్హా లోకాస్త్రయో నృష। 

నిశీకాశ్చాభవంస్తత్ర నేశురిజ్వాదయః (క్రియాః॥। 16 
ప్రతిపదార్థము క నృప=ఓ రాజా !, యదా=ఎప్పుడు, దుర్వాస సః=దుర్వాసుని యొక్క 
శాపాత్‌=శాపము వలన, స+ఇంద్రాః=ఇంద్రునితో గూడిన, (త్రయఃలోకాః=మూడు 
లోకములూ, నిశ్రీకాః=రాచసిరిని గోలుపోయినవి, అభవన్‌=ఆయెనో, తత్ర=అప్పుడు, ఇజ్యా+ 
ఆదయః=యజ్ఞయాగాదులను, క్రియాః=కర్మలు, న+ఈశుః=చేయజాలరైరి. 
తాత్సర్యము : ఒకప్పుడు దుర్వాసుడను మహర్షి మార్గమునందుంబోవుచున్న ఇంద్రుని జూచి 
తన కంఠమునందున్న శివదళమయిన పుష్పమాలను నతనికిచ్చెను. ఆ ఇంద్రుడు రాజ్యలక్ష్మీ 
మదము వలన అనాదరము చేసి ఆ మాలను ఐరావతగజము యొక్క కుంభస్థలమున 
నుంచెను. ఆ యేనుగు మదించినది కావున ఆ మాలను తొండమునగొని పాదముల క్రింద 
బడవేసి నలుగంద్రొక్కెను. దానిజూచి కుపితుడై దుర్వాసుడు ముల్లోకములతో గూడిన 
రాజ్యలక్ష్మిని కోల్పోదువుగాక అని ఇంద్రునికి శాపమిచ్చిను. 


అందువలన ముల్లోకములతో గూడనింద్రుడు రాజ్యలక్ష్మిని గోలుపోగా ఎప్పుడును, 
ఎవ్వరును యజ్ఞయాగాదులు చేయుటకు సమర్ధులు కాలేదు. 


శః నిశమ్యైతత్‌ సురగణా మహేన్దవరుణాదయః। 

నాధ్యగచ్ళన్‌ స్వయం మనైర్మన్రయన్లో వినిశ్చయమ్‌॥ 17 
ప్రతిపదార్థము : మహేంద్రవరుణ+ఆదయః=దేవేంద్రుడు, వరుణుడు మొదలైన, సురగణాః 
=దేవగణము, ఏతత్‌=దుర్వాసుని శాపమును ముల్లోకముల సిరి దరిగిపోవుటను, కర్మలు 
బడయవేల్పులు చనిపోవుటయు, నిశమ్య =విని తెలిసి, స్వయమ్‌=స్వయముగ, మంత్రైః 
=ఆలోచనములచే, మంత్రయంతః=ఆలోచించువారైనను, వినిశ్చయమ్‌=ఒక నిర్ణయమును, 
న+అధ్యగచ్చన్‌ =పొందలేకుండిరి. 


తాత్పర్యము ర కయ్యమున సురలు మృతులగుటయు, లోకముల సిరితబుగుట కర్మకలాపములు 
జరుగకపోవుటయు తెలిసికొని, ఇంద్రవరుణాదులగు వేల్పులు అందుకు బ్రతీకారమెంత 
యాలోచించినను ఒక నిర్ణయమునకు రాంజాలరైరి. 


అష్టమస్యన్ధః - వపంచమోం ధ్యాయః 47 


శో తతో బ్రహ్మసభాం జగ్యుర్మేరోర్య్మూర్థని సర్వశః। 

సర్వం విజ్ఞాపయాజ్బుక్రుః ప్రణతాః పరమేష్టినే॥। 18 
ప్రతిపదార్థము : తతః=అంత, సర్వశః=అందటును, మేరోః మూర్భని=మేరు పర్వత 
శిఖరమందున్న బ్రహ్మ సభామ్‌ =బ్రహ్మదేవుని సభను గూర్చి, జగ్ముః=పోయిరి, పరమేష్టినే = 
(బ్రహ్మకై, ప్రణతాః=నమస్మరించినవారై, సర్వమ్‌=జరిగినదంతయు, విజ్ఞాపయామ్‌ చక్రుః 
=విన్నవించిరి. 
తాత్పర్యము : అంతనందరు బయలుదేరి మేరు శృంగముననున్న బ్రహ్మసభకుబోయి, బ్రహ్మకు 
బ్రణమిల్లి తమకు వచ్చిన యిక్కట్టులన్నియు విన్నపము చేసిరి. 
శ్లో స విలోక్యేన్హవాయ్యాదీన్‌ నిస్సత్వాన్‌ విగతప్రభాన్‌। 

లోకానమబ్గ్లళప్రాయానసురానయథా విభుః॥ 19 
ప్రతిపదార్థము : విభుః=ప్రభువైన, సః=ఆ బ్రహ్మ, నిస్సత్వాన్‌=బలహీనులను, విగతప్రభాన్‌= 
తేజమును గోలుపోయినవారైన, ఇంద్రవాయు+ఆదీన్‌ =ఇంద్రుడు, వాయువులోనగు దేవతలు, 
అమంగళప్రాయాన్‌=సిరిసంపదలను శుభములను గోలుపోయిన, లోకాన్‌ =లోకములను, 
అసురాన్‌ =అసురులను, విలోక్య=చూచి, న ఇట్లు తలంచెను. 
తాత్పర్యము : జగ(త్రభుడైన బ్రహ్మ బలహీనులై తేజము కోల్పోయిన ఇంద్రుడు వాయువు 
లోనగు వేల్పులను గాంచి, పాడువడిన జగములను గాంచి, అట్లు బలనైపుణ్యములంజెలరేగు 
అసురులను విలోకించెను. 
శో సమాహితేన మనసా సంస్మరన్‌ పురుషం పరమ్‌। 

ఉవాచోత్ఫుల్లవదనో దేవాన్స భగవాన్‌ పరః॥ 20 
ప్రతిపదార్థము : సమాహితేన=ఏకాగ్రమున నిల్పిన, మనసా =మనస్సుతో, పరంపురుషమ్‌ = 
పరమ పురుషుని, సంస్మరన్‌=స్మరించుచున్నవాడై, పరః=అధికుడైన, సః భగవాన్‌ =భగవానుడగు 
బ్రహ్మ ఉత్సుల్లవదనః =హర్షమున వికసించిన ముఖముగలవాడై, ఉవాచ=ఇట్లు వచించెను. 
తాత్పర్యము : కొంతవడి ఆ భగవానుడు బ్రహ్మ ఉత్తముడు చిత్తము సమాధానము గావించి 
పురుషోత్తముని ధ్యానించి, హరిని శరణుపొందినవాడై సర్వమును బొందగలమని హర్షమున 
వికసించిన ముఖముకలవాడై యిట్లు వచించెను. 
శో అహం భవో యూయమథో£_ సురాదయో మనుప్యతిర్యగ్రుమఘర్మజాతయః। 
యస్యావతారాంశకలావిసర్జితా వ్రజామ సర్వే శరణం తమవ్యయమ్‌॥। 21 
ప్రతిపదార్థము : అహమ్‌=నేను, భవః=శివుడు, యూయమ్‌=మీరు, అథ=మరియు, అసురాః 
=అసురులు, మనుష్య=మనుష్యులు, తిర్యక్‌ =జంతువులు, ద్రుమ=వృక్షములు, ఘర్మజ+ 
ఆదయః=చెమట వలన జనించు నల్లులు, పేలులోనగునవి, తస్య=ఆ విష్ణువు యొక్క 
అవతారాంశకలావిసర్జితాః:=అవతారమైన పురుషుని యొక్క అంశమైన (బ్రహ్మయు, అతని 
కళలైన మరీచ్యాదులును, వారిచే సృజించబడిన పుత్రపౌత్రాదుల ద్వారా జనించినవారమై, 
సర్వే=మనమందబము, తం అవ్యయమ్‌=ఆ నాశరహితుడైన హరిని, శరణం వ్రజామ=శరణు 
పొందెదము. 


మాయకు నియంతయై యుండువాడు కనుక జీవసామ్యమును పరిహరించు 
పరమేశ్వరుడు వరిష్ణుడని చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యస్య మాయామ్‌=ఎవని మాయను, క చ=ఒకానొకడును, న+అతితితర్తి 
=అతిక్రమించడో, యయా=ఏ మాయచే, వేదన +అర్థమ్‌=ఎబుంగదగిన ఆత్మ స్వరూపమును 
గూర్చి, ముహ్యతి=మోహమునుంబొందుచున్నాడో, ఎటుంగలేడో, తమ్‌ =ఆ, నిర్ణిత +ఆత్మ+ 
ఆత్మగుణమ్‌ =జయింపబడిన మాయయు, ఆ మాయా గుణములు గలవాడును, భూతేషు= 
సర్వప్రాణులందు, సమమ్‌=సమానముగా, చరంతమ్‌ =వర్తించు, తం పరేశమ్‌=ఆ 
పరమేశ్వరుని, నమామి=నమస్మరించుచున్నాను. 
తాత్పర్యము : ఎవని మాయనే యొక్కడు నతిక్రమించలేడో, ఏ మాయచే వేద్యమైన ఆత్మ 
స్వరూపము నెజుంగలేడో ఎవడు మాయను మాయాగుణములను లోగొన్నవాడో సర్వభూతము 
లందు సమానముగా వర్తించువాడెవ్వడో ఆ పరమేశ్వరునికి నమస్మరించుచున్నాను. 
శ్లో ఇమే వయం యత్చియయైవ తన్వాసత్త్వేన సృష్టా బహిరన్తరావిః। 

గతిం న సూక్షామృషయశ్చ విద్మహే కుతో౭_సురాద్యా ఇతరప్రధానాః। 31 

అర్ధమగు ఆత్మ స్వరూపమును నెజుంగదని చెప్పినదానిని విస్తరించి చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఇమే=ఈ, వయమ్‌=దేవతలు, బుషయశ్చ=బుషులగు మేము, యత్‌+ 
ప్రియయా=ఎవని ప్రియమైన, తన్వా=శరీరముచే, సత్త్వేన +ఏవ =సత్త్వగుణముచే, సృష్టాః 
=సృజింపబడినవారమైనను, బహిః+అంతః=వెలుపలను లోపలను, సత్త్వప్రకాశములచే, 
ఆవిః=ప్రకటమైన, సూక్ష్మామ్‌గతిమ్‌=నిరుపాధికమైన స్వరూపమును, న విద్మహే=ఎజుంగ 
లేము, ఇతర ప్రధానాః=ఇతరములైన రజస్తమస్సులను గుణములు ప్రధానముగా సృజింప 
బడిన, అసురాద్యాః=అసురులు లోనగువారు, కుతః=ఎట్లు ఎజుంగుదురు? 
తాత్పర్యము : దేవతలు, బుషులు అను మేము పరమేశ్వరుని ప్రియతనువు ద్వారా 
సత్త్వగుణమున సృజింపబడిన వారమయ్యి లోపలను వెలుపలను సత్త్వప్రకాశములతో 
స్ఫురించు నిరుపాధికమైన ఆత్మ స్వరూపమును గుర్తెబుంగలేకున్నాము. ఇక రజస్తమోగుణ 
ప్రధానులై జనించిన అసురాదులెట్లు గుర్తెబుంగుదురు. 
శ్లో పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః 

స వై మహాపూరుష ఆత్మతన్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః॥। 82 

ఇప్పుడిక పండ్రెండు శ్లోకములచే వైరాజరూపమును (విరాట్టును) స్తుతించుచు 
ప్రార్థించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యత్ర హి=ఏ మహిమయందు, భూతసర్గః=జరాయుజాది చతుర్విధములగు 
భూతసృష్టి గలుగుచున్నదో, ఇయం మహీ=ఈ భూమి, స్వకృతైవ=పరమేశ్వరునిచే స్వయముగా 
చేయబడినది, యస్య=ఎవనికి, పాదౌ=పాదములుగా యున్నదో, ఆత్మతంత్రః=ఎవడు 
పాపులగు జీవులతో గూడిన వాడయ్యు, వారికి లొంగియుండడో ఏలయన, బ్రహ్మ=ఎవడు 
(బ్రహ్మమై యున్నాడో, అ(ప్రచ్యుత రూపుడై యున్నాడో, అది ఏలయన, మహా విభూతిః 


అష్టమస్యన్ధః - వపంచమోం ధ్యాయః 49 


ప్రతిపదార్థము : అరిందమ=ఓ శత్రువులను హరించువాడా, సురాన్‌=వేల్పులను గూర్చి, 
వేధాః=బ్రహ్మ, ఇతి+ఆభాష్య=ఇట్లు సంభాషించి, అజితస్య=ఎవరి చేతను జయింపబడనివాడైన 
విష్ణువు యొక్క తమసః పరమ్‌=ఏది క్షీరాబ్టియందు శ్రీహరి వాసస్థానముగలదో అదియే 
తమసః పరము, అనగా అజ్ఞానాంధకారమునకు ఆవలిదై యున్నది, సాక్షాత్‌ =నేరుగా, 
దేవైస్సహ=దేవతలతోగలసి, జగామ =వెళ్ళెను. 
తాత్పర్యము : ఓ శత్రువులను హరించువాడా ! ఈ విధముగా బ్రహ్మ దేవతలను గురించి 
సంభాషించి అజితుడైన విష్ణువు యొక్క నివాసస్థానమైన క్షీరాబ్ది; అజ్ఞానాంధకారమునకు 
ఆవలిదై యున్నది. దానికి దేవతలతో కలసి వెళ్ళెను. 
శ్లో తత్రాదృష్టస్వరూపాయ (శ్రుతపూర్వాయ వై విభో। 

స్తుతిమబ్రూత దైవీభిర్గీర్భిస్త్వవహితే న్దియః॥ 25 
ప్రతిపదార్థము : తత్ర=ఆ క్రీరాబ్ధియందు, బ్రహ్మ అదృష్టస్వరూపాయ =ఇంద్రియములచే 
చూడబడని రూపముగల, శ్రుతపూర్వాయ=మున్ను వినబడినవాని కొఅకు, విభో!=ఓ రాజా!, 
అవహిత +ఇం(దియః=జాగరూకత గల ఇంద్రియములు, మనస్సుగలవాడై, దైవీభిః 
=వైదికములగు, గీర్భిః=వాక్కులచేత, స్తుతిమ్‌ =స్తోత్రమును, అబ్రూత=వచించెను. 
తాత్పర్యము : ఓ రాజా! ఆ క్షీరాబ్టియందు దేవతలతో గూడి బ్రహ్మ నియమితచిత్తుడై 
ఇంద్రియ గోచరుడుగానివాడు మున్ను విన్న రూపుగలవాడును అగు భగవంతుని కొబికు 
అని వేదోక్తములచే స్తోత్రము చేసెను. 

బ్రహ్మోవాచ : బ్రహ్మ వచించెను. 

శ్లో అవిక్రియం సత్యమనన్తమాద్యం గుహాశయం నిష్కళమప్రతర్మ్యమ్‌। 

మనో£_గ్రయానం వచసానిరుక్తం నమామహే దేవవరం వరేణ్యమ్‌! 26 
ప్రతిపదార్థము : దేవ=ఓ దేవా !, వరమ్‌ =శ్రేష్టుడైన నిన్ను గూర్చి, నమామహే=నమస్మరించు 
చున్నాను లేక దేవవరం =దేవతా గ్రేష్టుడైన నిన్ను గురించి నమస్మరించెదము, వరత్వమునకు 
హేతువు, సత్యమ్‌ =సత్యస్వరూపుడు ఏలయన, అవిక్రియమ్‌ =వికారములు (మార్పులు) 
లేనివాడు, అదియు ఏల, అనంతమ్‌ =అంతము లేనివాడు, ఆద్యమ్‌ =ప్రథముడు, అద్యంతము 
గలవి మాత్రము వృద్ధిక్షయాది వికారయుక్తములగుచున్నవి మరియు గుహాశయమ్‌ = 
సర్వంహరుడు హృదయగుహయందున్నవాడు, అది ఎందువలన నిష్మళమ్‌ =నిరూపాధికుడు, 
అది ఎందువలన, అప్రతర్మ్యమ్‌ =ఊహింపనలవికానివాడు, అది ఎందువలన, మనస్‌+ 
అ[గ్రయానమ్‌ =మనస్సుకంటె వడిగలవాడు, మనస్సు పొందదగిన స్థానమునందు మనస్సునకు 
బూర్వమే అచ్చట నుండువాడుగను అట్లే శ్రుతి : “అనేకజదేకం మనసో జవీయోనైన ద్దేవా 
ఆప్పువన్‌ పూర్వమర్శత్‌, తద్ధావతోన్యాన్‌” ఆ పరమాత్మ చలించనివాడు. ఒకడు మనస్సుకంటే 
మిక్కిలి వడిగల ఈ ఆత్మను ఇంద్రియాధిదేవతలెవ్వరు ముందు మించి పోజాలడు. వారు 
పరుగెత్తిపోయిన దానికంటే ముందే అక్కడ నుండుచున్నాడు. వచసా=వాక్కు చేత, 
అనిరుక్తమ్‌ =విషయుడు కానందున వచింపగానివాడు. శ్రుతి : యద్వాచా- నభ్యుదితమ్‌ 
ఏది వాక్కుచేందెలుపుటకు గాదో ఏ ఆతనిచే వాక్కు జనించుచున్నదో ఇట్టి శ్రుతులను బట్టి 
మనోవాక్కులకు గోచరుడు కానందువలన అప్రతర్మ్యుడు, యథేష్టముగానైనను ఎల్లవానికి 
హేతుహేతుమద్భావము. 


50 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : ఓ దేవా! శ్రేష్టుడవును, సత్య స్వరూపుడవును, వికారరహితుడవును, 
అనంతుడవాద్యుడవు, సర్వాంతరుడవు, నిరుపాధికుడవు, ఊహింపనలవికాని వాదవు, మనస్సు 
కంటె వడిగలవాడవు, వాక్కుచే నిరూపింపగానివాడవగు నిన్ను గూర్చి నమస్మరించుచున్నాను. 
శ్లో విపశ్చితం ప్రాణమనోధియాత్మనామర్ధే నియాభాసమనిద్రమవ్రణమ్‌। 

ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం పత్రియుగం వ్రజామహే॥ 27 
ప్రతిపదార్థము : ఆత్మనామ్‌=జీవుల యొక్క ప్రాణమనోధియః=ప్రాణమును దేహము, 
అహంకారము, మనస్సు, బుద్దిని, విపశ్చితమ్‌ =ఎజుంగువాడును, వీనికి వ్యతిరిక్తముగా 
జ్లేయము లేదనుచున్నాడు. అర్థ+ఇం[ద్రియ+ఆభాసమ్‌=శబ్దాది విషయములను వాని 
ఇంద్రియములను రెండు రూపములను భావించుచున్నవాడు, అట్లున్ననో, అనిద్రమ్‌=స్వప్న 
ద్రష్టవలె, అజ్ఞానరహితుడును, ఏలయన, అవ్రణమ్‌ =దేహములేనివాడును కావున, అక్షరమ్‌= 
నాశరహితుడు, ఖమ్‌=ఆకాశము వలె వ్యాపించినవాడు, అన్నింటికీ హేతువు, యత్ర=ఎవని 
యందు, గృధ్రపక్షౌ=జీవపక్షపాతులైన, ఛాయా+ఆతపౌ=అవిద్య, తన్నివర్తిక విద్యయు వలె, 
న=లేవు, (త్రియుగమ్‌=మూడు యుగములందు ఆవిర్భవించువాడునగు, తద్‌ం=ఆ 
పరమేశ్వరుని, వ్రజామహే=శరణుపొందెదము. 


తాత్పర్యము : జీవుల ప్రాణమనోబుద్దులనెటింగినవాడును, శబ్బాదులను వాని (గ్రహించు 
నింద్రియములను, ఉభయరూపమున భాసించువాడు, స్వప్నద్రష్టవలె అజ్ఞానరహితుడును, 
దేహము లేనివాడును, నాశరహితుడును, ఆకాశము వలె వ్యాపించినవాడును, జీవపక్షపాతులైన 
అవిద్య దాని నివర్తించు విద్యయు లేనివాడును, మూడు యుగములందు ఆవిర్భవించువాడునైన 
ఆ విష్ణువును శరణుపొందుచున్నాము. 


శ్లో అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పజ్బుదశారమాశు। 

తిణాభి విద్యుచ్చలమష్టనేమియదక్షమాహుస్తమృతం ప్రపద్యే॥ 28 

ఈ ప్రకారము అవిక్రియుడులోనగు విశేషణముల చేతను, సర్వజ్ఞుడులోనగువాని 
చేతను సత్యస్వరూపుడు వరేణ్యుడు అనియు చెప్పబడినది. సంసార చక్రమునకు ఆధారుడనియు, 
నా విషయమునే తెలుపుచున్నాడు. 
ప్రతిపదార్థము : అజస్య=జీవుని యొక్క మనోమయమ్‌=మనస్సు ప్రధానముగాగలదియు, 
పంచదశ +అరమ్‌ =అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కార్యేంద్రియములు, పంచ 
ప్రాణములు చేరి పదునైదు ఆకులుగలదియు, ఆశు=వడిగ ఎటుగునది, ట్రిణాభిః=మూడు 
కుండలు గలదియు, విద్యుచ్చలమ్‌=మెజుపువలె చలించునదియు, అష్టనేమి= ఎనిమిది 
ప్రకృతులు అంచులు (పై పట్టీలు) గలదియు, అజయా=మాయచే, ఈర్యమాణః =ప్రేరేపించ 
బడుచున్నది, త్రిప్పంబడుచున్నదియునగు, జీవస్య=జీవుని యొక్క చక్రమ్‌=చక్రము వలె 
మరల మరల మతి దిరుగుచున్న దేహాదికము, యత్‌+అక్షమ్‌=ఎవడు ఇరుసుగ గలదిగం 
జెప్పుదురో, తమ్‌=ఆ, బుతమ్‌=సత్యస్వరూపుడవగు నిన్ను ప్రపద్యే=శరణు పొందెదను. 
తాత్సర్యము : మనస్సు ప్రధానముగ గలదై (మనోమయమై) జ్ఞానేంద్రియాదులైదు, 
కర్మేంద్రియములైదు, పంచప్రాణములు చేరి పదునైదు ఆకులు గలదియు (బండి చక్రమునకు 


అష్టమస్యన్ధః - వంచమో౨_ధ్యాయః 51 


చుట్టు ఉన్న కజ్జిలు) మూడు నాభులుకలదియు (నాభియనగా కర్రలు చొచ్చుకొను బండికొండ) 
వడివడి తిరుగుచున్నదియు, మెటుపువలె చలించునదియు భూమి, అప్పులు, అగ్ని వాయువు, 
ఆకాశము, బుద్ధి, అహంకారము, మూలప్రకృతియను నెనిమిది నేములు గలదియు, 
(నేమియనగా అంచు. చక్రమునకు చుట్టు పైభాగమున నుండు ఇనుపపట్టా బిగించి భూమిపై 
నాని తిరుగు పైయంచు) మాయచే ప్రేరేపించబడుచున్నదియు త్రిప్పబడుచున్నదియునగు 
జీవుని యొక్క చక్రమువలె తిరుగుచున్నదై దేహాదికమను చక్రమునకు ఎవడు అక్షమై యున్నాడో 
ఇరుసై చక్రము తిరుగుటకు ఆధారమైన మధ్యస్థానమునంజక్రమును జొచ్చియుండునది ఆ 
సత్యస్వరూపుని శరణుపొందుచున్నాను. 

శో య ఏకవర్ణం తమసః పరం తదలోకమవ్యక్తమనన్తపారమ్‌। 

ఆసాబ్బకారోపసుపర్ణమేనముపాసతే యోగరథేన ధీరాః॥ 29 

సర్వజీవులకు నియంత అని లోనగు విశేషణములచే వరిష్ణునిగం జెప్పుచున్నారు. 
యద్‌/త్‌ ఎవడు. ఉపసుపర్ణమ్‌=జీవుని సమీపమున నుండి ప్రేరేపించు (పక్రియ) నియంతయైి 
యున్నాడో ద్వాసుపర్గా స యుజౌ స ఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతే। రెండు పక్షులు 
మిత్రులై కూడుకొని సమానమైన వృక్షమును ఆలింగనము చేసుకొనియున్నవి (ఆ(శయించి 
యున్నవి) అను (శుతి వలన లేక భక్తరక్షణము కొబికు గరుడుని మిద కూర్చున్నవాడని 
యర్థము. దేహస్థుడైనందునను భక్తులను రక్షించు కార్యమునుపదేశించుట వలనను జీవునితో 
సామ్యము గలుగుచున్నదో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము 1 ఏకవర్ణమ్‌ =జ్ఞానైక స్వరూపుడు, తమసః పరమ్‌ =ప్రకృతికి పరుడును, 
అలోకమ్‌ =అదృశ్యుడు, అవ్యక్షమ్‌ =నిర్వికల్పుడు, అనంతపారమ్‌ =కాలము వలనను, దేశము 
వలనను, పరిచ్చిన్నుడునయినది గదా ! ఆ బ్రహ్మమిట్లు అప్రచ్యుత స్వరూపము గలదగుట 
వలన జీవసామ్యమును బొందదు. (శ్రుతి : తయోరన్యః పిప్పలంస్వాద్యత్తన శ్నన్నన్యో 
అభిచాకశీతి. 

ఆ రెండు పక్షులలో ఒకటి ఆ వృక్షము యొక్క మధుర ఫలములను భుజించుచున్నది. 
రెండవదేఫలమును భుజించక మిన్నక చూచుచున్నది అని విశేషము విననగుచున్నది. కాబట్టి 
ఏనమ్‌=ఇట్టి యే పరమేశ్వరుని, ధీరాః=పండితులు, యత్‌=ఎవనిని, యోగరథేన =ప్రాప్తి 
సాధనమైన యోగమను రథముచే, ఉపాసతే=భజించుచున్నారో, ఆ దేవునికి నమస్మరింతునని 
పైకి అన్వయము. 
తాత్పర్యము : ఎవడు పక్షిరూవముననున్న జీవుని చెంత రెండవ పక్షిరూవమున 
భాసించుచున్నాడో లేక గరుత్మంతుని పై గూర్చుండి భక్తుల రక్షింప సిద్ధడైయున్నాదో ఎవడు 
ప్రకృతిపరుడో అదృశ్యుడు, నిర్వికల్పుడు, దేశకాలాపరిచ్చిన్నుడై యున్నాడో, ఎవడు బ్రహ్మమై 
ప్రచ్యుతి గాంచని స్వరూపమునున్నాడో, ఎవని యోగులు యోగమను మనోరథము ద్వారా 
భజించు చున్నారో ఆ పరమేశ్వరునికి నమస్మరించెదను. 


శ్లో న యస్య కశ్చాతితితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థమ్‌। 
తం నిర్ణితాత్మాత్మగుణం పరేశం నమామి భూతేషు సమం చరన్తమ్‌॥ 30 


56 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : వక్షసః=ఎవని యొక్క వక్షము నుండి, శ్రీః=లక్ష్మియు, ఛాయయా =నీడచే, 
పితరశ్చ =పితృదేవతలును, ఆసన్‌ =అయిరో (అయ్యారో), స్తనాత్‌=స్తనము వలన, ధర్మః 
=ధర్ముడు, పృష్టతః=వీపునుండి, ఇతరః=ఇతరుడైన అధర్ముడును, అభూత్‌=కలిగెనో, శీర్మ 
=శిరస్సు నుండి, ద్యౌః=స్వర్గము, విహారాత్‌/హాసాత్‌=నవ్వు నుండి, అప్పరసః అపి= 
అప్పరసలును అయిరో, సః మహావిభూతిః=ఆ దొద్దయైశ్వర్యము గల మహాపురుషుడు, నః 
ప్రసీదతామ్‌=మాకు ప్రసన్నుడగు గాక! 
తాత్సర్యము : ఎవని వక్షము నుండి లక్ష్మి, నీడనుండి పితృదేవతలుద్భవించిరో, ఎవని 
స్తనము నుండి ధర్ముడు, వీపునుండి అధర్ముడును, శిరస్సు నుండి స్వర్గమును, హాసము 
నుండి అప్పరసలును గలిగిరో, ఆ దొడ్డ యిశ్వర్యము గల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగు 
గాక! 
శః విప్రో ముఖం బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్‌ భుజయోర్బలజ్బు! 
ఊర్వోర్విడోజో9_౦ఘ్రిరవేదశూద్రౌ ప్రసీదతాం నః స మహావిభూతిః॥ 41 
విడం (ఘోరభవంశ్చ శూద్రాః అని పాఠాంతరము. 
ప్రతిపదార్థము : యస్య=ఎవని యొక్క ముఖాత్‌=ముఖము నుండి, విప్రః= బ్రాహ్మణుడు, 
గుహ్యమ్‌ =రహస్యమైన, (బ్రహ్మ చ=వేదమును, భుజయోః=భుజములందు, రాజన్యః=రాజు, 
బలం చ=అతని ముఖ్యమైన బలమును, ఊర్వోః=తొడలనుండి, విట్‌=వైశ్యుడును, ఓజః 
=అతని వృత్తియెన నైపుణ్యమును, అంఘిః:=పాదము వలన, అవేదశూద్రౌ=వేదవ్యతిరిక్తమైన 
శుశ్రూష యను వృత్తియు, శూద్రుడును జనించిరో, సః=ఆ, మహావిభూతిః=దొడ్డయెశ్వర్యము 
గల మహాపురుషుడు, నః=మాకు, ప్రసీదతామ్‌=ప్రసన్నుడగు గాక! 
తాత్సర్యము : ఎవని ముఖము నుండి విప్రదును, అతనికి ముఖ్యమగు రహస్యమైన వేదమును, 
భుజములనుండి క్షత్రియుడు, అతనికి ముఖ్యమగు బలమును, ఊరువుల నుండి వైశ్యుడును 
వానికి ముఖ్యమగు నైపుణ్యమును, పాదముల నుండి శూద్రుడు వేదవ్యతిరిక్తమైన వాని 
వృత్తియు జనించెనో ఆ దొడ్డయిశ్వర్యము గల పురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 
శ్లో లోభోత ధరాత్‌ ప్రీతిరుపర్యభూద్‌ ద్యుతిర్నస్తః పశవ్యః స్పర్శేన కామః। 
భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః స మహావిభూతిః॥। 42 
ప్రతిపదార్థము : అధరాత్‌=ఎవని క్రింద పెదవి నుండి, లోభః=లోభమును, ఉపరి=పై 
పెదవి నుండి, ప్రీతిః=సంతోషమును, అభూత్‌=కలిగెనో, నస్తః=నాసిక నుండి, ద్యుతిః 
=కాంతియు, స్పర్శేన =స్పర్శముచే, పశవ్యః=పశువులకు హితమైన, కామః=కామమును, 
(భువోః=కనుబొమలయందు, యమః=యముడును, పక్ష్మభవః తు=పార్వముల నుండి 
పుట్టినది, కాలః=కాలమో, సః=ఆ, మహా విభూతిః=దొడ్డయిశ్వర్యము గల మహాపురుషుడు, 
నః=మాకు, ప్రసీదతామ్‌=ప్రసన్నుడగు గాక! 
తాత్పర్యము : ఎవని క్రింది పెదవి నుండి లోభమును, పై పెదవి నుండి సంతోషమును, 
నాసిక నుండి కాంతియు, స్పర్శము నుండి పశువులకు హితమైన కామమును జనించెనో ఆ 
దొడ్డ యైశ్వర్యము గల మహా పురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 


అష్టమస్యన్ధః - వపంచమోం ధ్యాయః 53 


=ఎవడు దొడ్డ ఐశ్వర్యముగలవాడో, సః=అతడు, వై=నిజముగా, మహాపూరుషః=మహా 
పురుషుడు, విరాట్స్వరూపుడు, మే=నాకు, ప్రసీదతామ్‌=అనుగ్రహించువాడగు గాక! 
తాత్సర్యము : ఏ భూమియందు జరాయుజము లోనగు చతుర్విధములగు భూతజాలము 
పుట్టువుగాంచుచున్నదో అట్టి ఈ భూమి యెవనికి పాదములుగా నేర్పడియున్నదో, వెవడు 
జీవులతో గూడినను వారి పాపపుణ్యములంటవో స్వతంట్రుడై యున్నాడో, ఎవడు బ్రహ్మమై 
అప్రచ్యుత స్వరూపుడైయున్నాడో ఎవని యైశ్వర్యము మిక్కిలి గొప్పదో ఆ మహాపురుషుడు 
విరాట్స్వరూపుడు నన్ను అనుగ్రహించు గాక! 
శ్లో అమృస్తు యద్రేత ఉదారవీర్యం సిధ్యన్తి జీవన్యుత వర్థమానాః। 

లోకాస్త్రయో౭ థాఖిలలోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః॥। 38 
ప్రతిపదార్థము : ఉదారవీర్యమ్‌ =అత్యధిక శక్తిగలదైన, అంభఃతు=జలములు సైతము, 
యత్‌+రేతః=ఎవని వీర్యమై యున్నదో, ఉత=మతియు ఏ జలము వలన, త్రయఃలోకాః 
=స్వర్గమర్త్య్య పాతాళములను ముల్లోకములు, అథ =ఇంకను, అఖిలలోకపాలాః=సర్వలోక 
పాలురు, దిక్సాలురు, సిధ్యంతి=జన్మించుచున్నారో, వర్ణమానాః=వృద్ధిగాంచుచున్నవారై, 
జీవంతి=జీవించుచున్నారో, సః=ఆ, బబ్రహ్మ=బ్రహ్మస్వరూపుడు, మహావిభూతిః=గొప్ప 
ఐశ్వర్యముగల విరాట్స్వరూపుడు, నః ప్రసీదతామ్‌=మాకనుగ్రాహకుడగు గాక! 
తాత్పర్యము : అత్యధిక శక్తిగల జలములు సైతము ఎవని వీర్యమయి యున్నవో, ఏ 
వీర్యమగు జలముల వలన ముల్లోకములు ఎల్లలోకపాలురు జన్మించుచున్నారో పెరుగుచు 
జీవించుచున్నారో ఆ గొప్ప యైశ్వర్యము గల మహాపురుషుడు విరాట్పురుషుడు 
మమ్మను(గహించువాడగు గాక! 


శో సోమం మనో యస్య సమామనన్తి దివౌకసాం వై బలమన్గ్థ ఆయుః। 

ఈశో నగానాం ప్రజనః ప్రజానాం ప్రసీదతాం నః స మహావిభూతిః॥ 84 
ప్రతిపదార్థము : యః=ఎవడు, సోమః=సోముడు, దివౌకసామ్‌=దేవతలకు, అంధః=అన్నము 
గనుక, బలం ఆయుః=బలము ఆయువనై యున్నాడో, ఈశఈః=ఎవడోషధీ శ్వరుడై, నగానామ్‌= 
వృక్షములకును, (ప్రజానామ్‌=(ప్రజలకును, ప్రజనః=వృద్ధిని కలిగించువాడు, అట్టి సోముడు, 
యస్య=ఎవనికి, మనః=మనస్రై యున్నాడో, సః (బ్రహ్మ)=ఆ (బ్రహ్మపై యున్న, మహా 
విభూతిః=దొడ్డ ఐశ్వర్యము గల విరాడ్రూపుడైన పురుషుడు, నః ప్రసీదతామ్‌ =మమ్ము 
అనుగ్రహించు గాక. 
తాత్పర్యము : దేవతలకు అన్నము అయి బలమును, ఆయువును గలిగించువాడును, 
ఓషధీశుడై వృక్షములను ప్రజలనుంబెంచువాడునైన చంద్రుడెవ్వనికి మనస్రైయున్నాడో 
బ్రహ్మమైన దొద్దయైశ్వర్యముగల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 
శో అగ్నిర్ముఖం యస్య తు జాతవేదా జాతః క్రియాకాణ్ణనిమిత్తజన్మా] 

అన్తః సముద్రే£_నుపచన్‌ స్వధాతూన్‌ ప్రసీదతాం నః స మహావిభూతిః॥ 35 
ప్రతిపదార్థము : యస్య=ఏ పరమేశ్వరునికి, అగ్నిః=అగ్ని ముఖమ్‌=ముఖమై పుట్టినాడో, 


54 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


జాతవేదాః=ఎవడు వేదములనెటింగినవాడైన లేక ధనాదిసంవదను గలిగించువాడో, 
క్రియాకాండ నిమిత్తజన్మా=వేదపూర్వభాగము కర్మకాండను, నిర్వర్తించుట కారణమై సాధనమైన 
జన్మము గలవాడు ఎవడో, అంతః సముద్రే చ=ఉదర మధ్యమునందు (గర్భము లోపల 
సముద్రము గలవాణడో), స్వధాతూన్‌= పాకార్షములైన అన్నాదులను, పచన్‌ =జీర్ణింపజేయు 
చున్నాడో, మటి ప్రసిద్ధమగు సముద్ర మధ్యమునందు బడబానల రూపమున ఉదకములను 
పచనము చేయుచున్నాడో, సః=ఆ యగ్నిముఖుడై, మహావిభూతిః=దొడ్డ యమైశ్వర్యము గల 
విరాట్పురుషుడు, ప్రసీదతామ్‌=మాకు ప్రసన్నుడగుగాక! 

వేదములన్నింటి నెతింగినవాడును, ధనసంపదను గలిగించువాడు, వేదోక్తమైన 
కర్మకాండ నిమిత్తము జనించినవాడును, ప్రాణులు భుజించినవై పాకార్హములైన అన్నాదులను 
ఉదరమధ్యమున నుండి జీర్ణింపజేయువాడు ప్రసిద్ధమైన సముద్ర మధ్యమున బడబాగ్ని 
రూపమున నుండి ఉదకములను బచనము చేయువాడునగు అగ్నియెవనికి ముఖమై యున్నాడో 
ఆ దొడ్డయెశ్వర్యము గల విరాట్సురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 
శ్లో యచ్చక్షురాసీత్‌ తరణిర్దేవయానం త్రయామయో బ్రహ్మణ ఏష ధిష్ణ్యమ్‌। 

ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః ప్రసీదతాం నః స మహావిభూతిః॥। ౩36 
ప్రతిపదార్థము : దేవయానమ్‌=ఎవడు అర్చిరాది మార్గదేవతయో, త్రయామయః=వేద 
స్వరూపుడో, (శ్రుతి : సైషాత్రయ్యేవ విద్యాతప... ఈ వేదము నుండి విద్యాస్వరూపి లోకమును 
ధరింపజేయుము. బ్రహ్మణః=బ్రహ్మమునకు, ధిష్ట్రమ్‌ =ఉపాసనాస్థానమో, “యవఏషో- 
న్తరాదిత్యే హిరణ్మయః పురుషః” అని (శ్రుతి. ఎవడు ఆదిత్యునందు హిరణ్మ్యయపురుషుడై 
యున్నాడో, ముక్తః ద్వారమ్‌ =దేవయానమైనందున ముక్తికి ద్వారమైయున్నవాడో, అమృతమ్‌ = 
పుణ్యలోకమైనందున అమృతమును స్వర్గమునకు, మృత్యోః=కాల స్వరూపుడగుట వలన 
మృత్యువునకు, ద్వారమ్‌ =ద్వారమై యున్నాడో, ఏషః తరణిః=అట్టి యీ సూర్యుడు, 
యత్‌+చక్షుః=ఎవనికి చక్షువై యున్నాడో, మహా విభూతిః=దొడ్డ ఐశ్వర్యముగల, సః=ఆ 
విరాట్పురుషుడు, నః=మాకు, ప్రసీదతామ్‌=ప్రసన్నుడగు గాక! 
తాత్పర్యము : ఎవడు సగుణ బ్రహ్మోపాసనములు సత్యలోకమునకు బోవునదైన అర్చిరాది 
మార్గమునకు దేవతయై యున్నాడో, వేదస్వరూపుడో, బ్రహ్మమునకు ఉపాసనాస్థానమో, 
దేవయానమగుట వలన ముక్తికిని, పుణ్యలోకుడగుట వలన అమృతమును స్వర్గమునకును, 
కాలస్వరూపుడగుట వలన మృత్యువునకును ద్వారమైయున్నాడో అట్టి యీ రవి యెవనికి 
చక్షువైయున్నాడో, దొడ్డ యైశ్వర్యము గల ఆ మహాపురుషుడు మాకు బ్రసన్నుడగుగాక ! 
శ్లో ప్రాణాదభూద్యస్య చరాచరాణామ్రాణః సహో బల మోజశ్చ వాయుః। 

అన్వాస్మ సమ్రాజమివానుగా వయ్యమ్పసీదతాం నః స మహావిభూతిః॥। 37 
ప్రతిపదార్థము : ఎవడు చర+అచరాణామ్‌=జంగమ స్థావర ప్రాణులకెల్ల, ప్రాణః=ఎవడు 
ఆది ధర్మము గలిగి పంచవృత్యాత్మమగు ప్రాణమో, సహః=మనోబలము, బలమ్‌=దేహ 
బలము, ఓజశ్చ=ఇంద్రియబలమో, యమ్‌ =ఎవని, వయమ్‌ =బుద్ధి నింద్రియములను 
అధిష్టించిన వారమైన మేము, సమాజమ్‌=చక్రవర్తిని, అనుగాః+ఇవ =భృత్యుల వలె, అన్వాస్మ= 


అష్టమస్యన్ధః - పంచమోం ధ్యాయః 55 


అనుసరించి నిల్చి యుందుమో, వాయుః=ఆ వాయువు, యస్య=ఎవని యొక్క ప్రాణాత్‌= 
ప్రాణము వలన, అభూత్‌=కలుగుచున్నదో, సః మహావిభూతిః=ఆ దొడ్డ ఐశ్వర్యము గల 
మహా పురుషుడు, నః=మాకు, ప్రసీదతామ్‌=ప్రసన్నుడగుగాక! 
తాత్సర్యము : ఎవడు స్థావర జంగములగు సర్వప్రాణులకు ఆదిధర్మమును, జీవనమును 
ప్రాణాపానాది వ్యవహారమును గలిగించు పంచప్రాణ స్వరూపుడై యున్నాడో, ఎవడు 
ప్రాణులకు మనోదేహేంద్రియముల బలమొసగువాడో, ఎవనిని ఇంద్రియాధిదేవతలమైన 
మేము చక్రవర్తిని భృత్యులవలె అనుసరించి నిల్చియుందుమో అట్టివాయువెవని ప్రాణము 
వలన కలిగెనో ఆ దొడ్డయైశ్వర్యముగల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగుగాక! 
శ్లో శోత్రాద్‌ దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఖం పురుషస్య నాభ్యాః। 

ప్రాణేన్టియాత్మాసుశరీరకేతః ప్రసీదతాం నః స మహావిభూతిః॥ 88 
ప్రతిపదార్థము : యస్య=ఏ, పురుషస్య=పురుషుని యొక్క (శ్రోత్రాత్‌=శ్రోత్రము నుండి, 
దిశః=దిక్కులు, హృదః=హృదయము నుండి, ఖాని=దేహగత ఛిద్రములైన ఇంద్రియములు, 
నాభ్యాః=బొడ్డు నుండి, ఖమ్‌=ఆకాశము, ప్రజజ్ఞిరే=జనించినవో, ఎవడు, ప్రాణ+ఇంద్రియ+ 
ఆత్మ+అసు శరీరకేతః=పంచ (ప్రాణములకు, ఇంద్రియములకు, మనస్సునకు, నాగ 
కూర్మాదులకు, ఉపవాయువులకు, శరీరమునకు ఆశ్రయమై యున్నాడో, సః=ఆ, మహావిభూతిః 
=దొడ్డ ఐశ్వర్యము గల మహాపురుషుడు, నః=మాకు, ప్రసీదతామ్‌=ప్రసన్నుడు అగుగాక! 
తాత్పర్యము : ఏ పురుషుని యొక్క వీనుల వలన దిక్కులు, హృదయము వలన 
ఇం(దియములు, నాభి వలన ఆకాశము జనించినవో, ఎవడు పంచటప్రాణములకు 
ఇంద్రియము లకు మనస్సునకు నాగకూర్మాదులగు ఉపవాయువులకు దేహమునకు ఆశ్రయమై 
యున్నాడో ఆ దొడ్డ ఐశ్వర్యము గల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగుగాక! 
శ్లో బలాన్మహేన్టస్రిదశాః ప్రసాదాన్మన్యోర్గిరీశో ధిషణాద్‌ విరిబ్బః। 

ఖేభ్యశ్చ ఛన్దాంస్యృషయో మేఢ్రతః కః ప్రసీదతాం నః స మహావిభూతిః 39 
ప్రతిపదార్థము : బలాత్‌=ఎవని బలము వలన, మహేంద్రః=దేవేంద్రుడు, జజ్జే=జనించెనో, 
ప్రసాదాత్‌=అనుగ్రహము వలన, త్రిదశాః=దేవతలు, మన్యోః=కోపము వలన, గిరీఈ=శివుడు, 
ధిషణా=బుద్ధి వలన, విరించః=బ్రహ్మయు, ఖేభ్యఃతు =ఇంద్రియముల వలన, ఛందాంసి 
బుషయః=థశ్రుతులు, బుషులు, మేడ్రతః=శిశ్నము నుండి, కః=ప్రజాపతియు జనించిరో, 
సః=ఆ, మహావిభూతిః=దొడ్డయైశ్వర్యము గల మహాపురుషుడు, నః ప్రసీదతామ్‌ =మాకు 
ప్రసన్నుడగుగాక! 
తాత్సర్యము : ఎవని బలము వలన దేవేంద్రుడు, అనుగ్రహము వలన దేవతలు, కోపమున 
శివుడు, బుద్ధి బ్రహ్మ, ఇంద్రియముల వలన (శ్రుతులు, బుషులు, శిశ్నము వలన ప్రజాపతి 
జనించిరో ఆ దొద్డయైశ్వర్యము గల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 
శ్లో శ్రీర్వక్షస: పితరశ్ళాయయాసన్‌ ధర్మఃస్తనాదితరః పృష్టతోల_భూత్‌। 

ద్యౌర్యస్య శీర్నోతల ప్పరసో విహారాత్‌/హాసాత్‌ ప్రసీదతాం నః స మహావిభూతిః॥। 40 


షష్టా౭_ ధ్యాయః 

ఈ అధ్యాయమందు విష్ణువు సాక్షాత్మరింవ సురలు స్తుతించుట, వారి 

మంత్రాలోచనము, అసురులతో గూడి అమృతము కొజకు గొప్ప ప్రయత్నము వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఏవం స్తుతః సురగణైర్భగవాన్‌ హరిరీశ్వరః। 

తేషామావిరభూద్‌ రాజన్‌ సహగ్రార్మోదయద్యుతిః॥। 1 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, ఏవమ్‌=ఈ ప్రకారము, సురగణః=వేల్పుల మూకలచేత, 
స్తుతః=స్తుతింపబడిన, భగవాన్‌ హరిః ఈశ్వరః=భగవంతుడు, హరి, ఈశ్వరుడు, తేషామ్‌=ఆ 
దేవతలకు (ముందు), సహగస్త+అర్మ+ఉదయద్యుతిః=వేయి సూర్యుల యుదయమునందలి 
కాంతివంటి కాంతిగలవాదై, ఆవిరభూత్‌ =ప్రత్యక్షమయ్యెను. 
తాత్పర్యము : ఇట్లు సురగణములు తన్నుంబ్రార్ధింపగా భగవానుడు హరి ఈశ్వరుడు వేయి 
సూర్యులయుదయకాంతివంటి కాంతిగలవాడై ఆ వేల్పులముందు ప్రత్యక్షమయ్యెను. 
శ్లో తేనైవ మహసా సర్వే దేవాః ప్రతిహతేక్షణాః। 

నాపశ్యన్‌ ఖం దిశః క్షోణీమాత్మానజ్బ కుతో విభుమ్‌॥ 2 
ప్రతిపదార్థము : తేన=ఆ విష్ణువు యొక్క మహసా ఏవ=తేజము చేతనే, సర్వే దేవాః=ఎల్ల 
దేవతలు, ప్రతిహత + ఈక్షణాః=కొట్టబడిన కన్నులుగలవారై, ఖమ్‌=ఆకాశమును, దిశః 
=దిక్కులను, క్షోణిమ్‌=భూమిని, ఆత్మానమ్‌=తమ్మును, న+అపశ్యన్‌ =చూడలేకపోయరి, కుతః 
విభుమ్‌=ఇంకను ఆ ప్రభువును చూచుట ఎక్కడ ? 
తాత్సర్యము : ఆ విష్ణుమూర్తి తేజమున దేవతల కన్నులు చూపులు వృథాకాగా వారు 
ఆకాశమును, దిక్కులను, భూమిని, తమ్మును జూడలేకుండిరి. ఇంకను ఆ పరమేశ్వరుని 
జూడకపోవుటలో వింత ఏమి ? 
శ్లో॥ విరిజన్పీ భగవాన్‌ దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్‌। 

స్వచ్భాం మరకతశ్యామాం కజ్టగర్భారుణేక్షణామ్‌!। 8 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవానుడైన, విరించః=బ్రహ్మ, శర్వేణ సహ=ళివునితో గూడి, 
స్వచ్చామ్‌ =నిర్మలమై, మరకతశ్యామామ్‌ =గరుడ పచ్చల పసరు ఛాయగలదై, కంజగర్భ+ 
అరుణ +ఈక్షణామ్‌=కమలము లోపలి భాగములోని యెబ్బదనముగల కన్నులు గల, తామ్‌=ఆ 
పరమేశ్వరుని, తనుమ్‌=శరీరమును, దృష్ట్వా=చూచి, స్తుతించెను అని పైకి అన్వయము. 
తాత్పర్యము : భగవానుడు బ్రహ్మ, శివునితో గూడి స్వచ్చమైన మరకతమణులవలె పచ్చనిదై 
తామరల లోపలి యెజ్జదనము గల గన్నులుగలదైన ఆ విష్ణుదేహమును గాంచెను. 
శ్లో తప్తహేమావదాతేన లసత్మాశేయవాససా!। 

ప్రసన్నచారుసర్వాజ్లీం సుముఖీం సున్షరభ్రువమ్‌।। 4 
ప్రతిపదార్థము : తప్తహేమ+అవదాతేన=పుటము వేయబడి బంగారువలె పసుపువన్నె గలదై, 


అష్టమస్యన్ధః - వంచమో9_ధ్యాయః 57 


శో ద్రవ్యం వయః కర్మగుణాన్విశేషం యద్యోగమాయావిహితాన్‌ వదన్తి! 

యద్దుర్విభావ్యం ప్రబుధావబోధం ప్రసీదతాం నః స మహావిభూతిః॥ 483 
ప్రతిపదార్థము : ద్రవ్యమ్‌=పంచమహాభూతములు, వయః=కాలము, కర్మ=పుణ్య పాపకర్మలు, 
గుణాన్‌ విశేషమ్‌ =గుణములు, భౌతిక ప్రపంచమును, యత్‌ +యోగమాయా విహితాన్‌=ఎవని 
యోగమాయచే సృజించబడినవని, వదంతి=వచింతురో, యత్‌=ఏది, దుర్విభావ్యమ్‌ =ఇట్టిదని 
భావింప శక్యముగాదో ఏలయన ప్రబుధ +అవబోధమ్‌ =విద్వాంసులకు, అపోహ్యమానమో, 
ప్రబుధావబోధమ్‌ =(పాఠాంతరము) విద్వాంసులకు మాయయను జ్ఞానము కలదగునో, సః 
=ఆ, మహావిభూతిః=దొడ్డ యైశ్వర్యము గల మహా పురుషుడు, నః=మాకు, ప్రసీదతామ్‌= 
ప్రసన్నుడగు గాక! 
తాత్పర్యము : పంచ మహాభూతములు, కాలము, కర్మలు, సత్త్వాది గుణములు భౌతిక 
ప్రపంచము ఎవని మాయవలన సంభవించుచున్నవని పెద్దలు చెప్పుచున్నారో, ఏ యోగమాయ 
(బ్రహ్మము భావింపశక్యముగాదో, ఏది పండితులకు మాయయని తెలియనగునో ఆ 
దొడ్డయైశ్వర్యము గల మహాపురుషుడు మాకు ప్రసన్నుడగు గాక! 
శో నమో9 స్తు తస్మా ఉపశాన్తశక్తయే స్వారాజ్యలాభప్రతిపూరితాత్మనే। 

గుణేషు మాయారచితేషు వృత్తిభిర్న సజ్ఞమానాయ నభస్వదూతయే।। 44 

ఈ ప్రకారము (ప్రపంచమును స్ఫూలమగం విరాట్వురూవమును వర్ణించి 
నిష్ప్రపంచము సూక్ష్మస్వరూపమును వర్ణించుచు ప్రణమిల్లుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఉపశాంతశక్తయే=ఉపశమిల్లిన/మించిన మాయాశక్తిగలవాడు, స్వారాజ్య 
లాభప్రతిపూరితాత్మనే =స్వయం ప్రకాశమైన ఆనందముతో నిండుకొన్న స్వరూపము గలవాడును, 
మాయారచితేషు =మాయచే నిర్మితములైన, గుణేషు=శీలాది గుణములందు, వృత్తిభిః= 
దర్శనాది వృత్తులచేత,న సజ్ఞమానాయ=ఆసక్తుడు కానివాడును, నభస్వత్‌ +ఊతయే=వాయువు 
లీలవలె లీలగలవాడును అగు,తస్మై=ఆ పరమేశ్వరునికి,నమః అస్తు=నమస్మారము అగుగాక! 
తాత్సర్యము * ఎవడు మాయావిద్యల కార్యములగు ఆవరణ విక్షేప శక్తులనంటనివాడో, 
ఎవడు స్వయంప్రకాశుడై, ఆనందపూర్తుడై, ఆత్మస్వరూపుడై వెలుగొందువాడో, ఎవడు మాయచే 
సృజించిన శబ్దాదిగుణములందు చూచుట, వినుటలోనగు ఇంద్రియ వృత్తులందు ఆసక్తుడు 
గానివాడో, ఎవడు వాయువువలె లీలగాంబ్రవర్తించువాడో ఆ పరమేశ్వరునికి నమస్కారము 
చేయుచున్నాను. 
శ్లో సత్వం నో దర్శయాత్మానమస్మత్మరణగోచరమ్‌। 

ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖామ్బుజమ్‌॥ 45 
ప్రతిపదార్థము : సః త్వమ్‌=ఆ నీవు, ప్రపన్నానామ్‌ =శరణుపొందినట్టి, దిదృక్షూణామ్‌ = 
చూడగోరిన, నః=మాకు, సస్మితమ్‌ =చిరునగవుతో గూడిన, తే=నీయొక్క ముఖ+అంబుజమ్‌ = 
ముఖ కమలము, అస్మత్‌+కరణగోచరమ్‌=మా చక్షురింద్రియమునకు గన్పట్టునట్లు, ఆత్మానమ్‌ 
ఆస్ట స్వరూపమును, దర్శయ=చూపుము. 


58 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అట్టి నీవు ప్రపన్నులమై చూడగోరిన మాకు చిరునగవుతో గూడిన నీ ముఖము 
మా చక్షురింద్రియమునకు గోచరించునట్లు నీ స్వరూపమును గన్పజుపుము. 
శ్లో తైస్తెః స్వేచ్భాధృతై రూపైః కాలే కాలే స్వయం విభో! 
కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్‌ కరోతి హి॥ 46 
భక్తుల ఇచ్చానువర్తివై యుందువు నీవు అనుట పెక్కుమారులు తెలుసుకొని 
యున్నాము. 
ప్రతిపదార్థము : విభో!=ఓ జగ(త్రభూ!, కాలే కాలే=ప్రతియుగము నందును, స్వయమ్‌= 
స్వయముగా, తైఃతైః=ఆయా కాలానుగుణ్యములైన, స్వేచ్చాధృతైః=స్వయమగునిచ్చచే ధరించిన, 
రూపైః=రూపముల చేత, యత్‌=ఏది, నః=మా యొక్క దుర్విషహమ్‌ =అశక్యమైన, కర్మ=కర్మ 
గలదో, తత్‌=దానిని, భవాన్‌ వై=నీవే, కరోతి హి=చేయుచుందువు గదా! 
తాత్పర్యము : ఓ లోకేశ్వరా! ప్రతి యుగమునందు నీవే స్వయముగా ఆయా కాలానుగుణ్యము 
లైన నీ ఇచ్చవచ్చిన రూపములనవతరించి అశక్యమైన మా కార్యమేది గలదో దానిని నీవే 
చేయుచుందువు గదా! 
శ్లో! క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా! 
దేహినాం విషయార్తానాం న తథైవార్పితం త్వయి॥ 47 
అంతర్ముఖులుగాక కేవలం బహిర్ముఖులవలె న్స్‌ భక్తులైన మాకు నీయందు 
సమర్పింపబడిన పూర్వపుణ్యములు విపరీతఫలములిచ్చునవనుచున్నాడు. 
ప్రతిపదార్థము : విషయార్తానామ్‌=సకాములైన, దేహినామ్‌=జీవుల యొక్క, క్షేశభూరి+అల్ప 
సారాణి=క్షేశమధికము ఫలము స్వల్పము గల, కర్మాణి=కర్మలు, విఫలాని హి=ప్రయోజన 
మంతములుగావు. త్వయి =నీయందు, అర్పితమ్‌ =సమర్పితమై చేయబడిన కర్మ న తథా 
ఏవ=ఆ (ప్రకారము విఫలము గాదు. 
తాత్పర్యము : ఫలమును గోరి గావించువారల కర్మలు క్లేశమధికమును ఫలము అల్పమును 
గలవై తుదకు నిష్ట్రయోజనములగుచున్నవి. అట్లుగాక నీయందు సమర్పితములైన కర్మలు 
అట్లు కావు. అనగా మహాఫలమిచ్చునవగునని భావము. 
శ్లో నావమః కర్శకల్పో౭_పి విఫలాయేశ్వరార్చితః। 
కల్పతే పురుషస్యైష స హ్యాత్మా దయితో హితః॥। 48 
ఆ కర్మ వైఫల్యముగాదని ప్రతిపాదించుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఆవమః అపి=స్వల్పమైనదైనను, కర్మకల్పః=కర్మాభాసము, కర్మవలె కన్పట్టునది 
కాని నిజమైన కర్శకానిది, ఈశ్వర +అర్చితః=పరమేశ్వరునకు అర్పితమైనది, విఫలాయ= 
విఫలము కొటకు, న కల్పతే =సమర్థము గాదు, హి=ఏలయనగా, సః ఏషః=ఆ యీశ్వరుడు, 
పురుషస్య=పురుషునికి, ఆత్మా=ఆత్మయి యున్నాడు, అత ఏవ=అందువలననే, దయితః 
=ప్రియుడు, హితః=హితుడైయున్నాడు, దయితుడై హితుడైన ఆత్మయందు సమర్చితమైన 
నిష్ఫ్టలము గాదు. 


అష్టమస్యన్ధః - వపంచమోం ధ్యాయః 59 


తాత్సర్యము : ఉబుసుపోకకు లేక పరిహాసమునకు (పిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని యాడినట్లు) 
చేయబడిన స్వల్పమైన కర్మయైన ఈశ్వరునందు సమర్పితమగునేని యది విఫలముగాదు. 
ఏలయన ఆ యీశ్వరుడు పురుషునికి ఆత్మయై, ప్రియుడై, హితుడై యున్నాడు. ఇట్టివాని 
యందు సమర్ప్చితమైన కర్మ యెన్నటికి నిష్టలము గాదు. 
శో యథా హి స్మంధశాఖానాం తరోర్మూలావసేచనమ్‌। 

ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చ హి॥ 49 

అనంతఫలత్వమును చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యథా=ఏ (ప్రకారము, తరోః=వృక్షము యొక్క మూల+అవసేచనమ్‌= 
మొదలునందు జలమును పోయుట, స్మంధశాఖానామ్‌ =మొదలు పెద్ద కొమ్మలకు చిన్న 
కొమ్మలకును ప్రయోజనమగునో, ఏవమ్‌ =ఇట్లే, ఆత్మనః=పరమాత్మయగు, విష్టోః=విష్ణువు 
యొక్క ఆరాధనమ్‌ =పూజాధికము, సర్వేషామ్‌=ఎల్ల దేవతలకు ప్రీతికరమగును. 
తాత్పర్యము : తరువునకు మొదలునందు జలములు పోసినచో పెద్ద చిన్న కొమ్మలకు ఎట్లు 
దోహదమగునో అట్లే పరమాత్మయగు విష్ణువుయొక్క ఆరాధనము ఎల్ల దేవతలకు తృప్తికర 
మగుచున్నది. 
శ్లో నమస్తుభ్యమనన్తాయ దుర్వితర్మ్యాత్మకర్శణే। 

నిర్గుణాయ గుణేశాయ సత్త్వస్థాయ చ సాముతమ్‌॥ 50 

ఇతి శ్రీమద్భాగవతే అష్టమస్మంధే పంచమో9_ ధ్యాయః 

ఇట్లున్నను నీయందు సమర్పించిన కర్మలుగలవారమై నీ భక్తులమైన మాకు ఈ 
దుఃఖము ఏ నిమిత్తము వచ్చినదో దానిని నీవు మాత్రమే ఎజుంగుదువు అను ఆశయమునం 
జెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : అనంతాయ =నాశములేనివాడవును, దుర్వితర్య్య+ఆత్మకర్మణే =ఊహింప 
శక్యము గాని స్వభావ చేష్టలుగలవాడవును, నిర్గుణాయ=నిర్లుణుడు, గుణేశాయ=మాయాది 
గుణములకు ప్రభువు, సత్త్వస్థాయ=సత్త్వగుణమున నొప్పారువాడును అగు, తుభ్యమ్‌=నీ 
కొణకు, సాంప్రతమ్‌=ఇప్పుడు, నమః=నమస్మారము. 
తాత్పర్యము * అనంతుడు, దురూహ్యామైన స్వభావ చేష్టలుగలవాడు, నిర్ణుణుడు, 
సత్త్వగుణమునం[బ్రకాశించువాడు, మాయాది గుణములకు అధీనుడునగు నీకిప్పుడు 
నమస్కారము చేయుచున్నాను. 


ఇది శ్రీమద్భాగవతమునందు అష్టమన్మంధమున వంచమాధ్యాయము. 


64 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో యథాగ్నిమేధస్యమృతం చ గోషు భువ్యన్నమమ్చూద్యమనే న వృత్తిమ్‌। 

యోగైర్మునుష్యా అధియన్తి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదన్ని॥ 12 
ప్రతిపదార్థము : యథా=ఏ ప్రకారము, ఏధసి=దారువునందు, అగ్నిమ్‌=మంధనము చేత 
అగ్నిని, గోషు=గోవులయందు దోహనాదులచే, అమృతమ్‌ =ఆజ్యమును, భువి =భూమి 
యందు, అన్నమ్‌=దున్నుట చల్లుట వాని ద్వారా ఫలించిన ధాన్యము ద్వారా అన్నమును, 
అంబు=భూమిని త్రవ్వుట ద్వారా జలమును, ఉద్యమనేన=పురుషకారమగు వాణిజ్యాదికముచే, 
వృత్తిమ్‌=జీవికను లేక, ఉద్యమనేన=ఘట యంత్రాదులచే నుద్ధరించుట ద్వారా, అంబు= 
జలమును పొందుచున్నారు. అట్లే మనుష్యాః=మానవులు, యోగైః =చిత్తవృత్తినిరోధమగు 
యోగసాధనల చేతను, త్వామ్‌ =నిన్నుు అధియంతి =పొందుచున్నారు. అట్లే, కవయః =జ్ఞానులు, 
త్వామ్‌ =నిన్ను, గుణేషు=త్రిగుణములందు, వాని పరిణామముగా విశ్వమునందు, బుద్భ్యా= 
జ్ఞానదృష్టిచేత, వదన్తి=వచించుచున్నారు. 
తాత్పర్యము : దారువును మధించి యగ్నినెట్లు పడయుచున్నారో, గోవులందు క్షీరము 
పిదుకుకొని దాని ద్వారా నేయినెట్లు పడయుదురో, భూమిని వ్యవసాయము చేసి దున్ని 
చల్లి ధాన్యమునుబడసి తద్వారా అన్నమునెట్లు పొందుదురో భూమిని ద్రవ్వి జలమునెట్లు 
పడయుదురో పురుషప్రయత్నమును వాచ్యాది వృత్తులచే జీవనాధారమగు ధనమెట్లు 
పడయుదురో అట్లే సత్పురుషులగు మానవులు చిత్త నిరోధాదికము అగు యోగవిధానముచే 
నిన్నుంబొందుచున్నారు. అట్లే జ్ఞానులు సత్త్వాదిగుణముల పరిణామమగు విశ్వమును 
పరిశీలించుట ద్వారానైన జ్ఞానబుద్ధితో జ్ఞానయోగమున నిన్ను వచించుచున్నారు. 
శ్లో త్వం త్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతిచిరేప్పితార్థమ్‌! 

దృష్ట్వా గతా నిర్భతిమద్య సర్వే గజా దవార్తా ఇవ గాజ్జ్ఞమమృః॥ 13 
ప్రతిపదార్థము : నాథ!=ఓ ప్రభూ!, సరోజనాభ!=ఓ పద్మనాభా!, అతిచిర + ఈప్పిత+అర్థమ్‌= 
చాలా తడవు కాలము నుండి కోరబడిన అర్థమై, మాయెట్టయెదుట ఆవిర్భవించుచున్న 
ప్రత్యక్షమైన, తమ్‌ =ఆ, త్వామ్‌ =నిన్ను, వయమ్‌=మేము, అద్య=ఇప్పుడు, దవ+ఆర్హా= 
దావాగ్సిచే సంతప్తములైన, గజాః=ఏనుగులు, గాంగం అంభః ఇవ=గంగాజలమును వలె, 
దృష్ట్వా=చూచి, నిర్భతిమ్‌=సుఖమును, గతాః=పొందితిమి. 
తాత్సర్యము : ఓ లోకప్రభూ! ఓ పద్మనాభా! మేము ఎంతకాలము నుండియో అపేక్షించు 
చుండిన పెన్నిధియై మాయెట్టయెదుట సాక్షాత్మరించిన నిన్ను చూచిన మేము ఇప్పుడు 
కాబుచిచ్చు మంటలచేందాపమొందిన యేనుగులు గంగాజలములనుంజూచినట్లు నిన్ను 
జూచి సుఖమును బడసిన వారమగుచున్నాము. 


శ్లో; స త్వం విధత్స్వాఖిలలోకపాలా వయం యదర్ధాస్తవ పాదమూలమ్‌! 
సమాగతాస్తే బహిరన్తరాత్మన్‌ కిం వాన్యవిజ్ఞాప్యమశేషసాక్షిణః॥ 14 
ఏది విధేయము (చేయదగినది) దానిని చెప్పుడు. అందువా అని చెప్పుచున్నాడు. 


ప్రతిపదార్థము : అఖిలలోకపాలాః=ఎల్లలోకపాలురును, వయమ్‌=మేమును, యత్‌+అర్థాః 
=ఫీ ప్రయోజనమున పేక్షించినవారమై, తే=నీయొక్క పాదమూలమ్‌ =పాదముల సామీష్యము 


అష్టమన్యన్ధః - షష్షోల_ ధ్యాయః 61 
లసత్‌+కౌశేయవాససా=ప్రకాశించు పట్టు పుట్టముతో గూడినదియు, ప్రసన్నచారు సర్వాంగీమ్‌= 
స్వచ్చములై సుందరములయిన ఎల్ల అవయవములు గలదియు, సుముఖీమ్‌= మంగళ 
ప్రదమైన ముఖముగలదై, సుందర[భువమ్‌=అందమైన కనుబొమలుగలదియు అయి 
యుండెను. 
తాత్పర్యము : ఆ విష్ణుమూర్తి పుటమార్చిన పసిడిపసుపుఛాయ పట్టు దుకూలములతో 
గూడి నిర్మలమైన, మనోహరములైన అంగములు గలదై మంగళకరమై శోభిల్లు ముఖము 
గలదై సొగసైన కనుబొమలు కలిగియుందెను. 


శో మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితామ్‌! 
కర్ణాభరణనిర్భాతకపోలశ్రీ ముఖామ్బుజామ్‌॥। ర్‌ 


ప్రతిపదార్థము : మహామణికిరీటేన=దొడ్డ మణులు గల బొమిడికముతోను (కిరీటముతోను), 
కేయూరాభ్యామ్‌ =భుజకీర్తులతోను, భూషితామ్‌=అలంకరింపబడినదై, కర్ణాభరణనిర్భాత 
కపోలశ్రీ ముఖ +అంబుజామ్‌ =కుందలములచే ప్రకాశించు చెక్కిళ్ళ కాంతులతో నొప్పు ముఖ 
కమలము గలదై యుండెను. 


తాత్పర్యము : గొప్ప గొప్ప రతనాలు చెక్కిన కిరీటము చేతను, భుజకీర్తుల చేతనలంకరించ 
బడినదై రత్నకుండలములచే భాసిల్లు చెక్కిళుల కాంతుల నొప్పారు కమలము వంటి ముఖము 
గలదై యుండెను. 
శ్లో;  కాజ్బీకలాపవలయహారనూపురశోభితామ్‌। 

కౌస్తుభాభరణాం లక్ష్మిం బిభ్రతీం వనమాలినీమ్‌॥ 6 
ప్రతిపదార్థము : కాంచీ.... శోభితామ్‌ =కాంచీ=మొలనూలు, కలాప=ఆభరణములు, 
వలయ=చేతి కడియము, నూపుర =అందెలు అనువానిచే, శోభితామ్‌ =ళశోభిల్లునదై, 
కౌస్తుభాభరణామ్‌ =కౌస్తుభమణి ఆభరణముగా గలదైన, లక్ష్మీమ్‌ =లక్ష్మిని, వనమాలినీమ్‌ = 
వనమాలిని అను పేరుగల తోమాలను, బిభ్రతీమ్‌=ధరించియుండెను. 
తాత్పర్యము : మజియు మొలనూలును, ఆభరణములను, కడియములను, అందెలను 
ధరించి శోభిల్లుచు కౌస్తుభమణియను ఆభరణమును, లక్ష్మిని, వనమాలియను పెద్ద పూవుల 
దండను ధరించియుందిను. 
శ్లో! సుదర్శనాదిభిః స్వా స్రెర్మూర్తిమద్భిరుపాసితామ్‌। 

తుష్టావ దేవప్రవరః సశర్వః పురుషం పరమ్‌। 

సర్వామరగణః సాకం సర్వాజ్షెరవనిం గతైః॥ 7 
ప్రతిపదార్థము : మూర్తిమద్భిః:=మూర్తిమంతములైన రూపములు దాల్చిన, స్వ+అ/స్తైిః=తన 
అస్ర్రములగు, సుదర్శన +ఆదిభిః:=సుదర్శన చక్రములోనగువానిచే, ఉపాసితామ్‌ =సేవింపబడు 
చున్నదైన, ఆ విష్ణుమూర్తిని గాంచి, దేవప్రవరః=దేవతలందు శ్రేష్టుడగు బ్రహ్మ సశర్వః 
=శివునితో గూడినవాడై, సర్వాంగైః=సర్వావయవములచే, అవనిం గతైః=సాష్టాంగ ప్రణామ 
ములు చేయువాడై, సర్వ+అమరగణైః సాకమ్‌=ఎల్ల వేల్పుల గణములతో గూడి, పరం 
పురుషమ్‌=పరమపురుషుని, తుష్టావ =స్తుతించెను. 


తాత్పర్యము : మూర్తిమంతములై సుదర్శన చక్రాద్యస్త్రములు తన్ను సేవించుచుండినదియునగు 
విష్ణుమూర్తిని గాంచి దేవతా ్రేష్టుడు బ్రహ్మ శంకరునితోగూడి సాష్టాంగ ప్రణామములాచరించిన 
యమరగణములెల్ల తన్ను పరివేష్టింప నా పరమపురుషునిట్లు స్తుతించెను. 

బ్రహ్మోవాచ : బ్రహ్మవచించెను. 


శ్లో! అజాతజన్మస్థితిసంయమాయాగుణాయ నిర్వాణసుభార్ణవాయ। 
అణోరణిమ్నే౭_ పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే! 8 


(అనావిరావిరాసేయం నాభూతాభూదితి [బ్రువన్‌ 

బ్రహ్మోత_భిపైతి నిత్యత్వవిభుత్వే భగవత్తనోః॥।) 

ప్రత్యక్షముగాని ఈ విష్ణుమూర్తి ప్రత్యక్షమాయెను. ఇంద్రియ గోచరముగానిది 
ఇంద్రియ గోచరమయ్యెనని స్తుతించుచు బ్రహ్మ భగవంతుని తనువునకు సత్యత్వము, 
విభుత్వమును అంగీకరించుచున్నాడు (శ్రీధరీయం). శ్రీమూర్తి యొక్క ఆవిర్భావమే 
ఇదియగును గాని మనబోంట్లకు వలె జన్మాదికము నీకు లేవనుచున్నారు. 


ప్రతిపదార్థము : అజాత జన్మస్థితిసంయమాయ=కలుగని జన్మస్థితి లయముగలవాడు 
ఏలయన, అగుణాయ=గుణరహితుడు, అందువలన, నిర్వాణసుఖార్ణవాయ =అపారమైన 
మోక్షసుఖస్వరూపుడును, అట్లయ్యు, అణోః=అణువుకంటెను, అణిమ్నే=అణువైనవాడు, 
తెలియరానివాడగుట వలన అతిసూక్ష్ముడు, అపరిగణ్యధామ్నే=ఇంతమాక్రునివలె లెక్కింప 
శక్యముగాని మూర్తిగలవాడును, మహానుభావాయ =భావింపశక్యముగాని ప్రభావము గల 
వాడగు, తే=నీకు, నమః నమః=నమస్మారము, నమస్మారము. 
తాత్సర్యము : జన్మస్థితిలయములు లేనివాడును, గుణరహితుడు, అపారమైన మోక్షసుఖ 
స్వరూపుడును, అణువుకంటెను అణువైనవాడును, అతిసూక్ష్ముండును, గణింపశక్యముగాని 
శరీరముగలవాడునగు భావింప శక్యముగాని ప్రభావముగలవాడవగు నీకు నమస్మారము. 
శ్లో రూపం తవైతత్‌ పురుషర్షభేజ్యం డశ్రేయో౭_ర్థిభిర్వైదికతాన్రి ణ। 

యోగేన ధాతః సహ నస్రిలోకాన్‌ పశ్యామ్యముష్మిన్‌ ను హ విశ్వమూర్తా॥ 9 

ఆ మూర్తి సనాతనము అపరిమేయమని యుపపాదించుచున్నాడు. 
ప్రతిపదార్థము : పురుషర్షభ=ఓ పురుషోత్తమా!, ధాతః=ఓ విశ్వకర్త!, ఏతత్‌=ఈ, తవ 
రూపమ్‌=నీ యొక్క రూపము, వైదికతాంత్రికేణ =వేదోక్త విధిచేతను, పాంచరాత్రాద్యాగమము 
చేతను, యోగేన=యోగవిధానము చేతను, (శ్రేయో- ర్థిభిః= శ్రేయస్సును గోరువారిచే, 
పూజ్యమ్‌=సదా పూజింపదగినది. అందువలన ఇది ఇప్పుడు అపూర్వమై జనించలేదని 
భావము. ఓయీ! మీరు దేవతలు సదా పూజ్యులని ప్రసిద్ధులై యున్నారు గదా! సత్యమే. 
వారెల్లరు నీ రూపమునందే అంతర్భావమును బొంది యున్నారనుచున్నాడు. నుహ=అహో! 
స్పష్టమైనది, విశ్వమూర్తా =విశ్వస్వరూపుడవైన, అముష్మిన్‌ =ఈ నీయందు, నః=మమ్ములను 
త్రిలోకాన్‌ సహ=ముల్లోకములను గూడినవారిని, పశ్యామి=చూచుచున్నాను. అందువలన 
ఈ నీ రూపము పరిచ్చిన్నమైనది కాదని భావము. 


అష్ట్రమస్మునః - షష్షోల_ ధ్యాయః 63 
తాత్పర్యము : ఓ పురుషోత్తమా! ఓ విశ్వకర్త! ఈ నీ రూపమును శ్రేయస్సు గోరువారు 
వేదమునందు చెప్పబడిన విధానమునను పాంచరాత్రాద్యాగమ మార్గమునను యోగపద్దతిని 
సదా పూజింపదగినదై యున్నది. దేవతలమగు మేము లోకపూజ్యులమైనను మేమెల్ల నీయందు 
అంతర్భాగమును పొందుచున్నాము. విశ్వమూర్తియెన నీయందు నేను ఈ ముల్లోకములను 
చూచుచున్నాను. అందువలన నీ రూపము లోకము కంటె ప్రత్యేకించినది కాదు. 
శో త్వయ్యగ్ర ఆసీత్‌ త్వయి మధ్య ఆసీత్‌ త్వయ్యన్త ఆసీదిదమాత్మతన్రే! 

త్వమాదిరనో జగతో9_స్య మధ్యం ఘటస్య మృత్నేవ పరః పరస్మాత్‌॥ 10 
ఆ విశ్వమూర్తిత్వమును జెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము న ఆత్మతంత్రే =స్వతంత్రుడైన, త్వయి=నీయందు, అగ్రే=సృష్టికి ముందు, 
ఆసీత్‌=సూక్ష్మ రూపమున నుండెను, త్వయి=నీయందు, ఇదమ్‌=ఈ విశ్వము, మధ్యే= 
సృజింపబడిన కాలమునందు, ఆపీత్‌=ఉండెను, త్వయి=నీయందు, అంతే=ప్రళభయ కాలము 
నందును, ఆసీత్‌=ఉందెను, త్వయి=నీయందు, పరస్మాత్‌=ప్రధానము కంటెను, పర= 
అన్యుడవగు, త్వమ్‌ =నీవు, అస్య=ఈ, జగతః=జగమునకు, ఆదిః=మొదలు, మధ్యమ్‌ = 
మధ్యము, అంతః=అంతమునై, ఘటస్య=ఘటమునకు, మృత్స్నా ఇవ=మన్నువలె ఉన్నావు. 
తాత్పర్యము : ఓ స్వతంత్ర స్వరూపా! సృష్టికి పూర్వమీ విశ్వము నీయందే సూక్ష్మరూపమున 
లీనమై యుండెను. సృష్టియైన తర్వాతను నీయందే మధ్య కాలమందు నిల్చి యున్నది. 
ప్రళయమందు నీయందే లయము పొందుచున్నది. ప్రధానము కంటెంబరుడవైన 
ఆదిమధ్యాంతములై ఈ జగమునకు జన్మస్థితిలయకారుడవై ఘటమునకు మన్నువలె ఉన్నావు. 
శ్లో త్వం మాయయాత్మాశయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః। 
పశ్యన్తి యుక్తా మనసా మనీషిణో గుణవ్యవాయే£_ప్యగుణం విపశ్చితః। 11 
మృత్తికను దృష్టాంతమును చెప్పుటచేత పరిణామవాదము సంభవించుచున్నదను 
పూర్వపక్షముగా దానిని నివారించుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఆత్మాశయయా =పరమాత్మవగు నీవు ఆశయముగలదై, స్వయా =నీ 
స్వాధీనమైన, త్వత్‌ +మాయయా=నీ మాయచేత, ఇదమ్‌ =ఈ, విశ్వమ్‌ =విశ్వమును, నిర్మాయ= 
నిర్మించి, తత్‌+అనుప్రవిష్టః=ఈ విశ్వము లోపలననుసరించి ప్రవేశించిన వాడవై యున్నావు. 
మనీషిణః =వివేకవంతులు, వివశ్చితః=శాస్త్రజ్ఞులు, మనసా=సంస్మారమును బొందిన 
చిత్తముతో, యుక్తాః=కూడుకొన్నవారై, గుణవ్యవాయే అపి=సత్త్వాది గుణముల పరిణామ 
మందును, అగుణమ్‌=గుణముల సంబంధములేనివానినిగాను, పశ్యంతి=చూచుచున్నారు. 
తాత్పర్యము : ఓ జగదీశా! నీవు నిన్నాశయించినదై నీ స్వాధీనమైన నీ మాయ ద్వారా ఈ 
విశ్వమంతటిని సృజించి ఈ విశ్వములోపలననుసరించి ప్రవేశించి అంతర్యామి స్వరూపమున 
వెలుగొందుచున్నావు. వివేకవంతులు వేదాంతాది శాస్తములనెజింగినవారు సంస్కృత బుద్ధితో 
సత్తాదిగుణముల పరిణామమున జనించిన విశ్వమందు నీవు ప్రవేశించియున్నను నీవు ఆ 
గుణసంబంధము లేక వాని వలె పరిణామము చెందక గుణరహితుడై యున్నవానినిగా 
నిన్ను కనుగొందురు. 


68 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : దేవతలారా! మీరు సహాయుడగు నాతో మెలకువగలవారై పాలకడలిని 
చిలుకుడు. దైత్యులు కష్టమునకు పాత్రమగుదురు. మీరు ఫలమును గ్రహించువారగుదురు. 


శ్లో యూయం తదనుమోదధ్వం యదిచ్చన్యసురాః సురాః। 

న సంరమ్ఫేణ సిధ్యన్తి సర్వేం_ర్థాః సాన్వయా యథా॥ 24 
ప్రతిపదార్థము : సురాః=ఓ దేవతలారా!, అసురాః=అసురులు, యత్‌ +ఇచ్చంతి =దేనిని 
గోరుదురో, తత్‌=దానిని, యూయమ్‌ =మీరు, అనుమోదధ్వమ్‌ =అనుమతింపుడు. సర్వే అర్జాః 
=బలవంతులు సహకారముచే సాధింపదగిన యెల్ల కార్యములు, సాంత్వయా యథా=సామ 
మార్గముచేతనువలె, సంరంభేణ=తొందరపడుటచే, న సిధ్యంతి =సిద్ధింపవు. 

ఈ రెండు శ్లోకములచే సామమార్గములోనగు దానినుపదేశించుచున్నాడు. 


తాత్సర్యము : ఓ దేవతలారా! మిమ్ములనసురులేయే వాంఛలను గోరుదురో, వానికన్నింటికి 
మీరు సమ్మతింపుడు. బలవంతుల సహకరించిన నెరవేరు కార్యములు సామమార్గమున 
నయినట్లు తొందరపడుట చేత, సిద్ధించవు. 
శ్లో న భేతవ్యం కాలకూటాత్‌ విషాజ్ఞలధిసమృవాత్‌। 

లోభః కార్యో న వో జాతు రోషః కామస్తు వస్తుషు॥ 25 
ప్రతిపదార్థము : జలధిసంభవాత్‌ =సముద్రమునంబొడము/జనించు, కాలకూటాత్‌ = 
కాలకూటమను, విషాత్‌=విషము వలన, న భేతవ్యమ్‌ =భయపడదగదు. జాతు=ఎప్పుడును, 
వః=మీకు, వస్తుషు=జలధి మథనముననుత్పన్నములగు పదార్థములందు, లోభః=పేరాస, 
రోషః=కోపము, కామశ్చ=వాంఛయు, న కార్యః=చేయదగదు. 
తాత్పర్యము : సముద్రమున జనించు కాలకూటము వలన మీరు భయపడకుడు. పాలకడలిని 
జిలుకుట వలనంబొడము వస్తువులందు మీకు ఎప్పుడుగాని పేరాస పడగూడదు. మటథి 
కామక్రోధములను చేపట్టవలదు. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఇతి దేవాన్‌ సమాదిశ్య భగవాన్‌ పురుషోత్తమః। 

తేషామన్తర్దధే రాజన్‌ స్వచ్చన్దగతిరీశ్వరః॥। 26 
ప్రతిపదార్థము : రాజన్‌! =ఓ రాజా!, ఇతి=ఇట్లు, దేవాన్‌=సురలను గూర్చి, సమాదిశ్య=చక్కగా 
నానతిచ్చి, భగవాన్‌ పురుషోత్తమః=భగవంతుడు పురుషోత్తముడు, స్వచ్చందగతిః=స్వచ్చమై 
వర్తించువాడు, ఈశ్వరః=ఈశ్వరుడు, తేషామ్‌=వారియెదుటనే అంతర్జధే =అంతర్జితుడయ్యెను. 
తాత్పర్యము : ఓ రాజా! ఆ భగవానుడు పురుషోత్తముడు స్వతంత్రుడు, పరమేశ్వరుడు 
ఇట్లు సురలనాదేశించి వారు చూచుచుండగనే అంతర్జానమొందెను. 
శః అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహః। 

భవశ్చ జగ్మతుః స్వం స్వం ధామోపేయుర్చలిం సురాః 27 
ప్రతిపదార్థము : అథ=అంత, పితామహః=(బ్రహ్మ, భవశ్చ=శివుడును, భగవతేతస్మై=ఆ 


అష్టమన్యన్ధః - షవ్షోల_ ధ్యాయః 65 
నకు, సమాగతాః=చనుదెంచియున్నాము. సః త్వమ్‌=అట్టి నీవు, విధత్స్వ=ఆయా కార్యమును 
గావింపుము. అంతరాత్మన్‌=ప్రాణులకెల్లలోపలనుండు ఆత్మలైనవాడా!, అశేషసాక్షిణః=సమస్త 
జగమునకు సాక్షివై చూచుచుండు, తే=నీకు, అద్య=ఇప్పుడు, బహిః=వెలుపలిదైన, విజ్ఞాష్యమ్‌= 
విన్నవించదగినది, కించ=ఏమి గలదు, ఇతరులు విన్నవించునదేమి గలదో, సర్వము నీకు 
తెలిసినదనుట. 


తాత్పర్యము : ఓ పరమేశ్వరుడా! ఈ యెల్లలోకపాలురును మేమును ఏ ప్రయోజనమర్థించి 
నీ పాదముల సామీష్యమునకు వచ్చియున్నామో ! అట్టి మహానుభావుడవగు నీవు మా 
ప్రయోజనమును నెరవేర్చుము. ఓ ప్రాణులకెల్ల అంతరాత్మవైనవాడా! సర్వజగములకు సాక్షివైన 
నీకు ఈ బాహ్య జగత్తు విషయములు అన్యులు నీకు విన్నవించదగినవి ఏమి గలవు. 
లోపల నున్న సంగతులే తెలుసుకొను నీకు వెలుపలి సంగతులు తెలియకున్నవా ? అనుట. 


శ్లో; అహం గిరిత్రశ్చ సురాదయో యే దక్షాదయో౭_గ్నేరివ కేతవస్తే! 

కిం వా విదామేశ పృథగ్విభావితా విధత్స్వ శం నో ద్విజదేవమన్రమ్‌॥॥ 15 
ప్రతిపదార్థము : అహమ్‌=బ్రహ్మనైన నేను, గిరిత్రశ్చ=శివుడును, యే=ఏ, సుర+ఆదయః 
=దేవతలులోనగువారు, దక్ష+ఆదయః =దక్షుడు మొదలైన ప్రజాపతులు, అగ్నేః=అగ్ని వలన, 
కేతవ ఇవ =విస్ఫులింగములు వలె, తే=నీ వలనను, పృథక్‌ +విభావితాః=మేము, వేజుగా 
విభాగించబడియుండుచునో, ఈశ=ఓ పరమేశ్వరః, శమ్‌=ఆ మా ఆత్మాశయము, కింవా 
విదామ=ఎంతమాత్రమెజుంగుదుము అందువలన నీవే, ద్విజదేవమంత్రమ్‌ =బుషులు, 
దేవతలు, మంత్రాలోచనమును, విధత్స్వ=చేయుము ఇది చేయుడని ఉపాయమునుంజెప్పుమని 
అర్థము. 
తాత్పర్యము : బ్రహ్మనైన నేను ఈ శివుడు ఈ దేవతలు ఈ దక్షాదిప్రజాపతులులోనగు 
మేమెల్లరము అగ్నినుండి నిప్పురవ్వలవలె నీ వలన వేజయియున్నవారము. ఓ ఈశా! మా 
శ్రేయమిదేయని మాకేమి తెలియును ? కావున నీవే బుషులు దేవతలు కలసి చేసిన 
మంత్రాలోచనమును విని ఇదియట్లు చేయుడని మాకుపదేశింపుము. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


శ్లో; ఏవం విరిజ్బాదిభిరీడితస్తద్‌ విజ్ఞాయ తేషాం హృదయం యథైవ। 

జగాద జీమూతగభీరయా గిరా బద్దాజ్జులీన్‌ సమ్భృతసర్వకారకాన్‌॥ 16 
ప్రతిపదార్థము : ఏవమ్‌ =ఈ ప్రకారము, విరించ+ఆదిభిః=బ్రహ్మలోనగువారిచే, ఈడితః 
=స్తుతింపబడినవాడై, తేషామ్‌ =వారియొక్క హృదయమ్‌ =హృదయములోని భావము, యథా 
ఏవ=ఏ ప్రకారమో, తత్‌=దానిని, విజ్ఞాయ=అట్లు తెలిసి, బద్ధ+అంజలీన్‌=చేర్చబడిన దోయిలి 
కలవారును, సంభృత సర్వకారకాన్‌=నియమింపబడిన సర్వేంద్రియములుగలవారు అగు 
వారింజూచి, జీమూత గభీరయా=మేఘ ధ్వనివలె గంభీరమైన, గిరా=వాక్కుచే, జగాద=ఇట్లు 
చెప్పెను. 
తాత్పర్యము : ఇట్లు బ్రహ్మాది దేవతలు తన్ను స్తుతింపగా పరమేశ్వరుడు వారి హృదయములోని 


66 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


భావమున్నదున్నట్లు గుర్తెజింగి తమ కర్తవ్యమునుపదేశింపుమన్న ప్రార్థనము మేరకు చేదోయి 
దోయిలించుకొని మొక్కుచు ఇంద్రియముల సంయమము గావించి ఏకాగ్రచిత్తులైన యా 
బ్రహ్మాదులకు విష్ణువు మేఘధ్వనివలె గంభీరమైన వాక్కుతో నిట్లు వచించెను. 
శ్లో ఏక ఏవేశ్వరస్తస్మిన్‌ సురకార్యే నరేశ్వర। 

విహర్తుకామస్తానాహ సముద్రోన్మథనాదిభిః॥। 17 

ఈశ్వరునికి సైతము వారి యిష్ట ప్రకారము నిర్వర్తించుటయే సమ్మతమనుచున్నారు. 
ప్రతిపదార్థము శ నరేశ్వర! =ఓ రాజా!, తస్మిన్‌ =ఆ, సురకార్యే=దేవతల కార్యమునందు, 
ఏకఃఏవ=ఒక్కడే, ఈశ్వరః=సమర్షుడైనను, సముద్రోన్మథనాదిభిః:=సముద్రమును మధించుట 
లోనగువానిచే, విహర్తుకామః=విహరింపనిచ్చగించినవాడై, తాన్‌=ఆ దేవతలను గురించి, 
ఆహ=ఇట్లు చెప్పెను. 
తాత్పర్యము : ఓ రాజా! దేవతల కార్యము నెరవేర్చుటకు పరమేశ్వరుడుందానొక్కడే సమర్హ్భుడై 
యుండియు సముద్రమును మధించుటలోనగు కార్యములతో క్రీడింపనిచ్చగోరి ఆ జగదీశుడు 
ఆ దేవతలతో నిట్లు వచించెను. 

శ్రీ భగవానువాచ : శ్రీ భగవంతుడు వచించెను. 

శ్లో _ హన్త బ్రహ్మన్నహో శమ్మో హే దేవా మమ భాషితమ్‌। 

శృణుతావహితాః సర్వే శ్రేయో వః స్యాద్‌ యథా సురాః॥ 18 
ప్రతిపదార్థము : హంత బ్రహ్మన్‌=బెరా!, ఓ బ్రహ్మా, అహో శంభో=జెరా ఓ శంకరా!, 
హేదేవాః=ఓ దేవతలారా!, సురాః=ఇతర దేవతలగు గంధర్వాదులారా!, యథా=ఏ ప్రకారము, 
వః=మీకు, (శ్రేయః=శ్రేయస్సు, స్యాత్‌=తప్పక కలుగునో, మమ భాషితమ్‌=నా మాటను, 
సర్వే=మీరెల్లరు, అవహితాః=సమాధాన చిత్తులై, శృణుత=వినుడు. 
తాత్పర్యము : ఓహో! బ్రహ్మా! శివుడా! ఓ దేవతలారా! ఓ గంధర్వులారా! మీకు శ్రేయమెట్లు 
గలుగునో దానిని గూర్చి నేను జెప్పుమాటను మీరు జాగరూకులై వినుడు. 
శ్లో యాత దానవ దైతేయైస్తావత్‌ సన్ధిర్వధీయతామ్‌! 

కాలేనానుగృహీతై స్తైః యావద్వో భవ ఆత్మనః॥। 19 
ప్రతిపదార్థము : యాత=పొండు, తావత్‌ =ఇప్పుడు, దానవదైతేటైంః=దానవులతో 
దైతేయులతో, సంధిః=సంధి, విధీయతామ్‌ =చేయబడుగాక!, కాలేన=కాలముచే, అనుగ్భహీతైః 
=అనుగ్రహింపబడిన, తైః=వారిచే, వః=మీకు, ఆత్మనః=స్వయముగా, యావత్‌=ఎప్పుడు, 
భవః=అభివృద్ధి కలుగును. 
తాత్సర్యము : మీరు వెంటనే పోయి దానవులతోనూ, దైత్యులతోనూ సంధి చేసుకొనుడు. 
కాల బలమున వారు మీయందనుగ్రహము గలవారు కాగా మీకు దానంతట అభివృద్ధి 
కలుగగలదు. 
శ్లో॥ అరయో9 పి హి సన్గేయాః సతి కార్యార్థగౌరవే। 

అహిమూషకవద్దేవా హ్యర్థస్య పదవీం గతైః॥ 20 


అష్టమన్యన్ధః - షష్షోల_ ధ్యాయః 67 
ప్రతిపదార్థము : దేవాః=దేవతలారా!, అరయోః అపి=శత్రువులు సైతము, సంధేయాః=సంధి 
చేయదగిన వారు గదా!, కార్య+అర్థగౌరవే=సాధింపదగిన ప్రయోజన గౌరవము గలిగి 
నప్పుడు, అర్థస్య= ప్రయోజనము యొక్క పదవీమ్‌=సిద్ధిని, గతైః=పొందినవారిచే, పశ్చాత్‌= 
తరువాత, అహిమూషికవత్‌=సర్పము మూషికముల వలె మజల వైరమును పొందవచ్చును. 
తాత్పర్యము : కార్య ప్రయోజన గౌరవమును బట్టి శత్రువులతోనైనను దప్పక సంధి చేసుకొన 
వలయును. ప్రయోజనము సిద్ధించినంతన సర్పము మూషికమును వలె శత్రువులను వధింప 
వలయును. ఒక పెనుబాము పాములవాని పెట్టె నుండి బయలువెడలి వెలుపలకి రాలేక 
యున్నదై తాత్మాలికముగ తటస్టించిన మూషికముతో నెయ్యము గఅపి అదియాపాముల 
పెట్టెకు రంధ్రము గావింపగా దాని ద్వారా బయలువెడలి వచ్చి ఆ మూషికమును జంపివేయు 
చున్నది. ఇది అహి మూషికన్యాయము. 
శ్లో అమృతోత్సాదనే యత్నః క్రియతామవిలమ్బితమ్‌। 

యస్య పీతస్య వై జన్తుర్భృత్యుగస్తోత_ మరో భవేత్‌! 21 
ప్రతిపదార్థము : యస్య=ఏది, పీతస్య=పానము చేయబడినచో, మృత్యు గ్రస్తః=మృత్యువుచేబట్టు 
వడినయిన మరణింపనున్ను జంతుః=ప్రాణి, అమృతః=చావనిది, భవేత్‌=అగునో ఆ, 
అమృత +ఉత్పాదనే =అమృతమునుత్సాదించుటయందు, యత్న=ప్రయత్నము, అవలంబితమ్‌ 
=ఆలస్యము లేక, వెంటనే, క్రియతామ్‌ =చేయబడుగాక! 
తాత్పర్యము : దేని పానమున చనిపోవువాడు సైతము జీవించునో అట్టి అమృతమును 
బడయుటకై తక్షణమే ప్రయత్నము చేయుడు. 
శ్లో॥  క్రిప్వా క్రీరోదధౌ సర్వా వీరుత్తృణలతౌషధీః। 

మన్థానం మన్గరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్‌॥ 22 
ప్రతిపదార్థము : క్షీరోదధౌ=పాల కడలియందు, సర్వాః=సమస్తమైన, వీరుత్తృణలతౌషధీః 
=చిన్న పొదలను, గడ్డిని, తీగలను, ఓషధులను, క్షిప్వా=పడవైచి, మందరమ్‌=మందర 
గిరిని, మంధథానమ్‌=కవ్వముగా, కృత్వా=చేని, వాసుకిమ్‌=వాసుకిని, నర్పరాజును, 
నేత్రమ్‌ =కవ్వపుందాడుగాను, కృత్వా చ=చేసియు. 
తాత్పర్యము : ఎల్ల చిన్న పొదలు, గడ్డి, తీగలు, ఓషధులు లోనగువానిని పాలకడలియందు 
వైచి మందరగిరిని కవ్వముగా చేసి సర్పరాజగు వాసుకిని గవ్వపుద్రాడుగా చేయుడు. 
శ్లో సహాయేన మయా దేవా నిర్మన్థధ్వమతగ్థితాః। 

క్లేశభాజో భవిష్యన్తి దైత్యా యూయమృలగ్రహాః॥। 23 
ప్రతిపదార్థము : దేవాః=దేవతలగు మీరు, సహాయేన మయా=సహాయుడగు నాతోడ, 
అతంద్రితాః= హెచ్చరికగలవారై, నిర్మంథధ్వమ్‌ =చిలుకుడు అట్లయిన అసురులు సయితము 
అమృతపానమున నమరులు కాగలరన్నవచో, దైత్యాః=దైత్యులు, క్లేశభాజః=కేవలము శ్రమకు 
మాత్రము పాత్రము, భవిష్యతి=కాగలరు, యూయమ్‌=మీరు మాత్రమే, ఫలగ్రహాః=ఫలమును 
గ్రహించువారగుదురు. 


79 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 
శ్లో అవరోప్య గిరిం స్మన్ఫాత్‌ సుపర్ణః పతతాం వరః। 

యయౌ జలాన్త ఉత్సృజ్య హరిణా సవిసర్జితః॥। 39 
ప్రతిపదార్థము : పతతాంవరః=పక్షి శ్రేష్టుడు, సుపర్ణః=గరుత్మంతుడు, గిరిమ్‌=ఆ మందర 
గిరిని, స్మంధాత్‌=భుజము నుండి, అవరోప్య=క్రిందికి దించి, జలాంతే=నీటి చివర సముద్రము 
గట్టున, ఉత్సృజ్య=విడిచి, సః=ఆ గరుడుడు, హరిణా =విష్ణువుచే, విసర్జితః=విసర్జింపబడినవాడ్రై, 
యయాౌ=వెళ్ళెను. సుపర్జుడచ్చటనున్నచో వాసుకి రాడు. ఆగమనము సంభవించదు కాబట్టి 
వెళ్ళిను. 
తాత్పర్యము : పక్షి శ్రేషుడాగరుత్మంతుడు భుజము నుండి ఆ మందరగిరిని క్రిందకి దింపి 
సముద్రము దరిని విడిచి హరి సెలవీయగ బయలుదేరిపోయెను. 

ఇతి శ్రీమద్భాగవతే మవాోవురాణో అష్టమస్థుంధే షష్టో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోపురాణమున అష్టమన్మంధమున షష్టాధ్యాయము. 


అష్ట్రమస్మునః - షవ్టాలి_ ధ్యాయః 69 
విష్ణు భగవానునకు, నమస్కృత్య =నమస్మరించి, స్వం స్వమ్‌=తమతమ, ధామ=స్థానమును 
గూర్చి, జగ్మతుః=పోయిరి/వెళ్ళిపోయిరి, సురాః=వేల్పులు, బలిమ్‌ =బలిచక్రవర్తిని, ఉపేయుః 
=సమీపించిరి. 
తాత్పర్యము : అంత బ్రహ్మయు, శివుడును ఆ భగవంతుడైన యా విష్ణువునకు నమస్కరించి 
వారి వారి స్థానములకు బోయిరి. సురలు బలికడకు బోయిరి. 
శ్లో॥  దృష్ట్వారీనప్యసంయత్తాజూతక్షోభాన్‌ స్వనాయకాన్‌! 

న్యషేధత్‌ దైత్యరాట్‌ శ్లోక్యః సన్ధివిగ్రహకాలవిత్‌॥। 28 
ప్రతిపదార్థము : దైత్యరాట్‌=దైత్యుల రాజు, శ్లోక్యః=కీర్తికర్యుడు, సంధి విగ్రహకాలవిత్‌= 
శత్రువులతో సంధిచేయుటకు కయ్యమొనర్చుటకు తగిన కాలమెటింగినవాడు, అసంయత్తాన్‌= 
యుద్ధమునకు సిద్ధపడినవారుగాని, అరీన్‌=శత్రువులగు సురలను, దృష్ట్వా=చూచి, జాతక్షోభాన్‌= 
చిత్తక్షోభగలిగి యుద్దసన్నద్దులైన, స్వనాయకాన్‌=తన సేనానాయకులను, న్యషేధత్‌=యుద్ధము 
వలదని నిషేధించెను. 
తాత్పర్యము : శత్రువులతో సంధి చేయుట యుద్ధము చేయుటలోనగు రాజధర్మము 
యెలింగినవాడు, మంచిపేరు పొందినవాడును, దైత్యరాజునగు బలి యుద్ధమునకుగాక 
శాంతులై వచ్చిన శత్రువులగు సురలను చూచి కోపమున రేగి యుద్ధమునకు సంసిద్దులగు 
తమ సేనానాయకులనట్లు వర్తింపకుడని నిషేధించెను. 
శ్లో తే వైరోచనిమాసీనం గుప్తంజ్బాసురయూథ పైః। 

శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్‌॥ 29 
ప్రతిపదార్థము : తే వై=ఆ సురలన్ననో, ఆసీనమ్‌ =సింహాసనాసీనుడును, అసురయూథపైః= 
అసురసేనా నాయకులచే, గుప్తంచ =రక్షింపబడువాడును, పరమయా =క్రేస్టమైన, (శియా= 
రాజ్యలక్ష్మిచే, జుష్టమ్‌ =పొందబడినవాడు, జిత+ఆశేషమ్‌ =సమస్త జగములను జయించిన 
వాడునగు, వైరోచనిమ్‌ =విరోచనుని కుమారుడగు బలిని, ఉపామగన్‌ సన్నిధిని చేరిరి. 
తాత్పర్యము : ఆ సురలు మాత్రము సింహాసనమధిష్టించి అసురసేనాపతులు తన్ను పరివేష్టించ 
రక్షించు త్రిలోక రాజ్యలక్ష్మిని కైవసము గావించుకుని సర్వజగములను జయించి వెలుగు 
ఆ బలిచక్రవర్తి సన్నిధిని చేరిరి. 
శ్లో మహేన్టః శ్రకయా వాచా సాన్వ్వయిత్వా మహామతిః। 

అభ్యభాషత తత్‌ సర్వం శిక్షితం పురుషోత్తమాత్‌॥। 30 
ప్రతిపదార్థము : మహామతిః=దొడ్డబుద్ధిగలవాడును, మహేంద్రః=దేవేంద్రుడు, శ్లక్టయా= 
మృదువైన, వాచా=వాకుచే, సాంత్వయిత్వా=బలిని అనునయించి ఊరడించి, పురుషోత్త 
మాత్‌ =విష్ణువు వలన, శిక్షితమ్‌=కజుపబడిన, తత్‌ సర్వమ్‌ =అమృతమునకై పాలకడలిని 
ద్రచ్చుటలోనగు విషయమంతయు, అభ్యభాషత =చక్కగా వివరించి చెప్పెను. 
తాత్పర్యము : అప్పుడు చాలా తెలివిగలవాడగు దేవేంద్రుడు మృదువైన మంచి మాటలతో 
బలినూరడించి విష్ణువు తమకుగజిపిన దానిని అమృతమునకై పాలకడలిని ద్రచ్చుటలోనగు 
సంగతినంతయు వివరించి చక్కగా చెప్పెను. 


70 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో తదరోచత దైత్యస్య తత్రాన్యే యేం _సురాధిపాః। 

శమృరో9_రిష్టనేమిశ్ళ యే చ త్రిపురవాసినః॥। 81 
ప్రతిపదార్థము : తత్‌=ఇంద్రుడు వచించిన ఆ విషయము (పాలకడలి మధనము), దైత్యస్య= 
దైత్యుల రాజగు బలికి, తత్ర=ఆ సభయందున్న, యే=ఎవ్వరూ, అన్యే=ఇతరములైన, 
అసురాధిపాః=అసురేశ్వరులును, యే=ఎవ్వరూ, త్రిపురవాసినః=త్రిపురవాసులును, శంబరః 
=శంబరుడును, అరిష్టనేమిశ్చ=అరిష్టనేమియు, అరోచత=ఇష్టపడిరి. 
తాత్పర్యము : ఇంద్రుడు వచించిన క్షీరసాగరమధనమును, దైత్యరాజగు బలియు సభయందున్న 
ఇతరులగు నసురేశ్వరులు త్రిపురవాసులగు శంబరుడు అరిష్టనేమిలోనగువారును ఇష్టపడిరి. 
శ్లో॥ తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః। 

ఉద్యమం పరమం చక్రురమృతార్థే పరన్తప॥। 82 
ప్రతిపదార్థము : తతః=అంత, దేవాసురాః=దేవాసురులు, సంవిదమ్‌=సమయమును, 
ప్రవర్తించిన నియమపద్ధతిని, కృత్వా=చేసి, కృతసౌహృదాః=పరస్పరము నెయ్యము గలవారై, 
అమృతార్థే=అమృతము బడయు ప్రయోజనమునందు, పరమమ్‌= దొడ్డదైన ప్రయత్నమును, 
చక్రుః=చేసిరి. 
తాత్పర్యము : అంత దేవాసురులు తమలో తాము ఒక నియమమేర్చజచుకొని ఒండొరుల 
యెడ స్నేహబుద్ధిగలవారై అమృతముంబడయుటకై పెద్ద ప్రయత్నము గావించిరి. 
శ్లో తతస్తే మన్గరగిరిమోజసోత్సాట్య దుర్మదాః। 

నదన్త ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః॥। 33 
ప్రతిపదార్థము : తతః=అంత, తే=ఆ సురాసురులు, పరిఘబాహవః=ఇనుప గుదియల 
వంటి బాహువులు గలిగి, దుర్మదాః==మదము పొంగినవారై, పొగరు బోయలై, శక్తాః 
=సమర్గులు, ఓజసా=బలముతో, మందరగిరిమ్‌=మందరనగమును, ఉత్సాట్య=పెళ్ళగించి, 
నదంతః=కిలకిలారావము చేయుచు, ఉదధిమ్‌=పాలసముద్రమును దరికి, నిన్యుః=తీసుకొని 
వచ్చుచుండిరి. 
తాత్సర్యము : అంత నాసురాసురులు ఇనుప గుదియల వంటి బాహువులు గలవారు, 
మదముప్పొంగగా బలిమియై మందరనగమును పాయనుండి పెళ్ళగించి యెత్తుకొని 
కిలకిలారావము చేయుచు పాలసముద్రము దరికి తీసుకొని రాసాగిరి. 
శ్లో దూరభారోద్వహశాన్లాః శక్రవైరోచనాదయః। 

అపారయన్తస్తం వోఢుం వివశా విజహుః పథి॥ 34 
ప్రతిపదార్థము : దూరభార+ఉద్వహడశ్రాంతాః=దూరము బరువును వహించుటచే అలసి 
పోయినవారై, శక్రవైరోచన +ఆదయః=ఇంద్రుడు బలిలోనగువారు, తమ్‌=ఆ మందరగిరిని, 
అపారయంతః=సముద్రము దరికి చేర్చలేనివారై, వోఢుమ్‌=దానిని మోయుటకు, వివశాః 
=వశముగానివారై, పథి=మార్గమునందు, విజహుః=దానిని వదిలివేసిరి. 
తాత్సర్యము : ఇంద్రుడు, బలిలోనగువారలు చాలదూరము భారమైనా మందర నగమును 


అష్టమన్యన్ధః - షష్షోల_ ధ్యాయః 71 


మోయుటచే మిక్కిలి అలసిపోయి, దానిని సముద్రము దరికి చేర్చలేక, దారియందే దానిని 
వదలివేసిరి. 


శ్లో నిపతన్‌ స గిరిస్తత్ర బహూనమరదానవాన్‌! 

చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః।। 85 
ప్రతిపదార్థము : మహతాభారేణ=గొప్ప భారముచే, కనకాచలః=హేమాద్రియగు మేరు 
పర్వతమునకు సరివచ్చు, నఃగిరిః:=ఆ మందరగిరి, తత్ర=ఆచోట, బహూన్‌ =పెక్కులు, 
అమరదానవాన్‌=దేవదానవులను, చూర్ణయామాస =ఆ గిరి క్రింద పడుట వల్ల, చూర్ణయామాస 
=పిండిచేసెను. 
తాత్పర్యము : భారమునందు మేరుపర్వతమును సరిపోలు ఆ మందరగిరి అప్పుడు దాని 
క్రిందపడిపోయిన పెక్కుమంది వేల్పులను, రాక్షసులను పిండిచేసెను. 
శ్లో తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకన్థరాన్‌। 

విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః॥। 36 
ప్రతిపదార్థము : తథా=ఆ ప్రకారము, భగ్నబాహూః ఊరు కంధరాన్‌=విటిగిపోయిన 
బాహువులు, తొడలు, కంఠములుగలవారును, భగ్నమనసః=సంతాపము, దుఃఖము పొందిన 
మనసుగలవారైన, తాన్‌ =ఆ దేవదానవులను, విజ్బాయ=తెలునుకొని, తత్ర =అక్కడ, 
భగవాన్‌ =భగవంతుడు, గరుడధ్వజః=గరుడుడు టెక్కెముగాగల విష్ణువు, బభూవ =కన్పట్టెను. 
తాత్పర్యము : అట్లు దేవదానవులు చేతులు కాళ్ళు మెడలు విటిగి వ్యథపడుచుండ వారలను 
జూచి భగవంతుడు గరుడధ్వజుడు విష్ణువు వారలకు గనుపించెను. 


శ్లో గిరిపాతవినిప్పిష్టాన్‌ విలోక్యామరదానవాన్‌! 

ఈక్షయా జీవయామాస నిర్ణరాన్‌ నిర్ర్వణాన్‌ యథా॥ 87 
ప్రతిపదార్థము : గిరిపాతవినిప్పిష్టాన్‌=పర్వతము పైన పడుటచేత పిండిపిండియెన, అమర 
దానవాన్‌ =దేవదానవులను, విలోక్య=చూచి, కటాక్షై=కదకంటి చూపులచే, నిర్ణరాన్‌= 
దేవతలను, అసురాంతు =రాక్షసులను, నిర్వణానీ=మేని గాయములు లేనివారలుగా, 
జీవయామాస=చేసి (బ్రతికించెను. 
తాత్పర్యము : కొండ పైన పడి నలిగిపోయిన సురాసురులను తన కడగంటి చూపులచే 
మేని గాయములు మానినవారలుగాను మేని సడలికపోవు వారినిగాను చేసి (బ్రతికించెను. 
శ్లో గిరిజ్బారోప్య గరుడే హస్తేనైకేన లీలయా! 

ఆరుహ్య ప్రయయావబభ్ధిం సురాసురగణైర్భృతః।॥। 38 
ప్రతిపదార్థము : గిరిమ్‌=ఆ మందరనగమును, హస్తేన=తన ఒక్క హస్తముచే, లీలయా= 
సునాయాసముగా, గరుడే=గరుడుని మీద, ఆరోప్య=ఎత్తి పెట్టి, ఆరుహ్య=తాను ఎక్కి 
సుర +అసుర గణైర్భృతః =దేవదానవులచే నమస్మరింపబడినవాడైన విష్ణువు, అబ్బివు = 
సముద్రమునకు, ప్రయయౌ =పోయును. 
తాత్పర్యము : ఆ మహావిష్ణువు ఆ మందరపర్వతమును తన ఒక హస్తముచే సునాయాసముగా 
గరుడునిపై బెట్టి తానెక్కి వేల్పులు అసురులు (మొక్కుచుండ పాలసముద్రమునకేగెను. 


త్రిప్పసాగిరి. ఆదికూర్మమై అప్రమేయ బలుడైన ఆ విష్ణువు ఆ గిరిని తన వీపుపై భరించుచున్న 
ఆ నగము మరల మరల తిరుగుటను తన మేని దురదపోవునట్లు చేయుదానినిగా తలచెను. 
శ్లో తథాసురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్‌। 

ఉద్దీపయన్‌ దేవగణాంశ్చ విష్ణుర్ణైవేన నాగేన్థమబోధరూపః॥। 11 
ప్రతిపదార్థము : తథా=ఆ మధించునప్పుడు, ఆసురేణ రూపేణ=తెలియని రూపము గలవాడై, 
అసుర సంబంధమైన రూపముతో, అసురాన్‌=అసురులను, తేషామ్‌=వారలకు, బలవీర్యమ్‌ 
=శక్తి సామర్థ్యములను, ఈరయన్‌ =ఎక్కువ చేయుచును, దైవేన=వేల్పుల రూపముతో, 
దేవగణాంశ్చ=సురగణములను, నాగేంద్రమ్‌ =నాగరాజైన వాసుకిని, ఉద్దీపయన్‌ =వెలిగింప 
జేయుచు, ఆవిశత్‌=వారిలో ప్రవేశించెను. 


తాత్పర్యము : బోధకు గుటిగాని రూపముగలవాడైన విష్ణువు అసురరూపమున అసురులతోను, 
వేల్పు రూపమున దేవతలతోనూ జేరి వారలకు బలమును, సామర్థ్యమును కలిగించుచు 
నాగరాజు వాసుకిని ధృతసత్త్వముల వెలిగింపజేయుచు వారియందు ప్రవేశించెను. 
శ్లో  ఉపర్యగేనం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః। 

తస్థౌ దివి బ్రహ్మభవేన్దముఖ్యైరభిష్టువద్శిః సుమనోల_భివృష్టః॥ 12 
ప్రతిపదార్థము : సహస్రబాహుః=వేయి బాహువుల గల విష్ణువు, అగ+ఇంద్రమ్‌ =పర్వత 
రాజమగు మందరమును, ఉపరి=పైభాగమునందు, అన్యః=ఇతరమైన, గిరిరాట్‌+ఇవ= 
పర్వతము వలె, హస్తేన=ఒక హస్తముచే, ఆక్రమ్య=పట్టుకొని, స్తువద్భిః=స్తుతించుచున్న, 
బ్రహ్మభవ +ఇంద్రముఖ్యైః= బ్రహ్మ, శివుడు, ఇంద్రుడులోనగు దేవతా ముఖ్యులచే, సుమనః 
+అభివృష్టః =పుష్పములు గురిపింపబడుచున్నవాడై, దివి=ఆకాశమునందు, తస్థా=నిల్చెను. 
తాత్సర్యము : వేయి బాహువులు గలవాడైన మహావిష్ణువు పర్వతరాజైన మందరము 
పైభాగమునంజేరి వానినొక హస్తముతోంబట్టుకొని బ్రహ్మరుద్రేంద్రులు స్తుతించుచుందనపై 
పూవులనుంగురిపించుచుండ ఆకాశమునందు నిల్చియుండెను. 
శ్లో॥ ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః। 

మమన్ఫురబ్ధిం తరసా మదోత్మటా మహాద్రిణా క్షోఖితనక్రచక్రమ్‌!। 13 
ప్రతిపదార్థము : ఉపరి=గిరిపై భాగమునందు, అధః=క్రింది భాగమునందు మోయు, ఆత్మని= 
దేవదైత్యులందును, గోత్రనేత్రయోః=కవ్వమై పర్వతమునకు దార్హ్యరూపము కవ్వపుదైన 
అభేద్యరూపముననే, ప్రావిశతా=ప్రవేశించుచున్న పరేణ=పరుడైన, హరిచేసే, సమేధితాః= 
బలవీర్యముల ప్రకాశించువారు, మద+ఉత్మటాః=మదముచే మత్తుగొన్నవారైన సురాసురులు, 
మహాద్రిణా=ఆ దొడ్డ పర్వతముచే, క్షోభితనక్రచక్రమ్‌ =కలతచెంది మొసళ్ళ సమూహము 
గలదైన, అబ్దిమ్‌=పాలవెల్లిని, తరసా=వడిగా, మమంధుః=మధించిరి. 
తాత్పర్యము : కొండకు పైన సహస్రబాహువై (క్రింద కమఠమై కొండకు పర్వతమునకు 
ధృడత్వమును కవ్వపుత్రాదైన వాసుకినికి అభేద్యత్వమును కలిగించుచు హరి ప్రవేశించి 
బలసామర్థ్యములు ప్రసాదించినంతనే చెలరేగి దేవాసురులు మత్తుగొని ఆ పెద్ద కొండచే 


సప్త్రమో౭_ధ్యాయః 
ఈ సప్తమాధ్యాయమందు మధించుటచే జనించిన విషము వలన భీతినంది 
అఖిల జనులు స్తుతించినంత రుద్రుడా విషమును ద్రావెను అనుట వర్ణింపబడును. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


శో తే నాగరాజమామనన్య్య ఫలభాగేన వాసుకిమ్‌। 

పరివీయ గిరౌ తస్మిన్‌ నేత్రమబ్ధిం ముదాన్వితాః॥ 1 
ప్రతిపదార్థము : తే=ఆ దేవదానవులు, ఫలభాగేన=నీకు సైతము అమృతమున భాగము 
కలుగునని, నాగరాజమ్‌=సర్పరాజగు, వాసుకిమ్‌=వాసుకిని, ఆమం(త్య=ఆహ్వానించి, 
ముదా+అన్వితాః=సంతోషముతోంగూడుకొన్నవారై, తస్మిన్‌గిరౌ=ఆ మందరగిరియందు, 
నేత్రమ్‌=కవ్వపుద్రాడుగా, పరివీయ=చుట్టి, అబ్ధిమ్‌=సముద్రమును - 
తాత్పర్యము : అ సురాసురులు నాగరాజును వాసుకిని అమృతమునందు భాగమును 
ఇచ్చెదమని పిలిచి ముదముతో కూడుగొని అతనిని ఆ గిరికి కవ్వపుద్రాడుగా నొనర్చి 
సముద్రమునందు నిల్పిరి. 
శ్లో ఆరేభిరే సురా యత్తా అమృతార్థే కురూద్వహ! 

హరిః పురస్తాజ్ఞగృహే పూర్వం దేవాస్తతో9_భవన్‌॥ 2 
ప్రతిపదార్థము : (తే సురాః=ఆ దేవతలు దానవులు) అమృతార్థే=అమృతమును పొందుటకు, 
యత్తాః=గొప్ప యత్నముతో, మధితుమ్‌=సము[ద్రమును మధించుటకు, ఆరేభిరే= 
ఆరంభించిరి. వాసుకి యొక్క ముఖము దైత్యులు పట్టుకొనునట్లు చేయుటకు, పూర్వమ్‌= 
ముందు, హరిః=విష్ణువు, ముఖమ్‌=వాసుకి ముఖము లేక శిరమును, జగ్భహే=గ్రహించెను. 
తతః=అంతట, దేవాః=దేవతలు, అభవన్‌=అట్లే శిరమును పట్టుకొనిరి. 
తాత్పర్యము : అంత దేవతలు అసురులు అమృతమును పొందుటకు సిద్ధపడి సముద్రమును 
మధింపనారంభించిరి. అసురులచే వాసుకి శిరమును పట్టుకొనజేయుటకై హరి తాను 
ముందుగా వాసుకి శిరమును పట్టుకొనెను. దేవతలును అట్లే హరివలె వాసుకి శిరమును 
పట్టుకొనిరి. 
శో తనైచ్చన్‌ దైత్యపతయో మహాపురుషచేష్టితమ్‌। 

న గృహ్హీమో వయం పుచ్చమ హేరబ్బమమబ్గళమ్‌॥ 8 
ప్రతిపదార్థము : దైత్యపతయః=దైత్య ప్రభువులు, మహాపురుషచేష్టితమ్‌ =పురుషోత్తముడైన 
విష్ణుమూర్తి యొక్క చేతయైన, తత్‌=ఆ వాసుకి శిరమును పట్టుకొనెను. న+ఐచ్చన్‌= 
ఇచ్చగింపరైరి, తెలియనివారై, వయమ్‌=మేము, అహేః=సర్పము యొక్క అమంగళమ్‌= 
అశుభమైన, అంగమ్‌=అవయవమైన, పుచ్చమ్‌=తోకను, న గృహ్లీమః=గ్రహింపము. 
తాత్పర్యము : ఆ దైత్యులు పురుషోత్తముడు చేసెడు పని యెజుంగలేక మేము అమంగళమైన 
ఈ వాసుకి యవయవమైన పుచ్చమును పట్టుకొనమనిరి. 


శః స్వాధ్యాయశ్రుతసమృన్నాః ప్రఖ్యాతా జన్మకర్మ్శభిః। 

ఇతి తూష్టీం స్థితాన్‌ దైత్యాన్‌ విలోక్య పురుషోత్తమః॥। 4 
ప్రతిపదార్థము శ స్వాధ్యాయ[శ్రుతసంపన్నాః=వేదాధ్యయనముతో గూడినవారము, జన్మకర్శభిః 
=పుట్టుక చేతను కర్మల అనుష్టానము చేతను, ప్రఖ్యాతాః=ప్రసిద్ధులము, ఇతి =అని, 
తూస్టీంన్టి తాన్‌ =మిన్నకున్న, దైత్యాన్‌ =దైత్యులను, విలోక్య=చూచి, పురుషోత్తమ = 
పురుషోత్తముడు విష్ణువు ఇట్లనెను. 
తాత్పర్యము : మేము వేదాధ్యయనము చేసినవారము, జన్మము చేతను యాగాది కర్మలు 
చేయుట చేతను మేము ప్రసిద్ధికెక్కినవారము. కావున వాసుకి పుచ్చమును పట్టుకోము అని 
మిన్నకున్న దైత్యులను పురుషోత్తముడు విష్ణువు చూచెను. 
శః స్మయమానో విసృజ్యాగం పుచ్చం జగ్రాహ సామరః। 

కృతస్థానవిభాగాస్త ఏవం కశ్యపనన్దనాః। 5 
ప్రతిపదార్థము : సయమానః=చిరునవ్వు నవ్వుకొనుచు, సామరః=అమరులతో గూడిన 
విష్ణువు, అగ్రమ్‌=వాసుకి అగ్రభాగమైన శిరమును, విస్ఫజ్య=వీడి, పుచ్చమ్‌ =తోకను, జగ్రాహ= 
పట్టుకొనెను, ఏవమ్‌ =ఈ ప్రకారము, తే=ఆ, కశ్యపనందనాః=కశ్యప ప్రజాపతి కుమారులైన 
దేవదానవులు, కృతస్థాన విభాగాః=చేయబడిన స్థానము యొక్క పంపకముగలవారై పైకి 
అన్వయము. 
తాత్సర్యము : చిరునవ్వు నవ్వుచు వేల్చులతో గూడా వెన్నుడావాసుకి శిరమును విడిచి, 
పుచ్చమును గ్రహించెను. ఇట్లు స్థానములు పంచుకొన్న కశ్యప (ప్రజాపతి కుమారులు 
దానవులు వాసుకి శిరమును, సురలు పుచ్చమును పట్టుకొన్నవారైరి. 
శ్లో మమన్గుః పరమం యత్తా అమృతార్థం పయోనిధిమ్‌। 

మధ్యమానే9_ర్లవే సో ద్రిరనాధారో హ్యపో9_విశత్‌। 

ద్రెియమాణో9 పి బలిభిరౌరవాత్సాణ్ఞునందన।। 6 
ప్రతిపదార్థము : పాండునందన=పాండుకుమారా!, దేవదానవులు, పరమం యత్నాః=గొప్ప 
యత్నముతో నిద్ధపడినవారై, అమృతార్థమ్‌ =అమృత ము కొరకు, పయోనిధిమ్‌=పాల 
సముద్రమును, మమంథుః=మధించిరి, మథ్యమానే +అర్థవే =మధింవ బడుచున్న ఆ 
సముద్రము నందు, సః అద్రిః=ఆ మందరగిరి, అనాధారః=క్రింద ఆధారము లేనిదై, బలిఖిః 
=బలాధ్యులచే, ధ్రియమాణః అపి =ధరింపబడుచున్నదైనను, గౌరవాత్‌=బరువు వలన, అపః 
=ఉదకములను, అవిశత్‌ =ప్రవేశించెను. 
తాత్పర్యము : దేవదానవులు గొప్ప యత్నముతో అమృతార్థము ఆ పాలసముద్రమును 
జిలికిరి. ఇట్లు మధింపబడు నాక్షీరోధియందు ఆ మందర పర్వతము క్రిందనేమియు ఆధారము 
లేనిదై బలవంతులు పట్టుకొనియున్నను బరువైనదగుట వలన సముద్ర జలమున మునింగాను. 
శ్లో తే సునిర్విజ్ఞమనసః పరిమ్హానముఖగ్రియః। 

ఆసన్‌ స్వపౌరుషే నష్టే దైవేనాతిబలీయసా॥। 7 


అష్టమనృన్ధః - సప్తమోం_ ధ్యాయః 75 


ప్రతిపదార్థము : అతిబలీయసా=మిక్కిలి బలీయమైన, దైవేన=దైవముచే, స్వపౌరుషే=తమ 
పురుషకారము, నష్టే=విఫలముకాగా, తే=ఆ సురాసురులు, సునిర్విజ్ఞమనసః=నిర్వీర్యమైన 
మనస్సుగలవారు, పరిమ్లానముఖ[్రియః=వాడిన ముఖకాంతి గలవారును, ఆసన్‌=అయిరి. 
తాత్పర్యము : అంతనావేల్పులు అసురులు బలిష్టము అయిన విధి చేష్టవలన తమ పురుషు 
ప్రయత్నము అంతయు వమ్ముకాగా మనసు నివ్వెరపోయి ముఖశోభవాడినవారైరి. 
శ్లో విలోక్య విఘ్నేశవిధిం తదేశ్వరో దురన్తవీర్యో౭ వితథాభిసన్థిః 

కృత్వా వపుః కాచ్చపమద్భుతం మహత్‌ ప్రవిశ్య తోయం గిరిముజ్జహార॥ 8 
ప్రతిపదార్థము : విహ్నేశవిధివు=విఘ్నేశ్వరుడు గావించిన పనిని, విలోక్య=చూచి, 
దురంతవీర్యః =వృథవోని అధికబలముగలవారు, అవితథ +అఖీసంధిః =వివలముగాని 
సంకల్పము గల, తత్‌ ఈశ్వరః=ఆ ప్రభువు విష్ణువు, అద్భుతమ్‌ =ఆశ్చర్యకరమైన, మహత్‌= 
దొడ్డదైన,కాచ్చపమ్‌ =తాబేలు సంబంధమైన, వపుః=శరీరమును, కృత్వా=కావించి పొంది, 
తోయమ్‌ =నీటిని, ప్రవిశ్య=ప్రవేశించి, గిరిమ్‌=ఆ మందరగిరిని, నీట మునిగినదాని, 
ఉజ్జహార =పైకిలేవనెత్తెను. 
తాత్పర్యము : వివ్నపతి కార్యమును గాంచి అత్యధికబలుడు, సత్యసంకల్పుడునగు 
జగ(త్రభుండునగు విష్ణువు ఆశ్చర్యకరమై దొడ్డదైన తాబేలు రూపమునొంది నీళులంజొచ్చి 
ఆ మందరగిరిని పైకి లేవనెత్తెను. 
శ్లో తముట్ధితం వీక్ష్య కులాచలం పునః సముత్ధితా నిర్మథితుం సురాసురాః। 

దధార పృష్టేన స లక్షయోజనప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్‌॥ 9 
ప్రతిపదార్థము : కుల+అచలమ్‌=కులపర్వతమైన, ఉత్టితమ్‌=పైకిలేచిన, తమ్‌=ఆ కొండను, 
వీక్ష్య=చూచి, సురాసురాః=దేవదానవులు, వునః=మరల, మధితుమ్‌=మధించుటకు, 
సములితాః=సంసిద్దులైరి. సః=కర్మరూపియెన ఆ విష్ణువు, లక్షయోజనప్రస్తారిణా=ఒక లక్ష 
యోజనములు వైశాల్యము గల, పృష్టేన=వీపు చేత, దధార=ధరించెను. 
తాత్సర్యము : కులపర్వతమైన ఆ మందగిరిపైకి లేచినంతనే సురాసురులు మరల మధింప 
నుద్యుక్తులైరి. కూర్మరూపియైన ఆ మహావిష్ణువు రెండవ జంబూద్వీపమువలె నంత దొడ్డవాడై 
లక్షయోజనముల విస్తారము గల తన వీపుపై ఆ కొండను ధరించెను. 
శో సురాసురేన్టైర్భుజవీర్యవేపితం పరిభ్రమన్తం గిరిమజ్జ పృష్టతః। 

బిభ్రత్‌ తదావర్తనమాదికచ్చపో మేనేజ్ఞకణ్ఞూయనమ ప్రమేయః॥। 10 
ప్రతిపదార్థము శ సుర +అసుర +ఇం దైః=దేవదానవపతులచే, భుజవీర్యవేపితమ్‌ =భుజ 
బలముచే కదల్బబడినదై, అంగప్ఫష్టతః=తన మేనివీపుపైన, పరిభమంతమ్‌ =అటు ఇటు 
తిరుగుచు, గిరిమ్‌=ఆ కొండను, బిభ్రత్‌=భరించుచున్న, ఆదికచ్చపః=ఆదికూర్మమైన, 
అ(ప్రమేయః=కొలది మించిన బలముగల ఆ విష్ణువు, తత్‌+ఆవర్తనమ్‌=ఆ మందరము 
యొక్క అటునిటు జరుగుట, అంగకండూయనమ్‌=శరీరము దురదను పోగొట్టుదానినిగా, 
మేనే=తలంచెను. 


తాత్సర్యము : సురాసురులు తమ భుజబలమునంగదలించి ఈశుని వీపుపైనున్న మందరగిరిని 


80 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


నః=మమ్ములను, (త్రైలోక్యదహనాత్‌=మూడు లోకములను దహించుచున్ను విషాత్‌=ఈ 
హాలాహలము నుండి, త్రాహి=రక్షింపుము. 
తాత్పర్యము : ఓ దేవతలకు దేవుడైనవాడా! ఓ గొప్ప దేవుడా! ప్రాణులకాత్మయెనవాడా! 
ప్రాణులను సృజించువాడా! నిన్ను శరణుపొందిన ఆపన్నులను (ఆపదనొందినవారిని) 
ముల్లోకములను దహించు నీ హాలాహల విషమునుండి రక్షించుము. 
శ్లో త్వమేకః సర్వజగత ఈశ్వరో బంధమోక్షయోః। 
త్వాం త్వమర్చన్తి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్‌॥ 22 
ప్రతిపదార్థము : సర్వజగతః=ఎల్ల జగములకు, బంధమోక్షయోః=సంసారము నుండి బంధ 
మోక్షమును, త్వమ్‌=నీవు, ఏకమ్‌=ఒక్కడవే, ఈశ్వరః=ప్రభుడవు, ప్రపన్న+ఆర్తిహరమ్‌ =శరణు 
పొందిన వారి దుఃఖమును హరించువాడును, గురుమ్‌ =జగద్దురుడును అగు, తమ్‌ =ఆ, 
త్వామ్‌ =నిన్ను, కుశలాః =బుద్ధికుశలురు, అర్చంతి=పూజించుచుందురు. 
తాత్పర్యము : ఎల్ల జగములకు నీవొక్కడవే ప్రభుడవు. సంసారబంధమోక్షమును కలిగించు 
వాడవు నీవే. శరణుపొందినవారి దుఃఖమును హరించు జగద్దురుడవైన నిన్ను బుద్ధిమంతులు 
పూజించుచుందురు. 
శ్లో గుణమయ్యా స్వశక్యాస్య సర్గస్థిత్యప్యయాన్‌ విభో। 
ధత్సే యయా స్వదృగ్‌ భూమన్‌ బ్రహ్మవిష్ణుశివాభిధామ్‌॥ 28 
ఓయీ! ఇట్టివాడు విష్ణువు గదా! ప్రసిద్ధుడన్నచో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : విభో!=ఓ ప్రభూ!, గుణమయ్యా=త్రిగుణాత్మకమైన, స్వశక్యా=నీ మాయా 
శక్తిచే, అస్య=ఈ జగము యొక్క సర్గస్థితి +అవ్యయాన్‌ =నృష్టి స్థితి లయములను, 
ధత్సే=భరించి చేయుదువు, భూమన్‌=ఓ నిత్య సుఖస్వరూపా!, సదృక్‌=ఓ స్వతస్సిద్ధ జ్ఞానము 
గలవాడా!, యయా=ఏ మాయచేతను, బ్రహ్మ విష్ణు శివాభిధామ్‌=బ్రహ్మ, విష్ణువు, శివుడు 
అను పేరులు, ధత్సే=ధరింతువు. 
తాత్పర్యము : ఓ జగత్ర్రభూ! నీవు త్రిగుణాత్మకమగు నీ మాయాశక్తితో ఈ జగము యొక్క 
సృష్టి, స్థితి లయములు గావించుచుందువు. ఓ నిత్యసుఖస్వరూపా! ఓ స్వతస్సిద్ధజ్ఞానీ ఆనీ 
శక్తి చేతనే బ్రహ్మవిష్ణుశివులను పేరులను పొందుచున్నావు. 
శ్లో త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనమ్‌। 
నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః॥। 24 
అందుకు హేతువును జెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : సత్‌+అసత్‌+భావభావనమ్‌=కారణమైన మాయను కార్యములైన దేవమనుష్య 
తిర్యగాది రూపములను భావించువాడవు, సృజించువాడవు, పరమమ్‌ =ఆద్యంతమైన, 
గుహ్యమ్‌ =రహస్యమై తెలియని, (బ్రహ్మ=(బ్రహ్మము, త్వమ్‌=నీవు, (బ్రహ్మవ్యతిరిక్తమైన 
సృజింపబడిన పదార్థము నీవు అనుచున్నారు. త్వమ్‌ =నీవు, ఆత్మా=ఆత్మవై యున్నావు. 
నానాశక్తిభిః=జ్ఞానై శ్వర్య బలవీర తేజములులోనగు వివిధ శక్తులచే, ఆభాతః=జగ[దూపమున 
భాసించు, జగత్‌+ఈశ్వరః=జగ(త్రభుడవు నీవే! 


అష్టమనృన్ధః - సప్తమోం_ ధ్యాయః 77 


మొసళ్ళులోనుగాగల జలజంతువులు కలిగుండుట వలన పాలవెల్లిని వడివడిగా 
మధింపసాగిరి. 
శో అహీనసాహగ్రకరోరదృజ్ముఖశ్వాసాగ్నిధూ మాహతవర్చసో9_సురాః। 

పౌలోమకాలేయబలీల్వలాదయో దవాగ్నిదగ్గాః సరళా ఇవాభవన్‌॥ 14 
ప్రతిపదార్థము : అహీంద్ర=నాగరాజైన వాసుకి యొక్క సాహస్ర=వేలకొలదిగ సంఖ్యగలవై, 
కఠోర =తీక్షములైన, దృక్‌=నేత్రములవలనను, ముఖ=ముఖము వలనను, శ్వాస =నిట్టూర్చుల 
వలనను పుట్టిన, అగ్ని=అగ్ని చేతను, ధూమ=పొగచేతను, ఆహత=కొట్టువడి, వర్చసః=తేజము 
గలవారై, పౌలోమ..లాదయః=పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడులోనగు, అసురాః 
=వాసుకి శిరము వంక పట్టుకొన్న అసురులు, దవాగ్ని దగ్గాః=కాజుచిచ్చుచే కాలబడిన, 
సరళాః ఇవ=సరళ వృక్షముల వలె, అభవన్‌=అయిరి. 
తాత్సర్యము ఏ: నాగరాజయిన వాసుకి యొక్క అసంఖ్యాకములై తీక్ష ములైన నేత్రములు, 
ముఖములు, నిట్టూర్పులు లోనగువానినుండి వెలువడిన అగ్నిచేతను ధూమము చేతను 
తమ తేజస్సు అంతయు గోల్పోబడి పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడు లోనగు 
అసురులు కారుచిచ్చుచే కాల్చబడిన సరళవృక్షములవలెనైరి. 
శ్లో! దేవాంశ్చ తచ్చ్వాసశిఖాహతప్రభాన్‌ ధూమ్రామ్బరస్రగ్వర కణ్బుకాననాన్‌! 

సమభ్యవర్షన్‌ భగవద్వశా ఘనా వవుః సముద్రోర్యుపగూఢవాయవః॥। 15 
ప్రతిపదార్థము : తత్‌+శ్వాసశిఖా+హతటప్రభాన్‌=ఆ వాసుకి నిట్టూర్చులచేనైన అగ్నిజ్వాలలచే 
కొట్టువడిన తేజముగలవారై, ధూమ్రాంబరస్రక్‌ వరకంచుకాననాన్‌=బూడిద వన్నె పొందిన 
వస్త్రములు, పూమాలలు, మేలైన కవచములు, ముఖములు గలవారైన, దేవాంశ్చ=దేవతలను 
గురించి, భగవత్‌ +వశాః=భగవంతుని కధీనములైయున్న, ఘనాః=మేఘములు, సమభ్యవర్షన్‌ 
=చక్కగా వర్షించినవి, సముద్ర+ఊర్మి+ఉపగూఢవాయవః=మున్నీటి తరగల కెౌగిలిచే గొన్ని 
వాయువులు చల్లగా, వవుః=వీచినవి. 
తాత్పర్యము : ఆ వాసుకి నిట్టూర్పుల వలన జనించిన అగ్ని జ్వాలలచే తేజములు గోలుపోయి, 
వలువలు, పూలమాలలు, మిన్నైన కవచములు, మొగములుగల దేవతలపైన భగవదదీనము 
లైన మేఘములు వర్షించినవి. సముద్ర తరంగముల ఆలింగనమున కొన్ని వాయువులు 
శీతలముగా వీచెను. 
శో మథ్యమానాత్తథా సిన్లోర్డేవాసురవరూథ పైః। 

యదా సుధా న జాయేత నిర్మమన్థాజితః స్వయమ్‌॥ 16 
ప్రతిపదార్థము : దేవ+అసుర వరూథపైః=దేవతలయు అసురులయు సేనలకు అధిపులైన 
వారిచే, తథా=ఆ (ప్రకారము, సింధోః=పయోధి నుండి, మథ్యమానాత్‌=మధించబడినను, 
యదా=ఏ ప్రకారము, సుధా=అమృతము, న జాయేత =పొడమలేదో, పుట్టలేదో/అగపడలేదో, 
అజితః=జయింపబడని విష్ణువు, స్వయమ్‌=తాను స్వయముగా, నిర్మమంథ =మధించెను. 
తాత్పర్యము : దేవాసురులు సేనాపతులట్లు మధించినను సముద్రమునందెంతకును సుధ 
ఉద్భవించకపోగా అజితుడగు వెన్నుడు తాను స్వయముగా మధించెను. 


78 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో॥ మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యు 
న్మూర్మి భ్రాజద్విలులితకచః '్రగ్ధరో రక్తకంఠః। 
జైతైర్గోర్భిర్ణగదభయదైర్దన్షశూకం గృహీత్వా 
మథ్నన్‌ మథ్నా ప్రతిగిరిరివాశోభతాథోద్ధృతాద్రిః॥। 17 
ప్రతిపదార్థము : మేఘశ్యామః=మబ్బువలె నీలిచాయగలవాడును, కనకపరిధిః=పసిడి వంటి 


పసుపు es కలవాడును, కర్ణవిద్యోత విద్యుత్‌=వీనులయందు ప్రకాశించుచున్న 
మెజుపువంటి కుండలములు గలవాడును, మూర్జి=శిరస్సునందు, భ్రాజత్‌ +విలులితకచః 
=మెజయుచు చలించుచున్న కురులుగలవాడును, స్రక్‌+ధరః=పూమాలను ధరించినవాడును, 
రక్తకంఠః=సొం పైన స్వరముగల కంఠముగలవాడు, జైతైః=జయశీలములై, జగత్‌ +అభయదైః 
=లోకములకభయమిచ్చునది, దోర్భిః:=తన నాలుగు బాహువులచే, దందశూకమ్‌ =వాసుకి 
సర్పమును, గృహీత్వా=పట్టుకొని, అథో=అపుడు, ఉద్ధృతాద్రిః=పైకెత్తి పట్టుకొన్న పర్వతము 
గలవాడు విష్ణువు, మథ్నా=కవ్వమైన మందరగిరితో, మథ్నన్‌=మధించుచు, (ప్రతిగిరిః 
ఇవ=ఎదుర్మ్కొన్న పర్వతమువలె, అశోభత=(ప్రకాశించెను. 
తాత్సర్యము : అట్లు విష్ణువు మేఘశ్యాముడును, హేమాంబరుడు, కర్ణములందు ప్రకాశించు 
మెజుపు వంటి కుండలములు గలవాడును, శిరమునందు వెలుగొందుచు చలించు 
శిరోజములు గలవాడును, పుష్పమాలను ధరించినవాడు, మనోహరమైన కంఠస్వరము 
గలవాడునై జయశీలములై జగములకభయమిచ్చు తన చతుర్భాహువులతో కవ్వమైన ఆ 
మందరగిరితో మధించుచు అథోభాగమున ఆ మందరాద్రి పైకెత్తి నిల్చుచున్నవాడై ఎదుర్శొన్న 
రెండవ పర్వతము వలె (బ్రకాశించెను. 
శ్లో నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమ[గ్రతః। 
సమాన్తమీనోన్మకరాహికచ్చపాత్‌ తిమిద్విపగ్రాహతిమిణ్గిలాకులాత్‌!। 18 
ప్రతిపదార్థము : నిర్మథ్యమానాత్‌ =అట్లు మధించబడుచున్నదియు, సంభ్రాంతమీన = 
తొట్రుపాటొంది తిరుగుడుపడు చేపలు, ఉత్‌+మకర +అహి+కచ్చపాత్‌=పైకి తేలివచ్చిన 
మొసళ్ళు, సర్పములు, తాబేళ్ళు గలదియు, తిమిద్వివగ్రాహ +తిమింగిల +ఆకులాత్‌ = 
తిమి=తిములను దొడ్డ మత్స్యములు, ద్విప =నీటి యేనుంగులు, గాహ=చారచేపలు, 
తిమింగిల=తిమింగిలములను మిక్కిలి దొడ్డ చేపలులోనగువానిచే, ఆకులాత్‌=తొట్రుపాటు 
గలదైన, ఉదధేః=సముద్రము నుండి, మహా+ఉల్చ్బణమ్‌ =పైకి ఎక్కువగా ఉబికి వచ్చుచున్నదై, 
హాలహల+ఆహ్వమ్‌ =హాలాహలమను పేరుగలదైన, విషమ్‌ =విషము, అగ్రతః=ముందుగా, 
అభూత్‌ =వెలువడినదయ్యెను. 
తాత్పర్యము : క్రిందికి బైకి తలక్రిందులుగా తిరుగుడుపడు చేపలను, పైకి తేలిన మొసళ్ళు, 
పాములు, తాబేళ్ళుగలదై తిములను దొడ్డ చేపలు, నీటియేనుంగులు, చొరచేపలు, 
తిమింగలములను చాలా పెద్ద చేపలు లోనగు వానిచే కలగుండు పడినదై మధింపబడుచున్న 
ఆ పాలసముద్రము నుండి తీవ్రముగాంబైకి పొంగివచ్చుచున్నదైన హాలాహలము అను విషము 
ముందుగా జనించెను. 


ణః 


అష్టమనృన్ధః - నప్తమో౭_ ధ్యాయః 79 


శ్లో తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి। 

భీతాః ప్రజా దుద్రువురజ్ఞ సేశ్వరా అరక్ష్యమాణాః శరణం సదాశివమ్‌॥ 19 
ప్రతిపదార్థము : అంగ=ఓ రాజా!, ఉగ్రవేగమ్‌=తీవ్రమైన వేగముగలదై, దిశిదిశి=ప్రతి 
దిక్కునందు, అథ=తర్వాత, ఉపరి=పైభాగమునందు, విసర్పత్‌=విశేషముగా వ్యాపించు 
చున్నదియు, ఉత్సర్పత్‌ =పైకి వ్యాపించుచున్నదియు, అసహ్యమ్‌ =సహింపరానిదియు, అ(ప్రతి= 
ప్రతిక్రియచేయగానిదియునగు, తత్‌=ఆ హాలాహల విషమును చూచి, ప్రజాః=ప్రజలైన 
దేవాసురులు, భీతాః=భయపడినవారై, స+ఈశ్వరాః==తమతమ ప్రభువుల తోంగూడుకొన్న 
వారై, అరక్ష్యమాణాః=ఎవ్వరి చేతను రక్షింపబడనివారై, సదా=ఎల్లప్పుడు, శివమ్‌=మేలు 
కలిగించు వాడైన శివుని, శరణమ్‌ =రక్షకునిగా, దుద్రువుః=పర్వెత్తిరి. 
తాత్పర్యము క తీవ్రవేగము గలదై అన్ని దిక్కులకును పైకి, (గిందికిని వ్యాపించుచు, సహింప 
రానిదై శాంతిపంజేయుటకు వలనుగానిదైన ఆ హాలహలమును గాంచి భయపడి దేవాసురులు 
తమతమ ప్రభువులతో గూడినవారై రక్షణములేనివారై నిరంతరము క్షేమంకరుడగు శంకరుని 
రక్షకునిగా శరణుపొంద పరుగెత్తిపోయిరి. 


శో విలోక్య తం దేవవరం త్రిలోక్యా భవాయ దేవ్యాభిమతం మునీనామ్‌। 
ఆసీనమద్రావపవర్గహేతోస్తపోజుషాణం స్తుతిభిః ప్రణేముః॥ 20 
ప్రతిపదార్థము : దేవవరమ్‌=దేవతా గ్రేష్టుడును, త్రిలోక్యాః=ముల్లోకముల యొక్క భవాయ= 
ఉద్భవమునకై, దేవ్యా=గౌరీదేవితో, అద్రౌ=కైలాసగిరియందు, ఆసీనమ్‌=కూర్చున్నవాడును, 
మునీనామ్‌ =మునులకు, అభిమతమ్‌ =ఇష్టుడును, అపవర్గహేతోః=వారి మోక్షము కొజకు, 
తపోజుషాణమ్‌=తపము చేయుచున్నవాడునగు, తమ్‌ =ఆ శివుని, విలోక్య=చూచి, స్తుతిభిః 
=స్తుతులతో, ప్రణేముః=నమస్మ్కరించిరి. 
తాత్పర్యము : వేల్పులందు మిన్నయై ముజ్జగములు పుట్టువునకై గౌరితోంగూడి వెండి కొండపై 
కూర్చుందియున్న వాడును, మునుల కత్యంత ప్రియుడు, వారికి మోక్షముగలుగుటకై తాను 
తపము చేయుచున్నవాడునగు ఆ శివుని సందర్శించి సురాసురులు స్తుతులతో (మొక్కిరి. 
(నిర్గుణం సగుణం చైవ శివం హరిపరాక్రమైః 
స్తువన్తస్తు ప్రజేశానా నామన్యన్తాంతరం తయోః 
ప్రజాపతులు విష్ణువు యొక్క పరాక్రమములచే నిర్గుణుడై సగుణుడైన శివుని 
స్తుతించు హరిహరులకు భేదమునుదలంచరైరి. ఇది శ్రీధరాచార్యుల శ్లోకము.) 
ప్రజాపతయ ఊచుః : ప్రజాపతులు వచించిరి. 


శ్లో దేవదేవ మహాదేవ భూతాత్మన్‌ భూతభావన। 

త్రాహి నః శరణాపన్నాం స్రెలోక్యదహనాద్‌ విషాత్‌॥ 21 
ప్రతిపదార్థము : దేవదేవ=ఓ దేవతలకు దేవుడా!, మహాదేవ!=ఓ దొడ్డ వేల్చా, భూతాత్మన్‌= 
ఓ భూతములకు ఆత్మయైనవాడా!, భూతభావన =ప్రాణులచే భావింపబడువాడా!, లేక 
భూతములను సృజించువాడా !, శరణ+ఆపన్నామ్‌=నిన్ను శరణుపొందిన, ఆపద పొందిన, 


84 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : ఓ పరమేశ్వరా! మన్మథుని త్రిపురాసురులను, యముని ఈ విషభక్షణములోనగు 
ప్రాణిహింసకుల సంహారము చేయు నీకు నిదియంతయు, స్తుతితో లెక్కకు రావు మణి నీవు 
ప్రళయ కాలమునందు నీవు ఈ జగమును నీ మూడవ కంట పుట్టిన అగ్నిజ్వాలచే 
భస్మమైనదానిని గూడ లెక్కకు బాసిపోవు, ఎజుంగవు. 
శ్లో యే త్వాత్మరామగురుభిర్హ ది చిస్తితా జిద్వన్వం చరన్తముమయా తపసాభితప్తమ్‌। 
కత్ధన్త ఉగ్ర(పు)పరుషం నిరతం శ్మశానే తే నూనమూతిమవిదంస్తవ హాతలజ్ఞాః॥। 
ఇట్లు నిత్యుడవైన నిన్ను పరులననుగ్రహించుట యందు అలసుడని నిందించువారు 
మూర్చలు అని వచించుచున్నాడు. 
ప్రతిపదార్థము : యే తు=ఎవరైన నిన్ను ఉమయా=పార్వతితో, చరంతమ్‌=సంచరించు 
వానిగ, ఆమెయందు మిక్కిలి ఆసక్తిగల కాముకునిగను, కత్టంతే=వదరుచున్నారో, తపసా= 
ఫలమును గోరి తపస్సుచే, అభితప్తమ్‌ =కరోర తపస్సుచే సంతాపమొందువానినిగా, శృశానే= 
శృశానము నందు, చరంతమ్‌ =సంచరించు నీకు, నితరామ్‌ =మిక్కిలి, ఉగ్రపురుషమ్‌ =క్రూరుడైన 
పురుషునిగను, హింస చేయుచు, వదరుదురో, ఆత్మరామగురుభిః=ఆత్మారాములైన గురువులచే 
విశ్వహితమునుపదేశించువారు, అట్టివారి, హృది=హృదయములందు, చింతితాం(ఫిం 
ద్వంద్వమ్‌ =ధ్యానించబడిన పాదయుగళము గలవానిని, తపసా అభితప్తమ్‌=ఏ కాంక్ష చేతను, 
కఠోర తపస్సు చేయువానినిగ, కత్టంతే =ఐవదరుచున్నారో, తే=వారు, తవ=నీ యొక్క ఊతిమ్‌= 
చేష్టను, అవిదన్‌=ఎటింగినవారా? కారు. హాతలజ్ఞాః=విడువబడినసిగ్గుగలవారు, ఆత్మారాముల 
సేవించు చరణయుగళము గలవాడు కాముడెట్లగునని భావము. మటి తపస్సు చేయుచు 
శాంతుడైనవానికా ఉగ్రత్వము పురుషత్వము సంభవించును అని విచారింపకయే ప్రలాపించు 
చుందురని భావము. 
తాత్పర్యము : ఎవ్వరు నిన్ను ఉమాదేవితో గూడి ఆమెయందు అత్యంత ఆసక్తితో సంచరించు 
కాముకునిగాను, ఫలమును కాంక్షించి తపము చేయువానిగను, శృశానమునందు ఎప్పుడు 
నివశించుచున్న క్రూరుడైన పురుషుడిగను (ప్రేలుచున్నారో - ఆత్మారాములై పరమాత్మయందే 
రమించువారై లోకహితమునువదేశించు గురువులైన హృదయమందునెవ్వని పాద 
యుగళమును ధ్యానించుచున్నారో అట్టి నీ లీలను ఈ (ప్రేలువాజణెంగుదురా? ఎజుంగనే 
యెటుంగరు. ఇట్లు నిన్ను గూర్చి ప్రేలువారెల్లరును సిగ్గులేని వారగుచు ఆత్మారాములగు 
గురువులు సేవించు పాదయుగళముగల దేవుడెట్లు కాముడగును. తపస్సు చేయుచు కాముడైన 
వాడు క్రూరుడై హింసకుడగును అని విచారము చేయకయే అట్టివారు (పేలుచుందురు. 
శ్లో తత్‌ తస్య తే సదసతోః పరతః పరస్య నాజ్ఞః స్వరూపగమనే ప్రభవన్తి భూమ్నః। 
బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయన్సు తత్సర్గసర్గవిషయా అపి శక్తిమాత్రమ్‌!! 34 
అట్టి నిందకుల వార్త ఇప్పుడట్లుండుగాక! మహాత్ములు సైతము నీతత్త్వమును 
ఎజుంగలేరని చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : తత్‌=అందువలన, అంజః=నిజముగా ఓ దేవా! సత్‌+అసతోః=కారణమైన 
మాయ కంటెను, కార్యమైన జగత్తుకంటెను, పరతః=పరుడై, పరస్య=పరమాత్ముడు, భూమ్నః 


అష్టమనస్మున్ధూ - నప్తమో౭_ ధ్యాయః 81 


తాత్పర్యము : కారణమైన మాయను కార్యమైన దేవమనుష్యతిర్యగాది వ్యక్తులను సృజించు 
వాడవును, అత్యంత నిగూఢమైన పరబ్రహ్మము నీవు, ఎల్లప్రాణులకు ఆత్మవు నీవు జ్ఞాన 
తేజోబలైశ్వర్యాదులు వివిధశక్తులతో జగద్రూపమున భాసించు జగ(త్రభుడవు నీవు. 
శ్లో త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా ప్రాణేన్రియద్రవ్యగుణస్వభావః। 

కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్త్వయ్యక్షరం యత్‌ త్రివృదామనన్ని! 25 

స్వతనిద్ధమైన జ్ఞానమునువపాదించుచు జగత్స్వరూపమును ఆభానించు 
ప్రకారమును జెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము క త్వమ్‌=నీవు, శబ్బయోనిః=వేదమునకు ఉత్పత్తి స్థానము, ఇందువలన 
స్వతస్సిద్ధ జ్ఞానివి., త్వమ్‌ =నీవు, జగత్‌+ఆది=జగత్తునకు మొదలైన మహత్తత్వము, ఆత్మా= 
అహంకార స్వరూపుడవు, ప్రాణ... స్వభావః=ప్రాణ+ఇంద్రియ ద్రవ్య=పంచప్రాణములు 
చక్షురాదీంద్రియములను ద్రవ్యములకు కారణములై, గుణస్వభావః =సత్త్వరజస్తమస్సులను 
ప్రసిద్ధములగు గుణములు, వాని స్వభావములు గలవాడవు నీవే, కాలః=కాలము, 'కతుః 
=సంకల్ప రూపుడవు నీవే!, సత్యమ్‌ =సత్యము, బుతమ్‌ =కర్మఫలప్రదాత, ధర్మః=ధర్మము, 
త్వయి=నీయందు, యత్‌=ఏది, త్రివృత్‌ =త్రిగుణాత్మకమగు, అక్షరమ్‌ =ప్రధానము గలదో, 
త్వయి=నీయందు, నీవు ఆశ్రయముగా గలదైయున్నది అని చెప్పుచున్నాడు. త్వయి=నీయందు, 
త్రివృత్‌=అకార ఉకార మకారాత్మకములు, తత్‌ అక్షరమ్‌=ఆ ప్రకారము, ఆమనంతి =నిన్ను 
ప్రకాశింప జేయునదని చెప్పుదురు. 
తాత్పర్యము : ఓ పరమేశ్వరా! నీవు వేదమునకు మూలము. స్వతసిద్ధమైన జ్ఞానము గలవాడవు. 
జగత్తునకు మొదట మహత్తత్వము నీవు. అహంకారతత్వము నీవు ప్రాణము, ఇంద్రియములను 
ద్రవ్యములకు గారణమైన సత్వాది త్రిగుణముల స్వభావముగలవాడవు. కాలము, సంకల్పము, 
సత్యము, బుతము యేధర్మము గలదో అది నీవు. మహదాదులకు హేతువై త్రిగుణాత్మకమైన 
ప్రధానమునకు ఆశ్రయుడవు నీవు. అకారోకారమకారాత్మకమగు ప్రణవము నిన్ను ప్రకాశింప 
జేయునదని చెప్పుదురు. 
శో అగ్నిర్ముఖం తే9_ఖిలదేవతాత్మా క్షితిం విదుర్లోకభవా[్రిపజ్మజమ్‌। 

కాలం గతిం తే౭_ఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్‌॥ 26 
ప్రతిపదార్థము : అఖిలదేవతాత్మన్‌=సమస్త దేవతల స్వరూపమైనవాడు, అఖిలదేవతాత్మా 
సర్వదేవతా స్వరూపుడైన, (శ్రుతి : “అగ్నిః సర్వదేవతాఃి” అగ్నిః=అగ్ని, తే=నీకు, ముఖమ్‌= 
ముఖముగాను, భవ=లోకమును సృజించువాడా!, క్షితిమ్‌=భూమిని, అంఘ్రి పంకజమ్‌= 
నీ పాదకమలముగా, కాలమ్‌=కాలము, గతిమ్‌=నీ నదకనుగాను, దిశశ్చ =దిక్కులను, కర్ణా= 
చెవులుగాను, జలేశమ్‌=వరుణుడు, రసనమ్‌=నాలుకగాను, విదుః=పెద్దలు ఎజుంగుదురు. 
తాత్సర్యము జరు సర్వదేవతాత్ముడా! సర్వదేవతారూపుడగు అగ్ని నీ ముఖము, ఓ లోకమును 
సృజించువాడా భూమి నీ పాదకమలము, కాలము నీ గమనము, దిక్కులు స్తీ కర్ణము, 
జలాధిపతి వరుణుడు నీ జిహ్వ అని పెద్దలు ఎజుంగుదురు. 


22 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్‌ సూర్యశ్చ చక్తూంషి జలం స్మ రేతః 

పరావరాత్మాశయణం తవాత్మా సోమో మనో ద్యౌర్భగవచ్చిరస్తే॥। 27 
ప్రతిపదార్థము : భగవన్‌=ఓ భగవంతుడా!, నభః=ఆకాశము, తే=నీకు, నాభిః=పొక్కిలి 
(నాభి), నభస్వాన్‌=వాయువు, శ్వసనమ్‌ =ఉచ్చ్వాసనిశ్చాసములు, సూర్యశ్చ=సూర్యుడు, 
చక్షూంషి=నేత్రములు, జలం చ=జలము, రేతః=వీర్యము, పర+అవర +ఆత్మ+ ఆ(శయణమ్‌= 
పరులు, అపరులునగు జీవులకు ఆశ్రయమైనది మాయ, తవ=నీకు, ఆత్మా=అహంకారము, 
సోమః=చంద్రుడు, మనః=మనస్సు, ద్యౌః=స్వర్గము, తే=నీకు, శిరః=శిరస్సు అని చెప్పుదురు. 
తాత్సర్యము : ఓ భగవానుడా! ఆకాశము నీకు బొడ్డు, వాయువు నీకు శ్వాసము, సూర్యుడు 
నేత్రములు, జలము వీర్యము, స్థావర జంగమ శరీరము పొందిన జీవులకు ఆశ్రయమైన 
మాయ నీకు అహంకారము. చంద్రుడు నీకు మనస్సు, స్వర్గము నీకు శిరస్సు అని చెప్పుదురు. 
శ్లో॥ కుక్షి సముద్రా గిరయో౭_స్థిసజ్ఞ్రా రోమాణి సర్వౌషధివీరుధ సే! 

ఛన్గాంసి సాక్షాత్‌ తవ సప్త ధాతవస్త్రయూమయాత్మన్‌ హృదయం స ధర్మః॥। 28 

ప్రతిపదార్థము : త్రయామయాత్మన్‌=ఓ వేదస్వరూపుడా!, సముద్రాః=సముద్రములు, కుక్షి 
=నీకు జఠరము, గిరయః=పర్వతములు, అస్థిసంఘాః=ఎమ్ములు, సర్వాషధి వీరుధః=ఎల్ల 
ఓషధులు, పొదలు, తే=నీకు, రోమాణి=రోమములు, ఛందాంసి =గాయత్ర్యాది సప్త 
ఛందస్సులు, సాక్షాత్‌ =ప్రత్యక్షముగా, తవ =నీకు, సప్తధాతవః=సప్తధాతువులు, సః=ఆ, ధర్మః 
=ధర్మదేవత, హృదయమ్‌ =నీకు హృదయము. 
తాత్పర్యము : ఓ వేదస్వరూపుడా! సముద్రములు నీకు ఉదరము. పర్వతములు నీకు అస్ఫులు, 
వృక్షలతాదులు నీకు రోమములు, గాయత్రీలోనగు ఛందస్సులు నీకు సప్తధాతువులు. ఆ 
ధర్మదేవత నీకు హృదయమని చెప్పుదురు. 
శః ముఖాని పజోపనిషదస్తవేశ యెగస్రింశదష్టోత్తరమన్రవర్గః। 

యత్తచ్చివాఖ్యం పరమార్థతత్త్వం దేవః స్వయంజ్యోతిరవస్థితి స్తే 29 
ప్రతిపదార్థము : ఈశ=ఓ పరమేశ్వరా!, పంచ+ఉపనిషదః=తత్పురుషము, అఘోరము, 
సద్యోజాతము, వామదేవము, ఈశానము అను ఐదు మంత్రములు, తవ=నీ యొక్క ముఖాని 
=ముఖములు, యెః=ఏ అయిదు ముఖముల చేత, త్రింశత్‌ + అష్టోత్తర మంత్రవర్గః=ముప్పది 
ఎనిమిది కళాత్మకములగు మంత్రములగుచున్నవో, దేవ!=ఓ దేవుడా!, యత్‌=ఏది, శివాఖ్యమ్‌ 
=శివ అను పేరుగలదై, పరమార్థతత్త్వమ్‌=పరమాత్మ తత్త్వమై, స్వయంజ్యోతిః=స్వయం 
ప్రకాశకమైన తత్త్వముగలదో, తత్‌=అది, తే=నీకు, అవస్థితిః=విశ్రాంతి స్థితియె యున్నది. 
తాత్సర్యము : ఓ పరమేశ్వరా! తత్పురుషము, అఘోరము, సద్యోజాతము, వామదేవము, 
ఈశానము అను మంత్రములైదును నీ ముఖములు. నీ ముఖములవలననే ముప్పది యెనిమిది 
కళాస్వరూపములగు మంత్రములు జనించుచున్నవి. చిత్తమను/శివమను పేరుగలదై స్వయం 
జ్యోతియెన పరమాత్మతత్త్వము నీ విశ్రాంతి స్థితియె యున్నది. 


అష్టమనృన్ధః - సప్తమోం_ ధ్యాయః 83 


శ్లో ఛాయా త్వధర్మోర్మిషుయెర్విసర్లో నేత్రత్రయం సత్త్వరజస్తమాంసి। 

సాక్షాన్మనుః శాస్త్రకృతస్తవేక్షా ఛన్గ్లోమయో దేవ బుషిః పురాణః॥। 30 
ప్రతిపదార్థము న అధర్మ+ఊర్శ్మిషు =అధర్మము యొక్క అలలైన, దంభము, లోభములోనగు 
గుణములందు, ఛాయాః తు=నీ ఛాయలు, యె=ఏ గుణములచే, విసర్గః=పై సర్గము 
సంహారము చేయబడునో లేక, యైః=వేనిచేత, విసర్గః=వివిధమగు సృష్టిచేయబడునో ఆ, 
సత్త్వరజస్తమాంసి=ఆ సత్త్వరజస్తమస్సులను మూడు గుణములు, నేత్రత్రయమ్‌=నీకు మూడు 
కన్నులు, హే దేవ!=ఓ దేవా, ఛందోమయః =ఛందస్వరూపమై, పురాణః=ప్రాచీనమైన, బుషి 
=సర్వజ్ఞమైన, మనుః=వేదము, శాస్త్రకృతః=వేదకారణుడవైన, తవ=నీకు, సాక్షాత్‌ =ప్రత్యక్షమైన, 
ఈక్షా =చక్షురింద్రియము. 
తాత్పర్యము : అధర్మము యొక్క తరంగములైన దంభలోభాది గుణములు నీ తనుఛాయలు, 
వివిధమైన సృష్టిని చేయునట్టి సత్త్వరజస్తమస్సులను మూడు గుణములు నీకు మూడు 
నేత్రములు. ఓ దేవా! గాయత్రిలోనగు ఛందస్సులచే ప్రకాశితమై ప్రాచీనమై సర్వజ్ఞమైన 
వేదము నీకు ప్రత్యక్షమగు చక్షురింద్రియము అగును. 
శ్లో; న తే గిరిత్రాభిలలోకపాలవిరిజ్బవైకుంఠసురే నగమ్యమ్‌। 

జ్యోతిః పరం యత్ర రజస్తమశ్చ సత్త్వం న యద్‌ బ్రహ్మనిరస్తభేదమ్‌॥। 81 
ప్రతిపదార్థము : గిరిత్ర=ఓ గిరీశా!, తే=నీ యొక్క పరంజ్యోతిః=స్వయం ప్రకాశమైన 
ఆత్మజ్యోతి, అఖిల... గమ్యమ్‌, అఖిలలోకపాల=ఎల్ల జగములను పాలించువారగు, విరించ 
వైకుంఠ సురేంద్ర గమ్యమ్‌ =బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడులోనగువారికి ప్రాప్తించదగినది, 
న=కాదు, య([త=ఏ పరంజ్యోతి స్వరూపమునందు, రజః=రజస్సు, తమశ్చ=తమస్సు, 
సత్త్వమ్‌ =సత్త్వము అను గుణములు, న=లేవో, యత్‌=ఏది, నిరస్తభేదమ్‌ =సజాతీయ విజాతీయ 
స్వగత భేదరహితమైన, బ్రహ్మ=బ్రహ్మమైయున్నదో- 
తాత్పర్యము : ఓ గిరీశా! స్వయంప్రకాశమైన నీ స్వరూపము ఎల్లలోకములనేలు (బ్రహ్మ 
విష్ణు దేవేంద్రాదులకు పొందరాదు. ఏ పరంజ్యోతి స్వభావమునందు సత్త్వరజస్తమస్సులను 
త్రిగుణములు లేవో దేవా! ఏది సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము (బ్రహ్మమై 
యున్నదో - 
శ్లో కామాధ్వరత్రిపురకాలగరాద్యనేకభూతద్రుహః క్షపయతః స్తుతయే న తత్తే! 

యస్త్వన్తకాల ఇదమాత్మకృతం స్వనేత్రవహ్నిస్ఫులిజ్ఞశిఖయా భసితం న వేద॥82 
ప్రతిపదార్థము : కామ... ద్రుహః - కామ=మన్మథుడు, అధ్వర=దక్షయజ్ఞము, త్రిపుర= 
తిపురాసురులు, కాలగర+ఆది=కాలుడు విష భక్షణములులోనగు, అనేక=అనేకములైన, 
భూతద్రుహః=ప్రాణుల హింసించువారి, క్షపయతః=హతమార్చు, తే=నీకు, తత్‌=ఆ కార్యము, 
స్తుతయే=స్తుతి కొరకు, న=అర్హములు కావు, యః తు=ఏ నీవు, అంతకాలే=ప్రళభయకాలము, 
ఆత్మకృతమ్‌ =తనచే సృజింపబడిన (విషభక్షణము సైతము అవశ్యము కాదగినది గనుక 
సిద్ధించిన దానివలె నిర్దేశించు) ఇదమ్‌ =ఈ జగమును, స్వనేత్రవహ్ని స్ఫులింగశిఖయా=నీ 
నేత్రమునందు పొడమిన అగ్ని యొక్క రవ్వల జ్వాలచే, భసితమ్‌ =భస్మమై పోయినదానిని, 
న వేద=లెక్కకు బాసికొనవు. 


88 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అట్లు ఆ శివుడు భక్షించిన జలదోషమై జనించిన ఆ హాలాహలమును 
శివునికి సైతము కంఠమున కందునట్లు నీలివన్నె కలిగించెను. ఆ నీలవర్ణము దయాళువైన 
శివునికి కంఠభూషణమై వెలిగెను. 
శ్లో తప్యన్తే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః 

పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః॥। 44 
ప్రతిపదార్థము : ప్రాయశః=తజచుగ, సాధవః=దయాకువులైన, జనాః=జనులు, లోకతాపేన= 
ప్రజల యొక్క వ్యథచే, తప్యంతే =వారికి సాయము చేయుటచే సంతాపము పొందుదురు 
గాక!, తత్‌+హి=అట్లు పరోపకారమున సంతాపము పొందుట, అఖిల +ఆత్మనః=సర్వమునకు 
ఆత్మయైన, పురుషస్య =శ్రీ విష్ణువునకు, పరమ+ఆరాధనమ్‌=దొడ్డ పూజయగును లేక సంతోష 
కారణమగును. 
తాత్సర్యము : దయావంతులైన సాధుజనులు లోకుల కష్టములను మాన్ప తామును కష్టముల 
పాలగుదురు. అట్లు కష్టమును పొంది సాయపడుట నర్వాత్ముడగు హరికి ఉత్తమ 
పూజయగును. 
శ్లో నిశమ్య కర్మ తచ్చంభోర్దేవదేవస్య మీఢుషః 

ప్రజా దాక్షాయణీ బ్రహ్మా వైకుణ్ధశ్చ శశంసిరే॥ 45 
ప్రతిపదార్థము : మీఢుషః=ఆశ్రితులకు అభీష్టముల గురియువాడును, దేవదేవస్య=దేవతలకు 
దేవుడైన, శంభోః=ఈశ్వరుని యొక్క తత్‌+కర్మ=ఆ విషభక్షణమను పనిని, నిశమ్య=విని 
చూచి, ప్రజాః=ప్రజలు దేవాసురులు, దాక్షాయణీ=పార్వతి, (బ్రహ్మా=( బ్రహ్మ, వైకుంఠః=విష్ణువు, 
శశంసిరే=స్తుతించిరి. 
తాత్పర్యము : ఆ్రితులకు అభీష్టములు వర్షించు దేవదేవుడాశంభుడు గావించిన విషభక్షణ 
మను ఆయాశ్చర్యకర్మను గాంచి సురాసురులను ప్రజలు, గౌరీదేవి, బ్రహ్మ, విష్ణువును, 
శంకరుని స్తుతించిరి. 
శ్లో ప్రస్మన్నం పిబతః పాణేర్యత్మికిజ్చిజ్ఞగృహుః స్మ తత్‌! 

వృశ్చికాహివిషాషధ్యో దన్గశూకాశ్చ యేం పరే॥ 46 
ప్రతిపదార్థము : పిబతః=విషపానముచేయుచున్న శివుని యొక్క పాణేః=హస్తము నుండి, 
యత్‌+కించిత్‌=ఏ కొంచెము, ప్రస్మన్నమ్‌ =విషము జారినదో, తత్‌=ఆ విషము, వృశ్చిక+అహి 
+విష+ఓషధ్యః=తేళ్ళు, పాములు, విషములైన ఓషధులు, సరే=ఇంకను ఇతరములైన, 
దందశూకాః=కరచునట్టి ఎలుకలులోనగు విష జంతువులు, జగ్భహుః స్మ=గ్రహించినవి. 
తాత్పర్యము : శంకరుడు విషమును పానము చేయుచున్నప్పుడు ఆయన హస్తము నుండి 
యించుకంత జాజిన యా విషమును తేళ్ళు, పాములు విషప్రదములగు ఓషధులు, ఇంకను 
విష జంతువులు (గ్రహించినవి. 

ఇతి శ్రీమద్భాగవతమహావురాణే అష్టమన్ముంధే నప్తమో- ధ్వాయః 

ఇది శ్రీమద్భాగవతమునందు మవోవురాణమున అట్టమన్మంధమున నప్తమాధ్యాయము. 


అష్టమన్యన్ధః - సప్తమోం_ ధ్యాయః 85 


=నిత్య సుఖస్వరూపుడైన, తస్య=అట్టి, తే=నీయొక్క స్వరూపగమనే=రూపమును తెలిసికొనుట 
యందు, బ్రహ్మాదయః=ప్రజాపతులులోనగువారు, న ప్రభవంతి=సమర్ధులుగారు. కిముత 
ంస్తవనే=నిన్ను స్తుతించుటయందు శక్తులెట్లగుదురో, వయంతు=మేమన్ననో, తత్‌ 
ర్లసర్గవిషయాః=వారి సృష్టి కంటె తర్వాత, సృష్టికి చెందినవారము నిన్ను స్తుతింపనెట్లు 
మర్గులమగుదుము. అపి=అట్లయిన ఈ మేము చేయు నీస్తుతి, శక్తిమాత్రమ్‌=మా ఆత్మశక్తికి 
పరిమితమై మాత్రమే యున్నది ఓ దేవా! 
తాత్పర్యము : కారణమైన మాయకంటెను కార్యమైన జగముకంటెను బరుడై పరమాత్మయె 
నిత్య సుఖస్వరూపుడైన నా స్వరూపజ్ఞానము నందు బ్రహ్మ దక్షప్రజాపతులులోనగువారు 
సైతము సమర్ధులు గారు. మరి నిన్ను స్తుతింపనెట్లు సమర్థులగుదురు. వారి సృష్టికిం 
దర్వాత వారు సృజింపగా జనించినవారమైన మేమెంతమాత్రము నిన్ను స్తుతింపగలము. 
అట్లయిన మేము చేయు స్తుతి మా ఆత్మశక్తికి పరిమితమైయున్నది. 
శ్లో ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర। 

మృడనాయ హి లోకస్య వ్యక్తిస్తేః వ్యక్తకర్మణః॥ 32 

దానినే చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : మహేశ్వర!=ఓ పరమేశ్వరా!, ఏతత్‌=ఈ పరిమితమైన, తే=నీయొక్క 
పరమ్‌=రూపమును, ప్రపశ్యామః=చూచుచున్నాము, అపరమ్‌=ఇతరమైన నీ రూపము, 
న=చూడలేకున్నను నీ దర్శనము వలననే మేము కృతార్థులమైతిమి. అవ్యక్తకర్మణః =వ్యక్తము 
గాని కర్మగల మాయచే జగత్సృష్ట్యాది కర్మగావించు, తే=నీయొక్క వ్యక్తిః:=స్వరూపము, 
లోకస్య=జగము యొక్క మృడనాయ హి=సుఖము కొబకే యగును. 
తాత్పర్యము : ఓ మహేశ్వరా! మా ఇంద్రియములకు గోచరమైన పరిమితమైన ఈ నీ 
రూపమును మాత్రము చూడగలిగితిమి. కాని ఇందుకు వేజైన నీ రూవము మేము 
చూడలేకున్నాము. ఎవ్వరికి నూపింపరాని కర్మగలవారు మాయాదికము వలన 
జగత్సృష్టియను కర్మ గావించువాడవైన నీ యొక్క వ్యక్తమైన ఈ స్వరూపము లోకమునకు 
సుఖము గలిగించునదగుచున్నది. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో తద్వీక్ష్య వ్యసనం తాసాం కృపయా భృశపీడితః। 

సర్వభూతసుహృద్‌ దేవ ఇదమాహ సతీం ప్రియామ్‌॥ 36 
ప్రతిపదార్థము : తాసామ్‌=ఆ దేవతల యొక్క తత్‌=ఆ, వ్యసనమ్‌=హాలాహలమను విషము 
వలన కలిగిన దుఃఖమును, వీక్ష్య=చూచి, కృపషయా=దయచే, భృశపీడితః=మిగుల 
పీడింపబడినవాడు, సర్వభూత సుహృద్‌=ఎల్ల ప్రాణులకు మేలుచేయువాడై, దేవః=శివుడు, 
ప్రియామ్‌=ప్రియురాలైన, సతీమ్‌ =భార్యయైన పార్వతిని చూచి, ఇదం ఆహ=ఇట్లు చెప్పెను. 
తాత్పర్యము : ఆ దేవతలకు గలిగిన హాలాహలమను విషము వలన దుఃఖమును గాంచి 
శివుడు మిగుల కృపగలవాడై సర్వభూతములకు మేలు గోరువాడైన ఆ దేవుడు ప్రియ 
భార్యయగు పార్వతితో నిట్లనెను. 


లై RK RK 


x 


86 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో; అహో బత భవాన్యేతత్‌ ప్రజానాం పశ్య వైశసమ్‌। 
క్షీరోదమథనోద్భూతాత్‌ కాలకూటాదుపస్థితమ్‌॥ 87 
నా ప్రభావమును విచారించక విషపానమునందు టబ్రవృత్తుడనైన నన్ను ఎట్లయిన 
ఈ ప్రియురాలు వారించునను శంకచే ఆమెను అనుమతింపజేయుచు చెప్పుచున్నాడు నాలుగు 
శోకములలో. 
ప్రతిపదార్థము : భవాని=ఓ పార్వతీ!, అహో! =జెరా!, బత=అయ్యో!, ప్రజానామ్‌=సురాసురులు 
లోనగు ప్రజలకు, క్షీరోదమథన +ఉద్భూతాత్‌ క్షీరసాగరము మధించుట వలన జనించిన, 
కాలకూటాత్‌=కాలకూట విషము వలన, ఏతత్‌=ఈ, వైశసమ్‌=దుఃఖము, ఉపస్థితమ్‌= 
సంభవించినది, పశ్య=చూడుము. 
తాత్పర్యము : ఓ పార్వతీ! బెరా! అక్కటా! పాలకడలిని ద్రచ్చుటవలన/మధించుట వలన 
బొడమిన కాలకూట విషము వలన దేవాసురులకు దుఃఖము సంభవించినది చూడుము. 
శ్లో ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమభయం హి నః। 
ఏతావాన్‌ హి ప్రభోరర్లో యద్దీనపరిపాలనమ్‌॥ 38 
ప్రతిపదార్థము : ప్రాణపరీప్ఫూనామ్‌=ప్రాణరక్షణము గోరుచున్న, ఆసామ్‌=ఈ ప్రజలకు 
(సురాసురులకు), నః=మనకు, అభయమ్‌=అభయదానము, విధేయమ్‌=చేయదగినది, 
యత్‌=ఏది, దీనపరిపాలనమ్‌=దీనులగు వారిని రక్షించగల, ఏతావాన్‌ =ఇదియే ఇంతమాత్ర 
(మైన), ప్రభోః=సమర్భుడైనవాని యొక్క అర్థమ్‌=కార్యమై యున్నది. 
తాత్సర్యము : ప్రాణరక్షణము గోరు నీ (ప్రజలకు (సురాసురులకు) మనము అభయదానము 
నీయవలెను సుమా! సమర్ధుడైన వానికి దీనులను రక్షించుటయే కదా ఉత్తమమైన కార్యమై 
యున్నది. 
శ్లో॥ ప్రాణైః స్వై ప్రాణినః పాన్తి సాధవః క్షణభబ్లురైః। 
బద్ధవైరేషు భూతేషు మోహితేష్వాత్మమాయయా॥ 39 
ప్రతిపదార్థము : ఆత్మమాయయా=పరమాత్మ మాయచే, భూతేషు=ప్రాణులు, మోహితేషు= 
మోహమును బొందినవై, బద్ధవైరేషు=ఏర్పడిన వైరముగలవై, ఒండొకటిని జంపు కొనుచున్న 
వగుచుండగా, సాధవః=సత్సురుషులు, క్షణభంగురైః=క్షణములో నశించునవైన, స్వైః ప్రాణః 
=తమ ప్రాణములచే, ప్రాణినఃప్రాణులను, పాంతి=రక్షింతురు. 
తాత్పర్యము : భగవంతుని మాయచే మోహమును బొంది ఎల్లప్రాణులు పరస్పరము వైరము 
గలిగి ఒండొంటిని జంపుకొనగోరుచుండును. అట్టి తటి సాధువులు క్షణభంగురములైన 
తమ ప్రాణములనొసగి ప్రాణులను రక్షించుదురు. 
శ్లో పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః 
ప్రీతే హరౌ భగవతి ప్రీయే౭_హం సచరాచరః 
తస్మాదిదం గరం భుజ్జ్ణో ప్రజానాం స్వస్తిరస్తు మే॥ 
ప్రతిపదార్థము : భద్రే=ఓ మంగళశాసనీ!, కృపయతః=ఈ ప్రజలపై కృపచూపు, పుంసః 


జి 


అష్టమన్యన్ధః - సప్తమోం_ ధ్యాయః 87 


=పురుషునికి, సర్వాత్మా=సర్వమునకు ఆత్మయైన, హరిః=హరి, ప్రీయతే=ప్రీతి చెందును. 
భగవతి=భగవంతుడు, హరౌ=విష్ణువు, ప్రీతే=సంతోషించెనేని, సచరాచరః=చరాచర 
ప్రపంచముతో కూడిన, ప్రీయే- హమ్‌=నేను ప్రీతిపొందెదను. తస్మాత్‌=అందువలన, ఇదం 
గరమ్‌=ఈ విషమును, భుంజే=భుజించెదను, మే=నా వలన, ప్రజానామ్‌=ప్రజలకు, స్వస్తి= 
మంగళము, అస్తు=అగుగాక. 
తాత్పర్యము : ప్రాణులపైంగనికరము చూపు పురుషుని విషయమై విష్ణువు సంతోషించును. 
భగవంతుడు హరి సంతోషించెనేని ఈ చరాచర ప్రపంచముతో కూడిన నేను సంతోషింతును. 
కావున ఈ విషమును నేను భుజించెదను. నా వలన ప్రజలకు శుభము కలుగును గాక! 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఏవమామన్ర్య భగవాన్‌ భవానీం విశ్వభావనః। 

తద్‌ విషం జగ్భమారేభే ప్రభావజ్ఞా౭_ న్వమోదత॥ 41 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడు శివుడు, విశ్వభావనః=విశ్వమును సృజించువాడు, 
ఏవమ్‌ =ఈ (ప్రకారము, భవానీమ్‌ =పార్వతిని గూర్చి, ఆమం[త్య=అనుమతింపంజేసి, తత్‌+ 
విషమ్‌=ఆ హాలాహల విషమును, జగ్భుమ్‌=మ్రింగుటకు, ఆరేభే=ప్రారంభించెను, భవానీ= 
పార్వతి, అన్వమోదత=ఆయన ప్రభావము తెలిసినది కనుక అందుకు ఆమోదించెను. 
తాత్పర్యము : విశ్వకర్తయు భగవంతుడునగు హరుడిట్లు పార్వతికి చెప్పి, ఆమె ననుమతింపం 
జేసి ఆ హాలాహల విషమును భుజింప నారంభించెను. తత్రభావమును దెలిసిన పార్వతియు 
నందుకామోదించెను. 
శో తతః కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషమ్‌। 

అభక్షయన్‌ మహాదేవః కృపయా భూతభావనః 42 
ప్రతిపదార్థము : తతః=అంత, భూతభావనః=(ప్రాణులను సృజించువాడగు, మహాదేవః 
=శివుడు, వ్యాపి=అంతట వ్యాపించుచున్న, హాలాహలం విషమ్‌ =హాలాహలమను విషమును, 
కరతలీ కృత్య=అరచేతిలోనికి పరిమితమగునట్లుగా జేసి, కృపయా=ప్రాణులపై దయతో, 
అభక్షయత్‌= భక్షించెను. 
తాత్పర్యము : అంత ప్రాణులను సృజించు మహాదేవుడు శివుడు ప్రాణులపై దయతో 
అంతట వ్యాపించు ఆ హాలాహల విషమును అరచేతిలోనికి పరిమితమగునట్లుగా జేసి 
భక్షించెను. 
శ్లో తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః। 

యచ్చకార గళే నీలం తచ్చ సాధోర్విభూషణమ్‌॥ 43 
ప్రతిపదార్థము : జలకల్మషమ్‌ =జలదోషమైన ఆ విషము, స్వవీర్యమ్‌ =తన బలమును, 
తస్య+అపి=ఆ శివునికి సైతము, దరయామాస=చూపెను. యత్‌=ఏ విషము, గళే=శివుని 
కంఠము, నీలమ్‌ =నలుపు వన్నెను, కందిపోవుటను, చకార=చేసెను, తత్‌ చ=ఆ కందిన 
నలుపు వన్నెయు, సాధోః=సాధువైన శివునికి, విభూషణమ్‌=కంఠ భూషణమైనది. 


శః బుషయః కల్పయాంచక్రురాభి షేకం యధథావిధి। 

జగుర్భద్రాణి గన్భర్వా నట్యశ్చ ననృతుర్ణగుః॥ 11 
ప్రతిపదార్థము : బుషయః=మహర్చ్షులు శ్రీదేవికి, ఆభిషేకమ్‌=గంగాది జలాభిషేకమును, 
యథావిధి=శాస్త్ర విధానమున, కల్పయాం చక్రుః=కావించిరి, గంధర్వాః=గంధర్వులు, 
భద్రాణి =మంగళగీతములను, జగుః=గానము చేసిరి, నట్యశ్చ =నట్టువకత్తెలైన అచ్చరలు, 
నన్ఫతుః=నాట్యమాడిరి, జగుః=పాటలు పాడిరి. 
తాత్పర్యము : మహర్షులు శ్రీదేవికి శాస్తవిధానమున గంగాది జలములనభిషేకించిరి. 
గంధర్వులు మంగళగీతములు గానము చేసిరి. నట్టువకత్తెలైన అచ్చరలు నాట్యమాడిరి, 
పాటలు పాడిరి. 


శ్లో మేఘా మృదజ్ఞపణవమురజానకగోముఖాన్‌। 

వ్యనాదయన్‌ శజ్ధవేణువీణాస్తుములనిఃస్వనాన్‌!। 12 
ప్రతిపదార్థము : మేఘాః=మేఘములు, మృదంగ... ముఖాన్‌; మృదంగ=మద్దెలలను, పణవ= 
చిన్న మద్దెలలను, మురజ=పెద్ద మద్దెలలను, ఆనక=తప్పెటలను, గోముఖాన్‌=కొమ్ములను, 
శంఖవేణువీణాః=శంఖములను, పిల్లనగ్రోవులను, వీణలను, తుముల నిఃస్వనాన్‌=సంకులమైన 
ధ్వనిగలవానిని, వ్యనాదయన్‌=మోగించినవి. 
తాత్సర్యము : మేఘములు మూర్తిమంతములై మృదంగ, పణవ, మురజములను వివిధము 
లైన మద్దెలలను, తప్పెటలను, కొమ్ము వాద్యములను, శంఖములను, పిల్లనగ్రోవులను, 
వీణలను సంకుల ధ్వనులు గలవానిని మోయించినవి. 
శ్లో తతోం భిషిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీమ్‌; 

దిగ్గజాః/దిగిభాః పూర్ణకలశైః సూక్తవాకైర్ట్విజేరితైః॥। 18 
ప్రతిపదార్థము : తతః=అంత, దిగ్గజాః/దిగిభాః=దిగ్గజములు, ద్విజ+ఈరితైః=బుషు 
లుచ్చరించు, సూక్తవాక్ష్యైః=వేదమంత్ర వాక్యముల చేతను, పూర్ణకలశైః=జలపూర్ణములైన 
ఘటములతో, పద్మకరామ్‌ =హస్తములందు కమలమును ధరించినట్టి, సతీమ్‌= ఉత్తమాంగన 
యైన, శ్రియందేవీమ్‌=వెలుగొందు శ్రీదేవిని, అభిషిషిచుః=అభిషేకించినవి. 
తాత్సర్యము * అంత ఐరావతాది దిగ్గజములు, ద్విజులు వేదమంత్రములు పరించుచుండ 
జలపూర్ణ కలశములతో కమల హస్తయై ఉత్తమాంగనయైన శ్రీదేవిని అభిషేకించెను. 
శ్లో సముద్రః పీతకౌశేయవాససీ సముపాహరత్‌। 

వరుణః స్రజం వైజయన్తీం మధునా మత్తషట్పదామ్‌।। 14 
ప్రతిపదార్థము : సముద్రః=సముద్రుడు, పీతకౌశేయ వాససీ=పసుపు వన్నె పట్టు వలువలను, 
సముపాహరత్‌ =కొనివచ్చి సమర్పించెను, వరుణః=వరుణుడు, మధునా =పూతేనియచే, 
మత్తషట్పదామ్‌ =మదించిన తుమ్మెదలు గల, వైజయంతీం (స్రజమ్‌=వైజయంతియను 
పుష్పమాలను సమర్చించెను. 
తాత్పర్యము : సముద్రుడు శ్రీదేవికి పసుపువన్నె పట్టు వస్తము/పుట్టములను సమర్పించెను. 


ల ww ల 





అష్టమో9_ ధ్యాయః 

ఈ అధ్యాయమునందు సురాసురులు సముద్రమును మధించగా దానినుండి 
జనించిన లక్ష్మిని విష్ణువు వరించెను. ధన్వంతరి అమృతముతో జనించెను. దానిని అసురులు 
హరించిరి. అప్పుడు విష్ణువు మోపొనీ రూపమున అవతరించెను అను విషయము 
వర్ణింపబడును. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో పీతే గరే వృషాజ్మేణ ప్రీతాస్తే మరదానవాః। 

మమన్గుస్తరసా సిన్ధుం హవిర్ధానీ తతో౭_భవత్‌॥! 1 
ప్రతిపదార్థము : వృషాంకేణ=వృషభధ్వజుడైన శివునిచే, గరే=హాలాహల విషము, పీతే= 
గ్రోలబడినది కాగా, తే=ఆ, అమరదానవాః=సురలు అసురులు, ప్రీతాః=సంతోషించినవారై, 
తరసా=వడిగా, సింధుమ్‌=పాలకడలిని, మమంథుః=మథించిరి. తతః=ఆ సముద్రమునుండి, 
హవిర్జానీ=కామధేనువు, అభవత్‌=జనించెను. 
తాత్సర్యము : వృషధ్వజుడు శివుడు అట్లు హాలాహల విషమును పానము చేయగా 
దేవదానవులు మిగుల సంతోషించి పూనుకొని కడు శీఘ్రముగా పాలకడలిని మధించిరి. ఆ 
సాగరము నుండి కామధేనువు జనించెను. 
శ్లో॥  తామగ్నిహోత్రీమృషయో జగృహుర్పహ్మవాదినః। 

యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప॥ 2 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, బ్రహ్మవాదినః=వేదాధ్యయన సంపన్నులైన, బుషయః 
=బుషులు, అగ్నిహో త్రీమ్‌=అగ్నిహో త్రమునకు పనికివచ్చు పాలు, పెరుగు, నేయి ఇచ్చునదైన, 
తామ్‌=ఆ కామధేనువును, దేవయానస్య=( బ్రహ్మలోక ప్రాప్తి మార్గము గలిగించు, యజ్ఞస్య= 
యజ్ఞమునకు, మేధ్యాయ=పవిత్రమైన, హవిషే=హవిస్సు కొబుకు, జగ్భహుః=గ్రహించిరి. 
తాత్పర్యము : వేదాధ్యయన సంపన్నులగు మహర్షులు అగ్నిహోత్రాది కర్మలకుపయుక్తమగు 
పాలు, పెరుగు, నేయి నొసగునట్టిదైన ఆ కామధేనువును బ్రహ్మలోక ప్రాప్తిమార్గమైన దేవ 
యానమును గలిగించునట్టి యాగమునకు పవిత్రమగు హవిస్సు కొఅకు గైకొనిరి. 
శ్లో తత ఉచ్చైఃశ్రవా నామ హయో౭ భూచ్చన్టపాణ్డురః। 

తస్మిన్‌ బలిః స్పృహాం చక్రే నేక ఈశ్వరశిక్షయా॥। 8 
ప్రతిపదార్థము : తతఃపిమ్మట, ఉచ్చైఃశ్రవా నామ =ఉచ్చెశ్రవమను ప్రసిద్దిగల, హయః 
=అశ్వము, చంద్రపాండురః=చంద్రునివలె తెల్లనైనది, అభూత్‌=జనించెను, తస్మిన్‌=ఆ 
యశ్వమునందు, బలిః=బలి, స్పృహామ్‌ =కోరికను, చక్రే=చేసెను. ఇంద్రః=ఇంద్రుడు, ఈశ్వర 
శిక్షయా=ముందే తనకు విష్ణువుపదేశించిన బోధచే, న=కోరలేదు. 
తాత్పర్యము : అంత ఉచ్చైెశ్రవమను అశ్వము చంద్రుని వలె తెల్లనిది జనించెను. దానిని 
బలి చక్రవర్తి కోరెను. తనకు మున్నె విష్ణువు బోధించి యుండుట చేత ఇంద్రుడాయశ్వమునకు 
అసమ్మతి చెప్పలేదు. 


90 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో॥ తత ఐరావతో నామ వారణేన్లో వినిర్గతః। 

దన్తెశ్చతుర్భిః శ్వేతా ద్రేర్హరన్‌ భగవతో మహిమ్‌॥ 4 
ప్రతిపదార్థము : తతః=తర్వాత, ఐరావతఃనామ =ఐరావతమను, వారణ+ఇంద్రమ్‌= 
గజరాజము, చతుర్భిః =నాలుగైన, దంతైః=దంతములచే, భగవతః=శివునియ యొక్క, 
శ్వేతాద్రేః=తెల్లని వెండికొండ కైలాసము యొక్క మహిమ్‌=మహిమను, హరన్‌=వారించుచు, 
వినిర్భతః=బయలువెడలెను. 
తాత్పర్యము : అంతట ఐరావతమను గజరాజము నాలుగు దంతములచే కైలాసపర్వత 
శోభను వారించునదై చంద్రునివలె తెల్లనైనది యుద్భవించెను. 
శ్లో తతో9_ భవత్సారిజాతస్సురలోకవిభూషణమ్‌। 

పూరయత్యర్థినో యో౭_ర్జెః శశ్వద్‌ భువి యథా భవాన్‌॥ 5 
ప్రతిపదార్థము : తతః=అటు పిమ్మట, సురలోక విభూషణమ్‌=దేవలోకమునకు అలంకారమైన, 
పారిజాతః=పారిజాత వృక్షము, అభవత్‌ =జనించెను. యః=ఏ పారిజాత వృక్షము, భువి 
=భూలోకమునందు, యథా భవాన్‌=నీవలెనె (పరీక్షిత్తు వలెనె), అర్ధినః=యాచకులకు, అర్జెః 
=వాంఛలను, శశ్వత్‌=ఎల్లప్పుడు, పూరయతి=నిండించుచున్నదో 
తాత్సర్యము : ఓ పరీక్షిత్తు రాజా! భూమిలో నీవలెనెట్లు దాతవైతివో అట్లే యాచకుల 
అభీష్టములను పూరించునట్టిదైన పారిజాత వృక్షము దేవలోకమునకు అలంకారమైనట్టిది 
జనించెను. 
శ్లో॥ తతశ్చాప్సరసో జాతా నిష్కకణ్యః సువాససః। 

రమణ్యః స్వర్గిణాం వల్లుగతిలీలావలోకనైః॥ 6 
ప్రతిపదార్థము ఏ; తతః=అంతట, అప్పరసః=అప్సరసలు, నిష్మకంఠ్యః/నిష్మగ్రీవాః =కంఠ 
హారములు గలవారును, సువాససః=మేటి వలువలు గట్టినవారు, వల్గుగతిలీలావలోకనైః 
=సుందరమైన నడకచేతను, విలాసముతో కూడిన చూపుల చేతను, స్వర్గిణామ్‌=స్వర్గవాసులకు 
దేవతలకు, రమణ్యః=రతిని ఆసక్తిని కలిగించువారు, జాతాః=ఉద్భవించిరి. 
తాత్పర్యము : అంత అప్సరసలు కంఠహారములు వెలయగా మేలి పట్టువలువలు గట్టి 
తమ చక్కని నడక చేతను, విలాసపు చూపుల చేతను స్వర్గవాసులగు వేల్పులకు రతిని 
ఆసక్తిని గలిగించువారై జనించిరి. 
శ్లో తతశ్చావిరభూత్‌ సాక్షాచ్లీరమా భగవత్సరా। 

రజ్ఞాయస్తీ దిశః కాన్యా విద్యుత్‌ సౌదామనీ యథా॥ 7 
ప్రతిపదార్థము : తతః=ఆవల, శ్రీః=సంపద, సాక్షాత్‌=మూర్తిధారిణియె, భగవత్‌ +పరా= 
భగవంతుడగు విష్ణునందు ఆసక్తిగలదై, రమా=లక్ష్మీదేవి, సౌదామనీ=సుదామమను పర్వతము 
నందు నొక్క దిక్కున జనించినది, సౌదామిని అను పేరు గలది, స్ఫటిక మణిమయమైన 
పర్వత శృంగములందు విశేషము ప్రకాశించు విద్యుత్‌, యథా=మెజుపు తీగెవలె, కాంత్యా= 
దేహకాంతి చేత, దిశఈ=దిక్కులను, రంజయంతీ =వెలిగించుచు, ఆవిరభూత్‌ =ఆవిర్భవించెను. 


అష్టమస్ఫున్ధః - అష్టమో9_ధ్యాయః 91 


తాత్పర్యము : అంత సంపద మూర్తిధారిణియై సుదామ పర్వతమునందుబుట్టి సౌదామిని 
యను పేరుగలదై స్ఫటిక మణిమయములైన పర్వత శృంగములందు మెటుపు తీగవలె 
తన దేహకాంతిచే దిక్కులు వెలిగించుచు లక్ష్మీదేవి ఆవిర్భవించెను. 
శో తస్యాం చక్రుః స్పృహాం సర్వే ససురాసురమానవాః। 
రూపౌదార్యవయోవర్ణమహిమాక్షిప్తచేతస:ః॥। 8 
ప్రతిపదార్థము అ సర్వే=ఎల్ల, ససుర+అసుర మానవాః=దేవతలు, అసురులు, మానవులు, 
రూపౌదార్య... చేతసః, రూప=లక్ష్మి యొక్క సౌందర్యము, బెదార్య=ఘనత, వయః=వయస్సు, 
వర్ణ=దేహవర్ణము, మహిమ=వాని యొక్క గొప్పతనముచే, ఆక్షిప్తచేతసః=చలించిన చిత్తము 
గలవారై, తస్యామ్‌=ఆ లక్ష్మియందు, స్పృహాం చక్రుః=వాంఛచేసిరి. 
తాత్పర్యము : ఎల్ల సురలు అసురులు మానవులు ఆ లక్ష్మియొక్క దేహకాంతి, బెదార్యము, 
మేనివన్నెలోనగు గొప్పతనముచే చలించిన మనసుకలవారై ఆమెయందు కోరికగలవారైరి. 
శో తస్యా ఆసనమానిన్యే మహేన్లో మహదద్భుతమ్‌। 
మూర్తిమత్యః సరి[చ్భేష్టా హేమకుమ్మైర్టలం శుచి॥ 9 
శ్రీమహావిష్ణు వక్షమున నెలకొన్న శ్రీదేవిచే విలోకింపబడిన దేవతలకు ముందున్నట్టు 
సంపత్రాప్తియు ఆమె విలోకమునకుంబాత్రులను సంపదలేమియు కావించుటకై ఆమె అభిషేక 
కారకమగు మహోత్సవము మున్నుగ బ్రహ్మాదిదేవతలు పరిహరించుట ద్వారా విష్ణు భగవానుని 
బొందుట చెప్పుచున్నారు. తస్యా ఆసన... శ్లోకము మొదలు అదాసీత్‌... అను శ్లోకము 
వరకు పూర్వమున్న శ్లోకములచే వచించెను. 
ప్రతిపదార్థము : తస్యాః=ఆ శ్రీదేవికి, మహేంద్రః=ఇంద్రుడు, మహత్‌+అద్భుతమ్‌=దొడ్డదై 
ఆశ్చర్యకరమైన, ఆసనమ్‌=పీఠమును, ఆనిన్యే =కొనివచ్చెను. సరిత్‌ శ్రేష్టా=శ్రేష్టములైన గంగాది 
నదులు, మూర్తిమత్యః =స్వరూపధారిణులై, హేమకుంభైః=పసిండి కడవలచే, శుచి =స్వచ్చమైన, 
జలమ్‌ =ఉదకమును తెచ్చెను. 
తాత్పర్యము : ఆ శ్రీదేవికి ఇంద్రుడు అద్భుతమైన దొడ్డ పీఠమును గొనివచ్చియుండెను. 
గంగానదీమతల్లులు రూపొందినవారలై పవిత్ర జలములందెచ్చిరి. 
శో అభిషేచనికా భూమి రాహరత్‌ సకలౌషధీః। 
గావః పబ్బు పవిత్రాణి వసన్లో మధుమాధవా॥ 10 
ప్రతిపదార్థము : భూమిః=భూదేవి, ఆభిషేచనికాః=అభి షేకమునకుచితములైన, సకలౌషధీః 
=సమస్తాషధములను, ఆహరత్‌ =కొనివచ్చెను. గావః=గోవులు, పంచ పవిత్రాణి=గో 
మూత్రము, గోమయము, క్షీర, దధి ఘృతములు అను పంచగవ్యములను తెచ్చెను, వసంతః 
=వసంత బుతువు, మధుమాధవౌ=చైత్రవైశాఖమాసములందు జనించి ఫలపుష్పాదికము 
లేక, మాధవౌ=చైత్ర వైశాఖములందు జనించిన, మధు=తేనెను తెచ్చెను. 
తాత్సర్యము : భూదేవి అభి షేకమునకుపయుక్తమగు ఓషధులను తెచ్చెను. అట్లే గోవులు 
గోక్షీరము, గోదధి, గోఘృతము, గోమూత్రము, గోమయము అను పంచగవ్యములను 
తెచ్చెను. వసంతుడు చైత్ర వైశాఖములందు జనించు ఫలపుష్పములు, మధువును తెచ్చెను. 


96 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


నిజైః=స్వకీయమైన, సద్దుణైః=మారని, నియమితములైన, ఏకాంతికములై, జ్ఞానైశ్వర్యాది 
గుణముల చేత, వరమ్‌ =(శ్రేష్టుడు, నిజ+ఏక +ఆ(శ్రయతా =ఇతరులపై ఆధారవడక 
సద్దుణసంపన్నుడైన కారణమున, అగుణాశ్రయమ్‌ =ప్రకృతి గుణములకు అతీతుడును, కావున 
ఈప్సితమ్‌= తనకిష్ణుడును, సర్వగుణెః=సమస్తమైన అణిమాది గుణములచే, అపేక్షితమ్‌= 
కూడుకొన్నవాడు, నిర పేక్షమ్‌ =అపేక్షలేనివాడు, తాను స్వయముగా ఆత్మారాముడై నిరపేక్లు 
డైనను ఆశ్రితములైన అణిమాది సిద్దులు తానెట్లుపేక్షించక ఉన్నాడో అట్లే నన్ను సైతము 
ఉపేక్షించడు. అంతమాత్రము ఆయన సేవచే నేను కృతార్థురాలనగుదును. ప్రాకృతులగు 
నితరులతోనేమి ప్రయోజనము. ముకుందమ్‌ =విష్ణువును, వరమ్‌=వరునిగా, వట్రే=వరించెను. 
తాత్సర్యము : లక్ష్మీదేవి ఇట్లు విమర్శించి స్వయముగా ఏకాంతికములై జ్ఞానైశ్వర్యాదులగు 
గుణములకు ఆ(శ్రయుడగుటచే సర్వోత్తమములైన ప్రకృతి గుణములకు అతీతుడును, 
సమస్తములైన అణిమాది గుణములతోంగూడుకొన్నవాడును, తాను అపేక్షలేనివాడును అగు 
విష్ణువును తనకిష్టుడైన వరునిగా వరించెను. 


తాను ఆత్మారాముడై నిరపేక్షుడైనను తన్నాశయించిన అణిమాది గుణములనెట్లు 
ఉపేక్షింపక (గ్రహించియున్నాడో అట్లే తన్నుకూడా నుపేక్షింపక గ్రహించును. అంతమాత్రమున 
తత్సేవచే కృతార్ణురాలనగుదునని తలంచి వరించెను. ప్రాకృతులగు బ్రహ్మోదులతో 
ప్రయోజనమేమి - అని. 
శః తస్యాంసదేశ ఉశతీం నవకజ్ఞుమాలాం మాద్యన్మధువ్రతవరూథగిరోపఘుష్టామ్‌! 

తస్టౌ నిధాయ నికటే తదురః స్వధామ సవ్రీడహాసవికసన్నయనేన యాతా॥ 28 
ప్రతిపదార్థము : మాద్యత్‌+మధువ్రతవరూథగిరా =మదించిన మధుకరముల సమూహముల 
రభుంకారములచే, ఉపథలటష్టావ్‌ =(వోగుచున్నదియు, ఉశతీవ్‌ =కమనీయవ్లాన, 
నవకంజమాలామ్‌ =క్రొత్త కమలముల మాలను, తస్య=ఆ విష్ణువు యొక్క అంసదేశే =భుజ 
ప్రదేశమునందు కంఠమున, నిధాయ=జఉంచి, నికటే=ఆ విష్ణునకు సమీపమునందు, తత్‌+ఉరః 
=ఆయన వక్షమున, సవ్రీడవోన వికనత్‌+నయనేన=సిగ్గుతోను, నవ్వుతోనూ గూడి 
వికసించుచున్న నయనములచే, యాతా=వక్షమును ప్రతీక్షించుచున్నదై, తస్థా=నిలిచెను. 
తాత్సర్యము a శ్రీదేవి మదించిన తుమ్మెదల మొత్తముల రభుంకారమున ఘోషించు 
మనోహరమైన క్రొత్త తామరల దండను వెన్ను కంఠమునలంకరింపజేసి సిగ్గుచేతను, నవ్వు 
చేతను వికాసమునుబొందిన కడకంటి చూపుచే ఆ వెన్ను నురమును తనకు స్థానముగా 
చేసుకొనగోరి ప్రతీక్షించుచు విష్ణు సమీపమున నిలువబడియుండెను. 
శ్లో తస్యాః శ్రియస్రిజగతో జనకో జనన్యా వక్షోనివాసమకరోత్‌ పరమం విభూతేః। 

శ్రీః స్వాః ప్రజాః సకరుణేన నిరీక్షణేన యత్ర స్థితైధయత సాధిపతీంస్తిలోకాన్‌!। 24 

భగవంతుడు విష్ణువు సైతము ముజ్జగముల అభివృద్ధి కొకు ఆ శ్రీదేవికి తన 

వక్షస్థలమును నివాసస్థానమునుగా నిచ్చెనని చెప్పుచున్నాడు. 


ప్రతిపదార్థము : త్రిజగతః=ముల్లోకములకు, జనకః=తండ్రియైన విష్ణువు, త్రిజగతః 
=ముజ్జగములకు, జనన్యాః=తల్లియెన, విభూతేః=విశేషములైన ఐశ్వర్యముగలదైన, తస్యాః 


అష్ట్రమస్ఫున్ధః - అష్టమో9_ధ్యాయః 93 


వరుణుడు మకరందమున మత్తుగొన్న తేంట్లుగల వైజయంతియను పుష్పమాలను 
సమర్పించెను. 
శ్లో॥ భూషణాని విచిత్రాణి విశ్వకర్మా ప్రజాపతిః। 

హారం సరస్వతీ పద్మమజో నాగాశ్చ కుజ్జలే॥! 15 
ప్రతిపదార్థము : ప్రజాపతిః=సృష్టికర్త అయిన, విశ్వకర్మా=విశ్వకర్మ, విచిత్రాణి=వివిధములైన 
తొడవులను సమర్పించెను. సరస్వతీ=సరస్వతీదేవి, హారమ్‌=ముత్యాల హారమును, అజః 
=బ్రహ్మ, పద్మమ్‌=పద్మమును, నాగాఃచ=నాగులు, కుండలే చ=కుండలములను సమర్పించిరి. 
తాత్పర్యము : సృష్టికర్తయైన విశ్వకర్మ శ్రీదేవికి వివిధములైన రత్నభూషణములను 
సమర్పించెను. సరస్వతి ముత్యాల హారమును, (బ్రహ్మ కమలమును, నాగరాజులు రత్న 
కుండలములను సమర్పించిరి. 
శో తతః కృతస్వస్య్యయనోత్పలస్రజం నదద్ద్విరేఫాం పరిగృహ్య పాణినా! 

చచాల వక్రం సుకపోలకుణ్ణలం సవ్రీడహాసం దధతీ సుశోభనమ్‌॥ 16 
ప్రతిపదార్థము : తతః=అంత, కృతస్వస్య్యయనా=చేయబడిన మంగళవాచన పూర్వకమైన 
అలంకారములను బొందినదైన లక్ష్మి, నదత్‌ ద్విరేఫామ్‌=మెరయుచున్న భృంగములు గలదై, 
ఉత్పలస్రజమ్‌ =నల్ల కలువల దండను, పాణినా=హస్తముచే, పరిగృహ్య =స్వీకరించి, సుకపోల 
కుండలమ్‌ =శోఖిల్లు చెక్కిళ్ళు, కుండలములు గలదయి, సవ్రీడహాసమ్‌ =సిగ్గును నవ్వును 
గలదయి, సుశోభనమ్‌ =సౌందర్యముచే నొప్పారు, వక్రమ్‌=మొగమును, దధతీ=ధరించు 
చున్నదై, చచాల=చలించెను. 
తాత్పర్యము : అంత మంగళ వచన పూర్వకముగ అభిషిక్రయె అలంకృతయైన శ్రీదేవి 
తుమ్మెదలు మొరయుచున్న నల్లకలువల దండను హస్తమునగొని కుండలముల కాంతిచే 
మెజయు చెక్కిళ్ళుగలదై సిగ్గు నవ్వును దొరలుచుండ సౌందర్యమున నొప్పు మొగముతో 
గూడి చలించెను. 


శ్లో స్తనద్వయం చాతికృశోదరీ సమం నిరన్తరం చన్దనకుజ్ముమోక్షితమ్‌। 

తతస్తతో నూపురవల్లుశిజ్ఞీతైర్విసర్పతీ హేమలతేవ సా బభౌ॥ 17 
ప్రతిపదార్థము : అతికృశోదరీ=సన్నని నడుము గలదై, సా=ఆ శ్రీదేవి, సమమ్‌=సమమై, 
నిరంతరమ్‌=నడుమ యెడము లేనిదై, కుంకుమ +ఉక్షితమ్‌ =కుంకుమపూవు గంధములచే 
దడుపబడినదై, చారు=సుందరమైన, స్తనద్వయమ్‌=చనుంగవ ధరించినది. నూపుర వల్లు 
శింజితైః=అందెల యొక్క మనోహరమైన (మోతచే, తతః తతః=ఇటునటు, విసర్పతీ= 
సంచరించుచున్న హేమలతేవ=బంగారులతవలె, బభౌ=(ప్రకాశించెను. 
తాత్సర్యము : లేనడుము గల ఆ సిరిదేవికి హెచ్చుతగ్గులు లేని సమానమైన నడుమ నెడము 
లేక యొండొంటిని కలిసినవై కుంకుమ గంథము పూత పూయబడినవై సొంపైన పాలిండ్ల 
జంటను ధరించి కాలియందెలు ఘల్లు ఘల్లుమని మైయుచుండ నిటునటు తిరుగుచు 
సంచరించు బంగారు తీగెవలె ప్రకాశించెను. 


శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో విలోకయన్తీ నిరవద్యమాత్మనః పదం ధ్రువం చావ్యభిచారిసద్గుణమ్‌। 
గన్భర్వయక్షామరసిద్ధచారణ తైవిష్టపేయాదిషు నాన్వవిన్దత॥। 18 
ప్రతిపదార్థము అ గంధర్వ... దిషు= గంధర్వ=గంధర్వులు, యక్షయక్షులు, అమర =దేవతలు, 
సిద్ధ=సిద్దులు, చారణ=చారణులు, తైవిష్టపేయాదిషు =త్రివిష్టపము అనగా స్వర్గము అందులో 
నివశించువారు తైవిష్టపేయులు, దేవతలు లోనగువారియందు, ధ్రువమ్‌=నిత్యమై, 
అవ్యభిచారి=మారనిదై, సద్దుణమ్‌ =మేలి గుణములు గలదై, నిరవద్యమ్‌=నిర్లోషమైన, ఆత్మనః 
పదమ్‌ =ఆ(శ్రయమైన వ్యక్తిని, విలోకయంతీ=చూచుచున్నదై. న +అన్వవిన్హత =పొందలేక 
పోయినది. 
తాత్పర్యము ఆ శ్రీదేవి గంధర్వులు, యక్షులు, అమరులు, సిద్దులు, చారణులు, త్రివిష్టపము 
అనగా స్వర్గమునందు వశించు దేవతలు లోనగువారియందు నిత్యమును, నిర్లోషము, 
నిత్యములైన సద్దుణములకు నెలవైన వ్యక్తిని సంపాదింపగోరి నలుగడల చూచెను గాని 
ఒక్కొక్కనియందును ఒక్కొక్క దోషముండుట వలన ఒక్కడు తనకు దగినవాడు లభింప 
డయ్యెను. 
శః నూనం తపో యస్య న మన్యునిర్ణయో జ్ఞానం క్వచిత్తచ్చ న సజ్ఞవర్ణితమ్‌। 
కశ్చిన్మహాంస్తస్య న కామనిర్ణయః స ఈశ్వరః కిమ్చురతో వ్యపాశ్రయః।। 19 
అట్టి ఉత్తముడు లభింపలేదని చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము వః యస్య=ఏ దుర్వాసుడు మొదలగువానికి, తపః=తపము గలదో, మన్యు 
నిర్ణయః=క్రోధము యొక్క జయము, న =లేదు, క్వచిత్‌ =గురువగు శుకుడులోనగు 
వారియందు, జ్ఞానమ్‌=జ్ఞానము, తస్య=వానికి, సంగవర్ణితమ్‌ =ప్రాపంచిక సంబంధములందు 
ఆసక్తి వర్ణించినది, న=కాదు, కళ్ళ్చిత్‌=ఒకానొకడు, మహాన్‌=బ్రహ్మ, సోముడు గలరు కానీ, 
తస్య=వానికి, కామనిర్ణయః =కాముని నిర్ణించుట, న=లేదు, పరతః=ఇతరుని వలన, 
వ్యపాశ్రయః=అపేక్ష గలవాడగు, ఇంద్రుడులోనగువారు, సః=అతడు, ఈశ్వరః కిమ్‌ =ప్రభువు 
అగునా ఏమి? 
తాత్పర్యము : దుర్వాసుడులోనగు తపోధనులు గలరు గాని వారు క్రోధమును జయించిన 
వారు కారు. జ్ఞానులైన గురు శుక్రులు గలరు కాని వారి జ్ఞానము దేహేంద్రియాది ప్రపంచము 
నందు ఆసక్తి లేనిది కాదు. దొడ్డవారైన బ్రహ్మ, చంద్రుడులోనగువారు గలరు కాని కాముని 
జయించినవారుగారు. ఇతరుని సహాయమునుపేక్షించు నింద్రాదులు ప్రభువులగుదురా ఏమి? 
తపము, జ్ఞానము, మహత్త్వము, నిర్గుష్టము గలవారెవ్వరు ఆమెకు కన్సడకపోయిరి. 
శ్లో ధర్మః క్వచిత్‌ తత్ర న భూతసౌహృదం త్యాగః క్వచిత్‌ తత్ర న ముక్తికారణమ్‌। 
వీర్యం న పుంసో౭_స్యజవేగనిషృతం నహి ద్వితీయో గుణసబ్గవర్ణిత॥। 20 
ప్రతిపదార్థము : క్వచిత్‌=ఒకానొకనియందు, పరశురాముడులోనగు వారియందు, ధర్మః 
=ధర్మగుణము గలదు కాని, తస్య=వానికి, భూతసౌహృదః=ప్రాణులందు స్నేహము, 
భూతదయ, న=లేదు, క్వచిత్‌=ఒకనియందు, శిబి మొదలువారియందు, త్యాగః=దానగుణము 
గలదు కాని, తస్య=వానికి, ముక్తికారణమ్‌ =మోక్షమునకు కారణమైనది కాదు, పుంసః=ఒకానొక 


అష్టమస్యన్ధః - అష్టమో9_ధ్యాయః 95 


పురుషునికి కార్తవీర్యుడులోనగునొకానొక పురుషునందుగాని అజవేగ నిష్ఫృతమ్‌ =ఆ 
బలాధికము కాలవేగమున అస్మలితము కాలేదా ఏమి, గుణసంగవర్దితః=సత్త్వ్వాది గుణత్రయ 
సంబంధ వర్ణితుడగు, సనకుడులోనగువారు, ద్వితీయః=నాకు పరుడైన సమాధి నిష్టుడై 
తామె బ్రహ్మమై అద్వితీయులైనందున నాకు పరుడు, న=కాదు. 
తాత్పర్యము : పరశురాముడులోనగు నొకానొకడు ధర్మగుణము గలవాడు కలడు. కాని 
వానికి ప్రాణులయెడ స్నేహము, భూతదయ లేదు. శిబిలోనగు నొక్కనొకని యందు 
దానగుణము గలదు కాని అది ముక్తి కారణము కాలేదు. కార్తవీర్యుడులోనగు నొక 
పురుషునందు బలపరాక్రమాది గుణములు గలవు కాని అవి కాలవేగమున గొట్టువడినవి. 
సనకుడులోనగు నొకానొకడు త్రిగుణముల సంగము లేనివాడు గలడు కాని అట్టివాడు 
సమాధి నిష్టుడై తనకు రెండవ వానిదైన బ్రహ్మమును దెలిసికొన్నవాడైన నీకు ద్వితీయుడు, 
రెండవవాడు కానేరడు. 
శో క్వచిచ్చిరాయుర్న హి శీలమజ్గళం క్వచిత్తదప్యస్తి న వేద్య మాయుషః। 
యత్రోభయం కుత్ర చ సో౭_ష్యమబ్గళః సుమజ్జళః కశ్చ న కాంక్షతే హి మామ్‌॥21 
ప్రతిపదార్థము : క్వచిత్‌ =మార్మండేయుడు లోనగు నొకానొకడు, చిరాయుః=దీర్థాయుష్మంతుడు 
గలడు కాని అట్టివాడు ఇంద్రియములు శమింపజేయువాడగుట వలన, నహి శీలమంగళమ్‌ = 
శుభకరమైన స్వభావము లేదు, క్వచిత్‌=హిరణ్యకశిపుడు లోనగు నొకానొకనియందు, తత్‌ 
అపి అస్తిమంగళకరమైన సత్త్వ స్వభావము గలదు కాని, ఆయుషః=ఆయుర్జాయము యొక్క 
స్ధితి, న వేద్యమ్‌ =తెలియరాదు. భగవంతుని ద్వేషించుటచే అకస్మాత్తుగా సంభవించుట 
వలన, యత్రకుత్ర చ=ఏ యొకానొకనియందు శివుడు లోనగువానియందు, ఉభయమ్‌= 
మంగళకరమైన శీలము, పూర్ణాయుర్ణాయము గలదు. కాని సః అపి=ఆ శివుడు సైతము, 
అమంగళః =శ్శశానములోనగు అమంగళ వేషము గలవాడు, శ్రీముకుందుని లక్షించి చెప్పుచు, 
కశ్చన =ఒకానొకడు శ్రీ మహావిష్ణువు, సుమంగళః =నిర్జోషుడు, మంగళశీలుడు గలడు. అతడు 
మామ్‌ =నన్ను, కాంక్షతే=ఆత్మారాముడైనందున నన్ను కోరును. 
తాత్పర్యము : మార్మండేయుడులోనగువారు చిరాయుర్ణాయులు గలరు కాని వారు ఇంద్రియ 
దమనశీలురు కాని మంగళ స్వభావము గలవారు కారు. హిరణ్యకశిపుడు లోనగువారు 
మంగళశీలురుగలరు కాని వారి ఆయువు నిర్ధారణ లేదు. ఏలయన వాని యాయువు 
భగవదన్వేషణము చేసి అకస్మాత్తుగా మృత్యువు పాలగుచున్నది. చిరాయుష్మంతుడు, 
మంగళశీలుడు శివుడు గలడు. కపాలధారియై శృశానవాసియైన అమంగళుడగుచున్నాడు. 
మంగళశీలుడు నిర్షోషుడగు శ్రీముకుందుడు విష్ణువు అన్ని విధముల సరియైనవాడు గలడు, 
అతడు ఆత్మారాముడగుట వలన నన్ను గాంక్షించువాడగును. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 
శ్లో ఏవం విమృశ్యావ్యభిచారిసద్గుణిర్వరం నిజైకాశ్రయతాగుణాశ్రయమ్‌। 
వవ్రే వరం సర్వగుణైరపేక్షితం రమా ముకున్ణం నిరపేక్షమీప్సితమ్‌॥। 22 
ప్రతిపదార్థము : రమా=లక్ష్మి, ఏవమ్‌=ఈ విధముగా/ఈ (ప్రకారము, విమృశ్య=విమర్శించి, 


ప్రతిపదార్థము : అసురైః=అసురుల చేత, అమృతభాజనే =అమృతము ఉన్న పాత్రమును, 
తస్మిన్‌=ఆ, కలశే=కలశము, నీయమానే సతి=తీసుకొనిపోబడినది కాగా, దేవాః=దేవతలు, 
విషజ్ఞమనసః=దిగులొంది నివ్వెరపోయిన చిత్తముగలవారై, హరిమ్‌ =విష్ణువును, శరణమ్‌ = 
రక్షకునిగా, ఆయయుః=పొందిరి. 
తాత్పర్యము : అసురులమృతపూర్ణ కలశమును గ్రహించిన పిదప దేవతలందరు దిగులొంది 
యేమియు తోచని చిత్తములతో శ్రీహరిని శరణుచొచ్చిరి. 
శః ఇతి తద్దెన్యమాలోక్య భగవాన్‌ భృత్యకామకృత్‌। 

మా ఖిద్యతామృతార్థం వః సాధయిష్యే స్వమాయయా। 

ఇత్యుక్త్వా సాన్త్న్వయన్‌ దేవాంస్తతైవానరధీయతః॥। 36 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, తత్‌+దైన్యమ్‌=ఆ దేవతల దీనభావమును, ఆలోక్య=చూచి, 
భగవాన్‌ =విష్ణువు, భృత్యకామకృత్‌ =భృత్యులై న దేవతల ఇష్టమును చేయగోరినవాడై, 
అమృతార్థమ్‌ =అమృతము కొజకు, మా ఖిద్యత =ఖేదమును పొందకుడు, దైత్యులకు 
పరస్పరము కలహమును పుట్టించుటచే, స్వమాయయా=యోగమాయ మోహినీ స్వరూపమున, 
వః=మీయొక్క ఇష్టమును, సాధయిప్యే=సాధింపగలను అని, ఉక్వ్వా=చెప్పి, దేవాన్‌= 
దేవతలను, సాంత్వయన్‌=ఓదార్చుచు, తత్ర+ఏవ=అచ్చోటనే, అంతరధీయత =అంతర్థానము 
చెందెను. 
తాత్పర్యము : అట్టి దేవతల దైన్యమునుగని భగవంతుడు విష్ణువు తన సేవకులైన దేవతల 
యిష్టమును చేయగోరినవాడై ఓ దేవతలారా! మీరు అమృతము లభింపలేదని చింత పడకుడు. 
నేను ఆ దైత్యులకు పరస్పరము కలహము పుట్టించి నా యోగమాయ చేసిన మోహినీ 
రూపముచేత మీ అభీష్టమును సాధింపగలనని చెప్పి వారిని ఓదార్చుచు ఆ చోటనే 
అంతర్షితుడయ్యెను. 
శ్లో మిథః కలిరభూత్తేషాం తదర్ధే తర్పచేతసామ్‌। 

అహం పూర్వమహం పూర్వం న త్వం న త్వమితి ప్రభో!॥ 37 
ప్రతిపదార్థము : (ప్రభో!=ఓ రాజా!, అహం పూర్వమ్‌=నేను ముందు, అహం పూర్వమ్‌=నేను 
ముందు, న త్వమ్‌=నీవు కాదు, న త్వమ్‌+ఇతి=నీవు కాదు అని, తత్‌+అర్థే=ఆయమృతము 
సంపాదించుటయందు, తర్షచేతసామ్‌ =కామముతో కూడిన చిత్తముగల, తేషావు=ఆ 
యసురులకు, మిథః=పరస్పరము, కలిః;=కలహము, అభూత్‌=ఆయెను. 
తాత్పర్యము : ఆయమృతమును గ్రహింప నాసక్తచిత్తులైన యాయసురులకు నేను ముందు 
నేను ముందు నీవు కాదు నీవు కాదని పరస్పరము కలహము సంభవించెను. 

రెండు శ్లోకములచేత దుర్చలుల ఆక్రోశవిధమును జెప్పుచున్నాడు. 
శ్లో దేవాః స్వం భాగమర్హన్తి యే తుల్యాయాసహేతవః। 

సత్రయాగ ఇవైతస్మిన్నేష ధర్మః సనాతనః॥ 38 
ప్రతిపదార్థము : దేవాః=దేవతలు, స్వమ్‌భాగమ్‌=తమ భాగముల గూర్చి, అర్హంతి=అర్హులగు 
చున్నారు, యేతు=ఎవరు, తుల్య+ఆయాస హేతవః=సమానమైన శమయందు సాధించు 


అష్ట్రమస్ఫున్ధః - అష్టమో9_ధ్యాయః 97 


శ్రియఃశ్రీః=శ్రీదేవికి, వక్షః=తన వక్షము, పరమమ్‌=స్థిరమైన, నివాసమ్‌=నివాసస్థానముగా, 
అకరోత్‌=చేసెను. యత్ర=ఏ వక్షమునందు, స్థితా=ఉండినదైన, స్వా=తనయొక్క, శ్రీః=శ్రీదేవి, 
సకరుణేన=కరుణతో కూడిన, నిరీక్షణేన=చూపుతో, ప్రజాః=ప్రజలను, స+అధివతీన్‌= 
అధిపతులతో గూడిన, (క్రిలోకాన్‌=మూడు లోకములను, ఐధయత =వర్ధిల్లజే సెను. 
తాత్పర్యము : త్రిలోకములకు జనకుడగు విష్ణువు ముజ్జగములకు తల్లియె సమస్త ఐశ్వర్యములు 
గలదైన ఆ శ్రీదేవికి తన వక్షమును స్థిరమైన నివాసస్థానమును గావించెను. ఆ శ్రీదేవి 
విష్ణువు వక్షస్థలమును జేరినదై కృపాదృష్టితో అధిపతులతోంగూడిన ముల్లోకములను ప్రజలను 
వర్టిల్లజేసెను. 
శ్లో  శజ్ఞతూర్యమృదజ్లానాం వాదిత్రాణాం పృథుః స్వనః। 

దేవానుగానాం సస్త్రీణాం నృత్యతాం గాయతామభూత్‌॥ 25 
వప్రతిపదార్థము స్ట శంఖతూర్యమృదంగానామ్‌=శంఖవాద్యములు, మృదంగములు, 
వాదిత్రాణామ్‌ =వాద్యముల యొక్క స్వనః=శబ్దము, నృత్యతామ్‌=ఆడుచున్నవారై, గాయతామ్‌ 
=పాడుచున్నవారును, సస్రీణామ్‌ =స్తీలతో గూడినవారునూ, దేవానుగానామ్‌= దేవతానుచరులైన 
గంధర్వుల యొక్క స్వనః=శబ్దము, పృథుః అభూత్‌ =దొడ్డదయ్యెను. 
తాత్పర్యము : అప్పుడు శంఖములు, మృదంగములోనగు వాద్యములు (మోగినవి. గంధర్వులు, 
అప్సరసలు గూడి నాట్యము చేయుచు గానము చేసిరి. ఆ సందడి గొప్పదయ్యెను. 
శ్లో బ్రహ్మరుద్రాణ్గిరోముఖ్యాః సర్వే విశ్వసృజో విభుమ్‌! 

ఈడిరే9_ వితథైర్మనైైస్తల్లిబ్లె పుష్పవర్షిణః॥ 26 
ప్రతిపదార్థము కం బ్రహ్మరుద్ర +అంగిరః ముఖ్యాః =బ్రహ్మ, శివుడు, బృహస్పతిలోనగు ప్రధానులు, 
సర్వే=ఎల్ల, విశ్వసృజః=విశ్వకర్తలగు ప్రజాపతులు, తత్‌+లింగైః=విష్ణువును ప్రతిపాదించు 
నట్టి, అవితథైః =వేదమంత్రములచే, పుష్పవర్షిణః=పుష్పములు వర్షించుచున్నవారై, విభుమ్‌= 
లోక ప్రభువైన విష్ణువును, ఈడిరే=స్తుతించిరి. 
తాత్పర్యము : బ్రహ్మ రుద్రుడు బృహస్పతిలోనగు ప్రధానులు, ఎల్ల విశ్వకర్తలు, ఆ విష్ణువు 
మహిమను (ప్రతిపాదించు యదార్థములైన వేదమం[త్రములు వచించుచు పుష్పములు 
వర్షించుచు లోకప్రభువు అయిన విష్ణువును స్తుతించిరి. 
శో॥ డ్రియా విలోకితా దేవాః సప్రజాపతయః ప్రజాః 

శీలాదిగుణసమృన్నా లేభిరే నిర్భతిమ్పరామ్‌॥। 27 
ప్రతిపదార్థము : (శ్రియా=శ్రీదేవిచే, విలోకితాః=చూడబడిన, దేవాః=దేవతలు, సప్రజాపతయః 
=కశ్యప ప్రజాపతులతోంగూడిన, ప్రజాః=ప్రజలు, శీలాదిగుణసంపన్నాః=శీలములోనగు 
మంచి గుణములతో గూడినవారై, పరామ్‌=అధికమైన, నిర్భతిమ్‌=ఆనందమును, లేభిరే= 
పొందిరి. 
తాత్సర్యము : లక్ష్మీదేవి చూసినంతనే దేవతలు కశ్యపాది ప్రజాపతులు ప్రజలు సురలు 
మంచిస్వభావమగు శీలములోనగు మంచిగుణములతోకూడినవారై అధికానందము పొందిరి. 
శో నిస్సత్వాలోలుపా రాజన్‌ నిరుద్యోగా గతత్రపాః। 

యదా చోపేక్షితా లక్ష్యా బభూవుర్ణెత్యదానవాః॥ 28 


98 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, యదా=ఎప్పుడు, లక్ష్యా=లక్ష్మిచే, ఉపేక్షితాః=విలోకించక 
ఉపేక్షించబడెనో, దైత్యదానవాః=దైత్యదానవులు, నిస్సత్స్వాః=బలహీనులు, లోలుపాః 
=మోహళశీలురు, నిరుద్యోగాః=ప్రయత్నములేని, గతత్రపాః=కొట్టువడిన కాంతిగలవారు, 
బభూవుః=అయిరి. 
తాత్పర్యము : ఎప్పుడు లక్ష్మీదేవి తన కటాక్షమునకు గుటిచేయకపోయెనో అప్పుడే 
దైత్యదానవులు బలహీనులు, మోహితులై నిరుద్యోగులై కాంతివిహీనులైరి. 
శ్లో॥  అథాసీత్‌ వారుణీ దేవీ కన్యా కమలలోచనా। 

అసురా జగృహుస్తాం వై హరేరనుమతేన తే॥ 29 


ప్రతిపదార్థము : అథ=అంత, వారుణీ=వరుణుడు దేవతలుగాగల ఏ అన్నము గలదో ఆ 
స్వరూపము, సురాదేవీ=దేవియై, కన్యా=కన్యయు, కమలలోచనా=తామరలవంటి కన్నులు 
గలదై, ఆసీత్‌=కడలినుద్భవించెను. తామ్‌=ఆ సురాదేవిని, హరేః=విష్ణువు యొక్క అనుమతేన= 
అనుజ్ఞచేత, తే=ఆ, అసురాః=అసురులు, జగ్భహుః=పరిగ్రహించిరి. 
తాత్పర్యము : అంత వరుణదైవత్యమై సురాదేవి కన్యయై కమలలోచనయై పాలకడలి 
నుద్భవించెను. హరి యనుమతితో నా సురాదేవిని అసురులు పరిగ్రహించిరి. 
శో అథోదధేర్మథ్యమానాత్‌ కాశ్య పైరమృతార్థిభిః। 

ఉదతిష్టన్మహారాజ! పురుషః పరమాద్భుతః॥ 30 
ప్రతిపదార్థము : మహారాజ=ఓ పరీక్షిత్తు మహారాజా!, అథ=అంత, అమృతార్థిభిః:=అమృతము 
నర్ధించిన, కాశ్యపైః=కశ్యపుని సంతానమైన దేవాసురులచే, మథ్యమానాత్‌ =మధించబడుతున్న, 
ఉదధేః=పాలసముద్రము నుంచి, పరమాద్భుతః=మిక్కిలి అచ్చెరువు గొలుపు, పురుషః=ఒక 
మహా పురుషుడు, ఉదతిష్టత్‌=ఉద్భవించెను. 
తాత్పర్యము : ఓ మహారాజా! అంతనమృతమును గోరి కశ్యప (ప్రజాపతి పుత్రులగు 
దేవాసురులు పాల సముద్రమును మధించుచుండ దానినుండి ఆశ్చర్యమునకు స్థానమైన 
యొక్క మహాపురుషుడుద్భవించెను. 
శ్లో దీర్ధపీ వరదోర్టండః కమ్బుగగ్రీవో9_రుణేక్షణః। 

శ్యామలస్తరుణః స్రగ్వీ సర్వాభరణభూషితః॥। 31 
ప్రతిపదార్థము : దీర్ణపీవరదోర్దండః=పొడవులై బలిసినవై దండముల వంటి బాహువులు 
గలవాడును, కంబుగ్రీవః=శంఖము వంటి కంఠము గలవాడును, అరుణ+ఈక్షణః=ఎజ్జ్ఞని 
కన్నులుగలవాడు, శ్యామలః=నీలవర్ణమువాడు, తరుణః=యువకుడు, స్రగ్వీ=పుష్పమాల 
గలవాడు, సర్వ+ఆభరణ భూషితః=అన్ని ఆభరణములచే నలంకరింపబడినవాడై యుండెను. 
తాత్పర్యము : ఆ పురుషుడు పొడవులై బలసినవైన కట్టిలవంటి బాహువులు గలవాడు, 
శంఖము వంటి మూడు లేఖలు గుంద్రని కంఠము గలిగి కెంపుఛాయ కనులు గలిగి నీల 
వర్భదేవాము గలవాడై యువకుడు వుష్పమాలను ధరించి సమస్తాభరణములు 
అలంకరించుకొని చెలువొందియుండెను. 


అష్టమస్యన్ధః - అష్టమో9_ధ్యాయః 99 


శ్లో॥ పీతవాసా మహోరస్మః సుమృష్టమణికుణ్ణలః। 

స్నిగ్ధకుజ్చీతకేశాన్తః సహాసః సింహవిక్రమః॥ 82 
ప్రతిపదార్థము : పీతవాసా=పసుపు వన్నె పుట్టము గలవాడు, మహా+ఉరస్మః=విశాలమైన 
రొమ్ముగలవాడు, సుమృష్టమణికుండలః=సానబెట్టిన ప్రకాశించు రత్నముల కుండలములు 
గలవాడు, స్నిగకుంచితకేశాంతః =నును పైంబేర్చబడినదై వెండ్రుకల చివర గలవాడు, వెండ్రుకలు 
ముడివేసికొన్నవాడు, సహాసః=నవ్వుతో కూడిన ముఖము గలవాడు, సింహవిక్రమః =సింహము 
వంటి పరాక్రమశీలి, 
తాత్పర్యము : ఆ పురుషుడు పసుపు పచ్చని పుట్టముగలవాడు, విశాలమైన వక్షము గలవాడు, 
నిర్మలమునై ప్రకాశించు రత్నకుండలములు గలవాడు నిగనిగ మెజియు శిరోజములు పేర్చి 
ముడివేసుకొని చిరునవ్వు మోమున దొలుకాడ సింహపరాక్రముడై కన్పట్టెను. 
శో అమృతాపూర్ణకలశం బి భ్రద్వలయభూషితః। 

స వై భగవతః సాక్షాద్విష్ణోరంశాంశసమృవః। 

ధన్వన్తరిరితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యభాక్‌!! 883 
ప్రతివదార్భము : అమృత +ఆపూర్ణ కలశమ్‌=అమృతముతో నిండిన కలశమును, 
బిభ్రత్‌=భరించుచున్నవాడు, వలయభూషితః=హస్త కంకణములు అలంకరించుకొన్నవాడు, 
సః=అతడు, భగవతః=భగవంతుడైన, విష్ణోః=విష్ణువు యొక్క సాక్షాత్‌=ప్రత్యక్షమై, అంశ+అంశ 
సంభవః=అంశము యొక్క అంశమై జనించినవాడు, ధన్వంతరిః ఇతి=ధన్వంతరి అను 
నామమున, ఖ్యాతిః= ప్రసిద్దుడు, ఆయుర్వేదద్భృక్‌ =ఆయుర్వేదమునకు ద్రష్టయి, ఇజ్యభాక్‌= 
యజ్ఞభాగ భోక్తయై ప్రకాశించెను. 
తాత్సర్యము : ఆ పురుషుడు అమృతముతో నిండిన కలశమును చేత ధరించి హస్తములందు 
కడియములు చెలువారుచుండెను మటతియు నతడు భగవంతుడగు మహావిష్ణువు యొక్క 
అంశమై జనించినవాడును ధన్వంతరియను నామమున బ్రసిద్దుడై ఆయుర్వేదమునకు 
ఆచార్యుడై యజ్ఞభాగభోక్తయె ప్రకాశించెను. 


శ్లో  తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతాభృతమ్‌। 

లిప్పన్తః సర్వవస్తూని కలశం తరసాహరన్‌॥ 34 
ప్రతిపదార్థము : సర్వే=ఎల్ల, అసురాః=అసురులు, తమ్‌=ఆ ధన్వంతరిని, అమృత +అభృతమ్‌ = 
అమృతముతో పరిపూర్ణమైన, కలశము =కలశమును, ఆలోక్య=చూచి, సర్వవస్తూని = 
సముద్రమున ంబొడమిన సమస్త వస్తువులను, లిప్పంతః=కోరుచున్నవారై, కలశమ్‌ =ఆ అమృత 
కలశమును, తరసా=శీఘ్రముగా, హరన్‌ =హరించిరి. 
తాత్పర్యము : ఎల్ల అసురులు ఆ ధన్వంతరిని అమృతముతో నిండిన కలశమును చూచి 
కడలిని పుట్టిన ఐరావతములోనగు సర్వ వస్తువులను వాంఛించుచున్నవారై తక్షణమే వడివడిగా 
ఆయమృతకలశమును తీసుకొనిరి. 
శ్లో  నీయమానే9 సురైస్తస్మిన్‌ కలశే9_మృతభాజనే। 

విషణ్ణమనసో దేవా హరిం శరణ మాయయుః॥ 35 


శ్లో, న వయం త్వామరై రైత్యైః సిద్ధగన్థర్వచారణైః। 

అస్ప, ఎష్టపూర్వాం జానిమో లోకేశైశ్చ కుతో నృభిః॥ 4 

నీవెవ్వని భార్యవని మేము ప్రశ్నించుట అయుక్తమగును. ఏలయన నిన్ను చూడ 
నీవెప్పుడు నే పురుషునిచే ననుభవింపబడిన దానవుగా కన్పడకున్నావనుచున్నాడు. 
ప్రతిపదార్థము:వయం తు=మేము మాత్రము, అమరైః=దేవతల చేతను, సిద్ధగంధర్వ చారణః 
సిద్ధులు, గంధర్వులు చారణులు అనువారి చేత, లోకేశైః=లోకేశుల చేతను, అస్పృష్టపూర్వామ్‌ 
=తాకబడని శీలముగలదానినిగా, జానీమః=తెలిసికొనుచున్నాము, కుతఃనృభిః=నరులచే 
తాకబడుట యొక్కడిది! 


తాత్పర్యము : నీవు దైత్యులచేతగాని, సిద్ధగంధర్వుచారణుల చేతగాని యోగేశ్వరులు చేతగాని 
ఇంతకు మున్ను నీవు స్పృశింపబడలేదని తెలిసికొనుచున్నాము. ఇక నరులచేనేమాత్రము 
స్పృశింపబడుదువు. స్పృశింపబడలేదు. 
శ్లో నూనం త్వం విధినా సుభ్రూః ప్రేషితాసి శరీరిణామ్‌। 

సర్వేంద్రియమనఃప్రీతిం విధాతుం సఘృణేన కిమ్‌! ర్‌ 

మాకు ఈ నీ దర్శనము ఈశ్వరుని చేతనే సంపాదింపబడినదనుచున్నారు. 
ప్రతిపదార్థము : సుభ్రూః=మంచి కనుబొమలు గలదానా!, త్వమ్‌=నీవు, శరీరిణామ్‌ = 
దేహధారులకు, సర్వేంద్రియమనఃప్రీతిమ్‌ =అన్ని యింద్రియములకును, మనస్సునకును, 
సంతోషమును, విధాతుమ్‌=కలిగించుటకు, సఘృణేన=కృపతో గూడిన, విధినా=బ్రహ్మచే, 
కిమ్‌ప్రేషితా అసి=పంపబడితివా ఏమి ? నూనమ్‌=ఇది నిశ్చయము. 
తాత్పర్యము : ఓ మంచి కనుబొమలు గలదానా! నీవు ప్రాణులనెల్ల యింద్రియములు 
మనస్సును సంతోషమును కలిగించుటకై కృపావంతుడైన విధాతచేం బంపబడితివా ఏమి? 
ఇది నిక్కువము. నీవే స్వేచ్చమెయి వచ్చినదానవు కావు. దైవము చేత నిజముగా పంపబడితివి 
అని అర్థము. 
శ్లో సాత్వం నః స్పర్థమానానామేకవస్తుని మానిని। 

జ్ఞాతీనాం బద్ధవైరాణాం సంవిధత్స్వ సుమధ్యమే॥ 6 
ప్రతిపదార్థము : సుమధ్యమే=సొగసైన నడుము గలదానా!, మానిని=మానవంతురాలా!, 
సా త్వమ్‌=అట్టి నీవు, ఏకవస్తుని=ఒక్క వస్తువైన అమృతమునందు, స్పర్ధమానానామ్‌= 
మత్సరము గలిగి, బద్ధవైరాణామ్‌ =ఏర్పడిన విరోధముగల, జ్ఞాతీనామ్‌=దాయాదులైన, నః 
=మాకు, సంవిధత్స్వ=ఈ అమృతమును విభాగించుము. 
తాత్పర్యము : ఓ మానినీ! సన్నని నడుము గలదానా! ఒక పదార్థమైన ఈ అమృతము 
విషయమై పగగొనిన దాయాదులమగు మాకు ఈ అమృతమును పంచిపెట్టుము. 
శ్లో వయం కశ్యపదాయాదా భ్రాతరః కృతపౌరుషాః। 

విభజస్వ యథాన్యాయం నైవ వేదో యథా భవేత్‌! 7 
ప్రతిపదార్థము : వయమ్‌=సురాసురులమగు మేము, కశ్యపదాయాదాః =క శ్యపుని 


అష్ట్రమస్ఫున్ధః - అష్టమో9_ధ్యాయః 101 


వారైన, సమానమైన శ్రమహేతువైన ధనాదికము గలవారో, సత్రయాగ ఇవ= సత్రయాగము 
నందువలె, అస్మిన్‌=ఈ మధనము, ఏష ధర్మః=ఈ ధర్మము, సనాతనః=సనాతనమైనది, 
శ్రుతి :- బుద్ధికామా సత్రమాసీదత్‌ 

ఎవరు యజమానులో వారే బుత్విజులు. 
తాత్సర్యము : అబ్బి మధించుటయందు సమాన శ్రమగలవారైనందున దేవతలు సత్రయాగము 
నందు యజమానులట్లు వారి భాగము గైకొననర్హులగుదురు. ఇతి సనాతన ధర్మము. 
శో ఇతి స్వాన్‌ ప్రత్యషేధన్‌ వై దైతేయా జాతమత్సరాః। 

దుర్చలాః ప్రబలాన్‌ రాజన్‌ గృహీతకలశాన్‌ ముహుః॥ 39 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, దైతేయాః=దైత్యులు, జాతమత్సరాః=పుట్టిన మత్సరము గలవారై, 
దుర్చలాః=బలహీనులు, గృహీతకలశాన్‌ =గైకొన్న కలశము గల, (ప్రబలాన్‌= బలియులైన 
దైత్యులను, స్వాన్‌=తమవారిని, ముహుః=మాటిమాటికి, ప్రత్యషేధన్‌ వై= నిందించిరి. 
తాత్పర్యము : అని దుర్చలులైన దైత్యులు మత్సరము గలవారై అమృత కలశమును గైకొని 
బలియులైన తమవారిని మాటిమాటికి నిందించిరి. 
శో ఏతస్మిన్నన్తరే విష్ణుః సర్వోపాయవిదీశ్వరః। 

యోషిద్రూపమనిర్దే శ్యందధార పరమాద్భుతమ్‌॥ 40 
ప్రతిపదార్థము వ ఏతస్మిన్‌ =ఈ, అంతరే=మధ్యకాలమునందు, సర్వ+ఉపాయవిత్‌=అన్ని 
ఉపాయముల నెటింగినవాడు, ఈశ్వరః =ప్రభువు, విష్ణుః=విష్ణువు, పరమ +అద్భుతమ్‌ =మిక్షిలి, 
ఆశ్చర్యకరమైన, అనిర్దేశ్యమ్‌ =ఇట్టిదని వర్ణింపగానిదైన, యోషిత్‌+రూపమ్‌ =స్రీ రూపమును, 
దధార =ధరించెను. 
తాత్పర్యము : ఇంతలోనన్నియుపాయముల నెజింగిన జగత్రభువు విష్ణువు మిగుల నచ్చెరువు 
గొల్పుచు వర్ణింపనలవిగాని ప్రీ రూపమును దాల్చెను. 
శ్లో! ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవసున్దరమ్‌। 

సమానకర్ణాభరణం సుకపోలోన్నసాననమ్‌॥ 41 

మోహినీరూప వర్ణన 


ప్రతిపదార్థము : (ప్రేక్షణీయ+ఉత్పలశ్యామమ్‌=చూడదగిన నల్లకలువలవలె, నల్లనైనదియు, 
సర్వ+అవయవసుందరమ్‌ =అన్ని అవయవములు సుందరములుగా గలదియు, సమాన 
కర్ణ+ఆభరణమ్‌ =సరిగా మెజియు చెవికమ్మలు గలదియు, సుకపోల +ఉన్నస +ఆననమ్‌ =చక్కని 
చెక్కిళ్ళు ఉత్కృష్టమైన కొంచెమున్నతమైన ముక్కు మొగము గలదయ్యెను. 

తాత్పర్యము : ఆమె మేను నల్లకలువల ఛాయగలదయ్యెను. అన్ని యవయవములు 
సుందరముగా నుండెను. చెవి కమ్మలు సమానములై యుండినవై చక్కని చెక్కిళ్ళు ఉన్నతమైన 
నాసిక ముఖము గలదయ్యెను. 


శో నవయాౌవననిర్యత్తస్తనభారకృతోదరమ్‌। 
ముఖామోదానురక్తాళిరు జ్కారోద్విగ్నలోచనమ్‌॥। 42 


102 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : నవయౌవన... దరమ్‌=నవయౌవన=క్రొత్త జవ్వనముచే, నిర్వత్త=పెరిగిన, 
స్తనభార=చనుగవల బరువు చేత, కృశ+ఉదరమ్‌=సన్నగిలిన కడుపు గలదై, ముఖ... లోచనమ్‌ 
=ముఖ+ఆమోద =ముఖపరిమళమునకు, అనురక్త+ఆలి=ఆసక్తములైన తుమ్మెదల యొక్క, 
హుంకార=హుంకారములచే, ఉద్విగ్నలోచనమ్‌=చలించు నేత్రములు గలదయ్యెను. 
తాత్పర్యము : క్రొత్త జవ్వనమున బలిసిన చనుగవ బరువున కృశించిన లేనడుము గలదై, 
ముఖ పరిమళమున కాసక్తములై చేరిన తేంట్ల రుంకార ధ్వనులచే చలించు లోచనములు 
గలదయ్యెను. 
శః బిభ్రత్‌ స్వకేశభారేణ మాలాముత్ళుల్లమల్లికామ్‌। 

సుగ్రీవకణ్ఞాభరణం సుభుజాజ్బదభూషితమ్‌।। 483 
ప్రతిపదార్థము : కేశభారేణ=వెండ్రుకల జడచేత, ఉత్సుల్లమల్లికామ్‌ =వికసించిన మల్లెలు 
గల, మాలామ్‌=సరమును/మాలను, విభ్రత్‌=ధరించినదియు, సుగ్రీవకంఠాభరణమ్‌ =చక్కని 
కంఠమునందు హారము గలదై, సుభుజ+అంగదభూషితమ్‌=సొగసైన భుజములందు 
భుజకీర్తులచే అలంకరింపబడినదయ్యెను. 


తాత్పర్యము : తలయందు పూచిన మల్లెల విరులదండను దాల్చి చక్కని కంఠమునందు 
కంఠహారము మెజయ అందమైన భుజములందు భుజకీర్తులను అలంకరించుకొని 
యుండెను. 
శో విరజామృరసంవీతనితమృద్వీప శోభయా। 

కాజ్బ్యా ప్రవిలసద్వల్లుచలచ్చరణ నూపురమ్‌॥ 44 
ప్రతివదార్థము : విరజాంబర... శోభయా =విరజ +అంబర =నిర్మలమైన కట్టుచీరచే, 
సంవీత=ఆవృతమైన, నితంబద్వీపశోభయా=ద్వీపములవలె విశాలమైన పిజఖుదుల కాంతిగల, 
కాంచ్యా=మొలనూలు చేతను, ప్రవిలసత్‌ =మెజయుచున్న, వల్లు =అందమైన హారములతో, 
చలత్‌= చలించుచున్న చరణనూపురమ్‌ =కాళ్ళయందు అందెలుగలదయ్యెను. 
తాత్పర్యము : నిర్మలమైన చీర ధరించి గొప్ప పిజుదుల శోభతో కూడిన మొలనూలు 
చేతను ఒండొకటి నారయుచు మోగుచున్న కాళ్ళయందు అందెలు గలదయ్యెను. 
శ్లో సవ్రీదస్మితవిక్షిప్తభూవిలాసావలోకనైః। 

దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్‌ ముహుః॥। 45 
ప్రతివదార్భము ఆ న(వీడస్మిత =ని గ్గుతో కూడిన చిరునగవుచే, విక్షిప్త=చలించిన, 
(భూవిలాసావలోకనైః=కనుబొమల విలాసముతో కనుగవ చూపులచే, దైత్యయూథప 
చేతస్సు =దైత్యసేనాధిపతుల చిత్తములందు, కామమ్‌ =కామమును, ముహుః=మథిమథి, 
ఉద్దీపయన్‌ =ప్రజ్వలింపజేయుచుండెను. 
తాత్పర్యము : ఆమె రూపమింకను సిగ్గుతోను, చిరునగవుతోను కూడిన కనుబొమల కదలికల 
విలాసముతోడి కనుగవ చూపులచే దైత్య(శ్రేష్ణల చిత్తములందు కామమును జ్వలింప 
జేయుచుండెను. 

ఇతి శ్రీమద్భాగవతమవోవురాణే అష్టమన్ముంధే అష్టమో- ధ్యాయః 

ఇది శ్రీమద్భాగవతమునందు అష్టమన్మంధమున అష్టమాధ్యాయము. 


నవమో౭.ధ్యాయః 
ఈ అధ్యాయమునందు మోహినియందు మోహితులై దైత్యులర్పించే అమృత 
కలశమును గొని వారిని వంచించి సురలకమృతమును పంచుట వర్ణింపబడును. 
మతియు స్రీమూర్తిచే, దేవతలచే అమృతపానము గావించి రాహువు శిరస్సును 
ఖండించి దేవతలను రక్షించెను అని చెప్పబడును. 


శ్రీ శుక ఉవాచ : 
శో తేర న్యోన్యతో9 సురాః పాత్రం హరన్తస్యక్తసౌహృదాః। 
క్రిపనో దస్యుధర్మాణః ఆయాన్తీం దదృశుః ప్రియమ్‌! 1 


ప్రతిపదార్థము : అసురాః=దైత్యులు, అన్యోన్యతః=ఒండొరులనుంచి, పాత్రమ్‌=అమృత 
కలశమును, హరంతః=హరించుచున్నవారై, త్యక్త సౌహృదాః=విడిచిన స్నేహముగలవారై, 
దస్యుధర్మాణః=చోరధర్మమున, క్షిపంతః=అమృత కలశమును లాగుకొనిపోవుచు, ఆయాంతీమ్‌ 
=తమవంకకు వచ్చుచున్న స్రియమ్‌ =స్తీని, విష్ణువు మోహినీ రూపమును, దద్భశుః=చూచిరి. 
తాత్సర్యము : ఆ దైత్యులు ఒండొరుల చేత నుండి అమృత కలశమును దీసుకొనిపోవుచు 
ఒకరిపై నొకరికేమాత్రము అభిమానము లేనివారై దొంగలవలె ఆ కలశమును లాగుకొని 
పరుగెత్తి పోవుచుందమవంకకు వచ్చు విష్ణువు అవతారమైన మోహినియను స్ర్తీని గాంచిరి. 


శ్లో; అహో రూపమహో ధామ అహో అస్యా నవం వయః 

ఇతి తే తామభిద్రుత్య పప్రచ్చుర్దాత సౌహృదాః॥। 2 
ప్రతిపదార్థము : అస్యాః=ఈ స్రీ యొక్క రూపమ్‌=రూపము, అహో!=జెరా! ఎంత బాగున్నది, 
ధామ=దేహకాంతి, అహో!=ఎంత చక్కన, నవమ్‌ =కొత్తదైన, వయః=వయస్సు, అహో! =ఎంత 
లెస్స, ఇతి=ఇట్లని, జాతసౌహృదాః=ఆ మోహినియందు పుట్టిన నెయ్యము గలవారు, 
అభిద్రుత్య=ఆమె దగ్గరకు పరుగెత్తిపోయి, తామ్‌=ఆ మోహినిని, పప్రచ్చుః=ప్రశ్నించిరి. 
తాత్పర్యము : బెరా! ఈమె రూపమెంత బాగున్నది. ఆహా! ఎంత చక్కని మేను, ఓవో! 
ఎంత లేత వయస్సు అని ఆమె యందుంబ్రేమగలవారై ఆమె కడకుంబరువెత్తిపోయి ఇట్లు 
ప్రశ్నించిరి. 
శ్లో; కా త్వం కళ్దపలాశాక్షి కుతో వా కిజ్బికీర్షసి। 

కస్యాసి వద వామోరు మథ్నతీవ మనాంసి నః 8 
ప్రతిపదార్థము 5 కంజపలాశాక్తి! =తామరరేకుల వంటి కన్నులు గలదానా!, కా త్వమ్‌= 
ఎవ్వతెవు నీవు, కుతో వా=ఎక్కడ నుండి రాక!, కిం చికీర్షసి=ఏమి చేయగోరుదువు, వామోరు= 
సుందరమైన తొడలు కలదానా!, కస్య+అసి=నీవెవ్వని భార్యవు, నః=మా యొక్క మనాంసి= 
మనస్సులను, మథ్నతీవ=మధించుదానివలె నగుచున్నావు. 
తాత్పర్యము : ఓ కమలదళాక్షి నీవెవ్వతెవు. ఎచ్చటనుండి వచ్చుచున్నావు. నీవేమి చేయ 
గోరిక కలదు. నీవెవ్వని భార్యవు. మా మనస్సులను క్షోభ పెట్టుచున్నావు. 


తాత్పర్యము : ఆ సిరికి నెచ్చెలియె పసిండి కన్నులచే నందగించిన వీనులు, అందమైన 
చెక్కిళ్ళు, ముక్కు మొగము గలదై పరదేవతయను పేరు గలదై చనుగవపైని పయ్యెట 
జార్చుచున్నదైన ఆ మోహినీ దేవతను భయమునంగదలు కంటిచూపులం జూచుచు మిగుల 
మోహముంబొందిరి. 
శ్లో అసురాణాం సుధాదానం సర్వాణామివ దుర్నయమ్‌। 

మత్వా జాతిన్భశంసానాం న తాం వ్యభజదచ్యుతః।। 19 

ఇట్లు వారల మోహపెట్టి ఏమి చేసెనో దానిని మూడు శ్లోకములలో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : అసురాణామ్‌=అసురులకు, సుధాదానమ్‌=అమృతమును పంచుట, 
సర్పాణామ్‌=సర్పములకు, సుధాదానమివ=పాలుపోయుట వలె, దుర్నయమ్‌ =అన్యాయమును, 
మత్వా=తలంచి, అచ్యుతః =విష్ణువు, జాతినృశంసానామ్‌ =జాతిచేతను క్రూరులైనవారికి, తామ్‌ = 
ఆ సుధను, న వ్యభజత్‌=పంచిపెట్టలేదు. 
తాత్పర్యము : అసురులకమృతము నొసగుట పాములకు పాలుపోయుట వంటిదని తలంచి 
మోహినియైన విష్ణువు జాతిచేతను క్రూరులైన ఆయసురులకు అమృతమును పంచిపెట్టలేదు. 
దాని భావమిది. దైత్యులు, నేను మంచి చేసినను చెడ్డ చేసినను అంతయుననుమతించి 
యున్నారు. అందువలన దేవతలకే ఈ యమృతము బంచియిచ్చి ద్రాగించెదను. ఈ దైత్యులే 
నా ఇష్టప్రకారము పంచి యిమ్మనిరి. జాతిచేతనే క్రూరులగువారికి అమృతము నొసగుట 
న్యాయము గాదు. అందువలన వారికి సుధను ఈయనని తలంచెను అని భావము. 
శ్లో॥  కల్పయిత్వా పృథక్‌ పజ్మీరుభయేషాం జగతృ్చతిః। 

తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పజ్మిషు॥ 20 
ప్రతిపదార్థము : జగత్‌+పతిః=లోక ప్రభువు విష్ణువు, ఉభయేషామ్‌=ఇరు తెరగులగు ఆ 
సురాసురులకు, పృథక్‌ =వేజుగా, పంక్తీః=బంతులను, కల్పయిత్వా=కల్సించి, స్వేషు స్వేషు 
పంక్తిషు=వారివారి పంక్తులయందు, తాంశ్చ=వారిని, ఉపవేశయామాస=కూర్చుండ బెట్టెను. 
తాత్పర్యము : సురాసురులనుభయులకును ఆజగత్పతి వేజువేజుగా తలచి బంక్తుల నేర్పాటు 
చేసి దేవతలను దేవతల పంక్తియందు దైత్యులను దైత్యుల పంక్తియందు కూర్చుండబెట్టెను. 
శ్లో దైత్యాన్‌ గృహీతకలశో వజ్బుయన్నుపసబ్బరైః। 

దూరస్మాన్‌ పాయయామాస జరామృత్యుహరాం సుధామ్‌॥ 21 
ప్రతిపదార్థము : గృహీతకలశః=అమృతకలశము తీసుకొన్నవాడై విష్ణువు, ఉపసంచరైః 
=బహుమాన ప్రియవాక్యములచే, డైత్యాన్‌=దైత్యులను, వంచయన్‌ =మోసగించుచు, 
దూరస్థాన్‌=దూరమందున్న దేవతలను, జరామృత్యుహరామ్‌ =ముదిమిని, చావును 
హరించునదైన, సుధామ్‌ =అమృతమును, పాయయామాస =త్రాగించెను. 
తాత్పర్యము : విష్ణువు అమృతకలశమును గైకొని ప్రియవాక్యములచే దైత్యులను వంచించుచూ 
దూరన్ధులైన సురలకు ముసలితనము రానీయనిదై, మృత్యువును పోగొట్టునదైన 
అమృతమునొసగి త్రాగించెను. 


అష్టమస్యన్ధః -నవమో9. ధ్యాయః 105 


పుత్రపౌత్రులము. భ్రాతరః=సోదరులము, కృతపౌరుషాః=పొరుషము గొనియున్నాము. 
యథా=ఏవిధముగా, భేదః=మాలో కలహము, న భవేత్‌ ఏవ=కలుగనే కలుగదో అట్లే 
యథా న్యాయమ్‌=న్యాయ (ప్రకారము, విభజస్వ=ఈ అమృతమును పంచుము. 
తాత్పర్యము : దేవతలము, అసురులమగు మేము కశ్యపుని పుత్రపౌత్రులము అయియున్నాము. 
మేము పరస్పరము సోదరులము. మాకు ఈ అమృతము విషయమై ఏ విధముగా కలహము 
సంభవింపదో ఆ విధముగా న్యాయము (ప్రకారము ఈ అమృతమును పంచుము. 
శ్రీ భగవానువాచ : భగవంతుడు వచించెను. 

శో కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సజ్గతాః। 

విశ్వాసం పణ్గితో జాతు కామినీషు న యాతి హి॥ 8 
ప్రతిపదార్థము : కశ్యపదాయాదాః=కశ్యపుని పుత్రపొత్ర సంతతివారైన మీకు, పుంశ్చల్యామ్‌= 
చెడ్డవనితయైన మయి=నాయందు, కథమ్‌=ఎట్లు, సంగతాః=కూడి వచ్చితిరి, పండితాః 
=పండితులు, జాతు=ఒకానొకప్పుడు, కామినీషు=స్రీలయందు, విశ్వాసమ్‌ =నమ్మకమును, 
న యాతి హి=పొందరు కదా! 
తాత్పర్యము : కశ్యపుని సంతతివారగు మీరు అసతినైన నన్నెట్లు అనుసరించి వచ్చితిరి. 
పందితులైనవారు కామినులందు విశ్వాసముంచరు కదా! 
శో సాలావృకాణాం స్త్రీణాం చ స్వైరిణీనాం సురద్విషః। 

సఖ్యాన్యాహురనిత్యాని నూత్నం నూత్నం విచిన్వతామ్‌॥। 9 
ప్రతిపదార్థము : సురద్విషః=ఓ సురవైరులారా!, నూత్నం నూత్నమ్‌=క్రొత్త క్రొత్త వానిని 
గూర్చి, విచిన్వతామ్‌=వెదకుచున్న్య సాలావృకాణామ్‌=తోడేళ్ళ యొక్కయు, స్వైరిణీనామ్‌= 
స్వేచ్చగా తిరుగు, స్త్రీణామ్‌=స్త్రీల యొక్క సఖ్యాని=స్నేహములు, అనిత్యాని =అశాశ్వతములు 
అని, ఆహుః=పెద్దలు చెప్పుదురు. 
తాత్పర్యము : ఓ సురద్విషులారా!, అప్పటికప్పుడు క్రొత్త (కొత్త వస్తువులందు ఆసక్తములగు 
తోడేళ్ళ యొక్కయు స్వేచ్చతో వర్తించు స్త్రీల యొక్కయు స్నేహములు అశాశ్వతములు అని 
పెద్దలు చెప్పుదురు. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో ఇతి తే క్ష్వేళితైస్తస్యా ఆశ్వస్తమనసో9_ సురాః 

జహసుర్భావగామ్బీర్యం దదుశ్చామృతభాజనమ్‌॥। 10 
తాత్పర్యము : ఇతి=ఈ విధముగా, అసురాః=అసురులు, తస్యాః=ఆ మోహిని యందు, 
క్ల్వేళితైః=పరిహాస వాక్యములచేత, ఆశ్వస్తమనన:ః =విశ్వసించిన మనస్సుగలవారై, 
భావగంభీరమ్‌=ఏదేనొక అభిప్రాయముచే తెలియరాని విధముగా గంభీరము, జహసుః 
=నవ్వి, అమృతభాజనం చ =అమృతకలశమును, దదుః=ఇచ్చిరి. 
తాత్సర్యము : ఇట్లు ఆ మోహిని పరిహాసవాక్యములచే చలించిన మనస్సులు గలవారై ఆ 
యసురులు సాభిప్రాయ గంభీరముగ నవ్వి అమృతకలశమునిచ్చిరి. 


శ్లో తతో గృహీత్వా౭_మృతభాజనం హరిర్చభాష ఈషత్స్మితశోభయా గిరా। 
యద్యభ్యుపేతం క్వ చ సాధ్వసాధు వా కృతం మయా వో విభజే సుధామిమామ్‌॥ 11 

ప్రతిపదార్థము : తతః=అంత, హరిః=మోహినియైన విష్ణువు, అమృతభాజనమ్‌ =మధుపాత్ర 
మును, గృహీత్వా=తన చేతికి తీసుకొని, ఈషత్‌+స్మితశోభయా=ఇంచుక నవ్వుచే శోభిల్లు, 
గిరా =వాక్కుతో, బభాషే=భాషించెను. క్వ చ=ఎచ్చటనేని, సాధు +అసాధువా=మంచిగాని, 
చెడ్డగాని, మయా=నాచే, కృతమ్‌ =చేయబడినది, యది అభ్యుపేతమ్‌ =మీకు సమ్మతమగునేని, 
ఇమాం సుధామ్‌=ఈ అమృతమును, విభజే=పంచెదను. 
తాత్సర్యము : అంత మోహినీరూపుడగు హరి చిరునవ్వుతో గూడి శోభిల్లు మాటనొకటి 
యిట్లు చెప్పెను. నేనెక్కడనైన మంచిగాని, చెడ్డగాని చేసినను దానిని సమ్మతించువారగు 
నెడల మీకీ అమృతమును పంచిపెట్టెదను. 
శ్లో ఇత్యభివ్యాహృతం తస్యా ఆకర్ణ్యాసురపుబ్గవాః। 

అప్రమాణవిదస్తస్యాస్తత్‌ తధేత్యన్వమంసత।। 12 
ప్రతిపదార్థము : అసురపుంగవాః=దైత్యశ్రేష్టులు, ఇతి=ఈ విధముగ, తస్యాః=ఆ మోహిని 
యొక్క అభివ్యాహృతమ్‌=వచించబడిన వాక్యమును, ఆకర్థ్య=విని, అ(ప్రమాణవిదః=ఈమె 
వాక్యమునకు ఇది అర్థము ఆ వాక్యమునకు నిశ్చయము దెలియనివారయి, తత్‌=అది, 
తథా+ఇతి=ఆ (ప్రకారమే అని, అన్వమంసత=తలంచిరి, ఆమోదించిరి. 
తాత్పర్యము : ఆ దైత్యశ్రేష్టులా మోహిని వచించిన వాక్యమును ఆ వాక్యములోని నిశ్చయమును 
తెలియనివారై అట్లే నీ యిష్టప్రకారమే కానిమ్ము అని సమ్మతం దెలిపిరి. 
శ్లో అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషానలమ్‌। 

దత్త్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్యయనా ద్విజైః॥। 18 
ప్రతిపదార్థము : అథ=తర్వాత ఆ దైత్యులు, ఉపోష్య=ఉపవాసము చేసి, కృతస్నానాః=స్నానము 
చేసి, హవిషా=హవిస్సుచే, అనలమ్‌ =అగ్నిని, గోవిప్రభూతేభ్యః=గోవిప్రులకును, భూతములకు, 
గాః=గోవులు అన్నమును, దత్త్వ్వా=ఒసగి, ద్విజైః=బ్రాహ్మణులచే, కృతస్వస్త్యయనాః=చేయబడిన 
మంగళ వాచములు గలవారై - 
తాత్పర్యము : అంత నాదైత్యులుపవసించి స్నానమొనర్చి హవిస్సును అగ్నియందు హోమము 
గావించి విప్రులకు గోవులను, ఇతర ప్రాణులకు అన్నాదికము నొసగి ద్విజులు మంగళ 
వచనములు పలుక నేతెంచిరి. 
శః యథోపజోషం వాసాంసి పరిధాయాహతాని తే। 

కుశేషు ప్రావిశన్‌ సర్వే ప్రాగగ్రేష్వభిభూషితాః॥। 15 
ప్రతిపదార్థము : యథా+ఉపజోషమ్‌=వారివారి ప్రీతికిందగినట్లుగాను, తే=ఆ దైత్యులు 
సురులు, అహతాని=ఉదక నూతనమైన, వాసాంసి=వస్త్రములను, పరిధాయ=కట్టుకొని, సర్వే= 
ఎల్లరు దేవతలు గూడ, అభిభూషితాః=ఆభరణాదులలంకరించుకొని, ప్రాక్‌ +కూలేషు/ 
ప్రాక్‌ +అగ్రేషు=తూర్పు కొనలు గల, కుశేషు=దర్భలయందు, ప్రావిశన్‌ =ప్రవేశించి, 
కూర్చుందిరి. 


అష్టమస్యన్ధః -నవమోా9. ధ్యాయః 107 
శుభకార్యములందు నూతన వస్రధారణము శ్రేష్టము. 
అహతం యన్రనిర్ముక్తం.... తావన్మాత్రేణ సర్వదా॥। 


మగ్గము నుండి తీసినదై ఉత్తరించని నూతన వస్త్రము అయినంతలో శుభ 
కార్యములందు మంచిదని బ్రహ్మదేవుడు ఏర్పరచెను. 


తాత్పర్యము : అంతనాదైత్యులు వారివారికిచ్చవచ్చిన నూతన వస్త్రములను ధరించి 
ఆభరణములు ధరించి తూర్పు కొనలుగాంబబచిన దర్భలపై వచ్చి కూర్చుండిరి. 
శ్లో ప్రాజ్ముఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ। 

ధూపామోదితశాలాయాం జుష్టాయాం మాలబ్యదీపకైః॥ 16 
ప్రతిపదార్థము : సురేషు=దేవతలు, దితిజేషు=దైత్యులు, ప్రాజ్ముఖేషు =తూర్చు ముఖములు 
గలవారై, ధూపామోదితశాలాయామ్‌ =అగరు ధూపము పరిమళించు శాలలందు, ఉపవిష్టేషు 
=కూర్చుండినవారు కాగా, మాల్య/ఆజ్య దీపకైః=నేతి దీపములచే, జుష్టాయామ్‌ =వెలుగుచున్న- 
తాత్పర్యము : దేవతలు దైత్యులు నేయి దీపములతో వెలుగొందుచు అగరు ధూపములచే 
పరిమళించు శాలయందు చేరి తూర్పు ముఖముగా కూర్చుండిరి. 


శ్లో; తస్యాం నరేన్ధ కరభోరురుశద్దుకూల(శోణీతటాలస గతిర్మదవిహ్వలాక్షీ 

సా కూజతీ కనకనూపురశిజ్ఞితేన కుమృస్తసీ కలశపాణిరథావివేశ। 17 
ప్రతిపదార్థము : నరేంద్ర=ఓ రాజా!, సా=ఆ మోహిని, కరభ+ఊరు=ఏనుగు తొండముల 
వంటి తొడలు గల, ఉశత్‌ +దుకూలశ్రోణీతటాలసగతిః:=మనోహరమైన పట్టు చీరగలదైన 
నితంబ ప్రదేశముతో గూడిన మందగమనము గలదై, మదవిహ్వలాక్షీ=యౌవనమదమున 
చలించు కన్నులు గలది, కుంభస్తనీ=కనక ఘటముల వంటి స్తనములు గలదై, కలశపాణిః 
=అమృత కలశము హస్తమునందు గలదై, కనకనూపురశింజితేన=బంగారందియలు 
శబ్దించుటచే, కూజతీ=మోగుచున్నదై, అథ =పిమ్మట, ఆవివేశ=ఆ శాలయందు (ప్రవేశించెను. 
తాత్సర్యము : అంత ఆ మోహిని ఏనుగు తొండముల వంటి తొడలు గలదియు మేలైన 
పట్టుపుట్టముగట్టి నితంబభారమైన మందమైన గమనము గలదై యౌవన మదమునందేలు 
కన్నులు గలదియు కనక కుంభముల వంటి స్తనములు గలదియు చేత నమృత కలశమును 
ధరించి బంగారందెలు ఘల్లు ఘల్లుమని మైోయుచుండగా ఆ శాలయందు ప్రవేశించెను. 


శ్లో; తాం శ్రీసఖీం కనకకుణ్ణలచారుకర్ణనాసాకపోలవదనాం పరదేవతాఖ్యామ్‌। 

సంవీక్ష్య సంముముహురుత్నితవీక్షణేన దేవాసురా విగళితస్తనపట్టికాయామ్‌!! 18 
ప్రతిపదార్థము : తాం శ్రీ సఖీమ్‌=ఆ లక్ష్మిసఖురాలయిన, కనక కుండల... వదనామ్‌=కనక 
కుండల=పైడి కమ్మలచే, చారు=సుందరమైన, కర్ణ=చెవులు, నాసా కపోల వదనామ్‌=ముక్కు 
చెక్కిళ్ళు, మొగము గలదియు, పరదేవతా +ఆఖ్యామ్‌ =పరదేవతయను పేరు కలదియు, 
విగళితస్తనపట్టికాయామ్‌=జాటిన చనుంగవపై పయటగలదైన, తామ్‌=ఆ మోహిని, 
దేవాసురాః=దేవాసురులు, ఉత్సిత వీక్షణేన=జనించిన భయముతో గూడినదై, సంవీక్ష్య= 
వీక్షించి, సంముముహుః=మిక్కిలి మోహమునొందిరి. 


దశమో౭_ధ్యాయః 

ఈ అధ్యాయమునందు దైత్యులు మత్సరమున సురలతో యుద్ధము ప్రారంభించిరి. 
సురలు దైత్యుల మాయచే విషణ్ణలుకాగా హరియు ఓదార్చుట భక్తులుగానివారికి అమృత ప్రాప్తి 
లేదని చెప్పబడినది. భక్తులపై మత్సరము పూనుట వలన ప్రాణహానియు కలుగుచున్నది. 

దేవాసురయుద్ధము 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఇతి దానవదైతేయా నావినన్నమృతం నృప। 

యుక్తాః కర్మణి యత్తాశ్చ వాసుదేవపరాజ్యుఖాః॥। 1 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, ఇతి=ఇట్లు, దానవదైతేయాః=దానవులు, దైత్యులు, కర్మణి= 
క్షీరసాగర మధన క్రియయందు, యుక్తాః=కూడుకొన్న వారయ్యు, యత్తాః=గర్వించినవారై, 
వాసుదేవపరాజ్యుఖాః=విష్ణువునకు పెడమొగము పెట్టినవారై, అమృతమ్‌=అమృతమును, 
న+అవిందన్‌=పొందలేదు. 
తాత్పర్యము : ఇట్లు దైత్యులు, దానవులు సురలవలెనే పాలకడలిని ద్రచ్చుకార్యము నందు 
సమానులై (శమవడినవారయ్యు పొగరుబోతులై మవోవిష్ణువునకు బెడమొగము 
గలవారైనందున అమృతమునుం బొందలేకపోయిరి. 
శ్లో సాధయిత్వామృతం రాజన్‌ పాయయిత్వా స్వకాన్‌ సురాన్‌। 

పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః॥। 2 
ప్రతిపదార్థము * రాజన్‌=ఓ రాజా!, విష్ణువు, అమృతమ్‌ =అమృతమును, సాధయిత్వా= 
సంపాదించి, న్వకాన్‌ నురాన్‌ =స్వీయులైన సురలను, పాయయిత్వా=త్రాగింవజేసి, 
సర్వభూతానాం పశ్యతామ్‌=ఎల్ల ప్రాణులు చూచుచుండ, గరుడవాహనః=గరుడునిపై నెక్కి 
యయౌ =వెళ్ళిను. 
తాత్పర్యము : విష్ణువు ఇట్లు అమృతమును సాధించి సురలకుంద్రాగనిచ్చి ఎల్లవారు 
చూచుచుండందాను గరుడునెక్కి వెళ్ళెను. 
శ్లో సపత్నానాం పరాంసిద్ధిం దృష్ట్వా తే దితినన్దనాః। 

అమృష్యమాణా ఉత్పేతుర్దేవాన్‌ ప్రత్యుద్యతాయుధాః॥। తి 
ప్రతిపదార్థము : సపత్నానామ్‌ =శత్రువులైన సురలయొక్క పరాంసిద్ధిమ్‌ =ఉత్కృష్టమైన అమృత 
సిద్ధిని, దృష్ట్వా=చూచి, తే=ఆ, దితినందనాః=దైత్యులు, అమృష్యమాణాః=సహింపరానివారై, 
దేవాన్‌ ప్రతి=దేవతలను గూర్చి, ఉద్యత +ఆయుధాః=హస్తములందు ధరించిన ఆయుధములు 
గలవారై, ఉత్పేతుః=సురల పైంగవిసిరి. 
తాత్పర్యము : తమకుంశత్రువులైన వేల్పులు అమృతమను ఫలసిద్ధిని పొందినవారగుటను 
చూచి యోర్వలేనివారై దేవతలను సంహరింప నాయుధములంబూని సురల పైంగవిసిరి. 
శ్లో। తతః సురగణాః సర్వే సుధయా పీతయైధితాః। 

ప్రతి సంయుయుధుః శ[స్రెర్నారాయణపదా(శ్రయాః॥ 4 


అష్టమస్యన్ధః - నవమో౭-_ ధ్యాయః 109 


శో తే పాలయన్తః సమయమసురాః స్వకృతం నృష। 

తూష్టీమాసన్‌ కృత స్నేహాః స్ర్రీవివాదజుగుప్పయా॥ 22 
ప్రతిపదార్థము : తే=ఆ, అసురాః=అసురులు, తత్‌+కృతమ్‌=ఆ మోహిని ఏమిచేసిన, ఏమీ 
అనకూడదని, సమయమ్‌=ఒడంబడికను, పాలయంతః=పాలించుచు, కృత స్నేహాః=ఆమెతో 
గావించిన నెయ్యముగలవారై, స్తీ వివాద జుగుప్పయా=స్ర్తీతో వాదమునకు పెట్టుకొనుట 
అసహ్యమగుటచే, తూష్టీం ఆసన్‌=మిన్నకుండిరి. 
తాత్పర్యము : ఆయసురులు మోహిని చెప్పిన ప్రకారము సమ్మతించినవారైనందున ఆ 
యేర్పాటునుంబాలించువారై ఆమెయందు గల నెయ్యముతో స్త్రీతో వాదము పెట్టుకొనుట 
అసహ్యముగానుండునని తలంచి మిన్నకుండిరి. 


శో తస్యాం కృతాతిప్రణయాః ప్రణయాపాయకాతరాః। 

బహుమానేన చాబద్దా నోచుః కిబ్బన విప్రియమ్‌॥ 23 
ప్రతిపదార్థము తస్యామ్‌=ఆ మోహినియందు, కృత +అతి ప్రణయాః=చేయబడిన మిక్కిలి 
డ్రైమగలవారును, ప్రణయ +అపాయకాతరాః=(ప్రేమ వీడునను భయముగలవారై, 
బహుమానేన =గౌరవముచే, ఆబద్దాఃచ=కట్టుబడినవారై, కించన=ఇంచుక, విప్రియమ్‌= 
అనిష్టమును, న+ఊచుః=వంచించరైరి. 
తాత్పర్యము : దైత్యులా మోహినీ దేవత యందత్యంతప్రేమగలవారై ఏమనిన ఆమె (ప్రేమకు 
గురికాకపోవుదుమేమో అన్న భయముగలవారై ఈ దేవతలు కృపకాని వీరు మొదట 
సుధాపానము చేయుదురు గాక. మీరుదారులు. క్షణకాలము నిరీక్షించుచుండుడు అనునిట్లు 
బహుమానవాక్యముచే కట్టుబడినవారై సమయపాలనముచే ఇట్టి కారణములచే నేమియు 
ననిష్టకార్యమును వచింపరైరి. 
శ్లో దేవలిజ్ఞప్రతిచ్చన్నః స్వర్భానుర్దేవసంసది। 

ప్రవిష్టః సోమమపిబచ్చన్దార్మాభ్యాణ్బ సూచితః॥ 24 
ప్రతిపదార్థము : దేవలింగ ప్రతిచ్చన్నః=దేవతల వేషముచే తెలియబడనివాడై, స్వర్భానుః 
=రాహువు, దేవసంసది=దేవతలపంక్తియందు సూర్యచంద్రుల మధ్య, ప్రవిష్టః=ప్రవేశించిన 
వాడై, సోమమ్‌ =అమృతమును, అపిబత్‌ =త్రాగెను, చంద్రార్మాభ్యామ్‌ =చంద్రసూర్యులచే, 
సూచితః=సూచింపబడెను. 
తాత్సర్యము : దేవతలవంటి వేషమును ధరించి తన రూపు తెలియనివాడై రాహువు దేవతల 
మధ్య ప్రవేశించి సూర్యచంద్రుల నడుమ గూర్చుండి అమృతమును ద్రావెను. ఆ సంగతి 
సూర్యచంద్రులు విష్ణువునకు సూచించిరి. 
శ్లో చక్రేణ క్షురధారేణ జహార పిబతః శిరః! 

హరిస్తస్య కబన్థస్తు సుధయాష్లావితో౭_పతత్‌॥ 25 
ప్రతిపదార్థము : హరిః=విష్ణువు, క్షుర ధారేణ=పదునైన వాడిదగు, చక్రేణ=తన చక్రముతో, 
పిబతః=అమృతమును (గోలు ఆ రాహువు యొక్క శిరః=శిరస్సును, జహార=హరించెను, 


110 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ఛిద్రము చేసెను. తస్య=ఆ రాహువు యొక్క కబంధస్తు=శరీరము మొండెము మాత్రము, 
సుధయా=అమృతముచే, ఆప్లావితః=స్పృశింపబడనిదై, అపతత్‌ =క్రిందబడెను. 
తాత్పర్యము : విష్ణువు తన చక్రమున నమృతమును గోలు నారాహువు శిరసు నుండి 
ఖండించెను. వాని శరీరము మొండెము మాత్రము అమృత స్పర్శలేనిదై క్రిందబడిపోయెను. 
శ్లో శిరస్త్వమరతాం నీతమజో (గహమచీక్టపత్‌। 

యస్తు పర్వణి చన్దార్మావభిధావతి వైరధీః॥। 26 
ప్రతిపదార్థము : శిరస్తు=శిరస్సు మాత్రము, అమరతామ్‌=అమరత్వమును (అమృత 
పానమును), నీతః=పొందెను, అజః=(బ్రహ్మ, గ్రహమ్‌=ఆ రాహువును, (గహమునుగ, 
అచీక్షపత్‌=కావించెను. యస్తు=ఏ రాహువు, వైరధీః=వైర బుద్ధిగలవాడై, పర్వణి=పూర్ణిమ, 
అమావాస్య అను పర్వదినములందు, చంద్రార్మేచంద్రుని సూర్యుని, అభిధావతి =పర్వెత్తి 
పట్టుచున్నాడు. 
తాత్పర్యము : ఆ రాహువు శిరము అమృతపానమున అమరత్వమును బొందెను (మృతి 
లేమిని). బ్రహ్మ అజుడా శిరోమాత్ర రాహువును నవగ్రహములలో నొక్కనిగా నేర్చరిచెను. ఆ 
యీసునందున్న రాహువు పూర్ణిమయందు చంద్రుని అమావాస్యయందు సూర్యుని 
పట్టుచున్నాడు. అదియే గ్రహణమగును. 
శ్లో పీతప్రాయేల_మృతే దేవైర్భగవా అల్లోకభావనః। 

పశ్యతామసురేన్హాణాం స్వరూపజ్ఞుగృహే హరిః 27 
ప్రతిపదార్థము : దేవైః=దేవతలచే, అమృతే=అమృతము, పీతప్రాయే=సరాసరి త్రాగబడినది 
కాగా, లోకభావనః=లోకముల సృజించు కర్తయైన, భగవాన్‌ =విష్ణు భగవంతుడు, 
అసురేంద్రాణామ్‌ =అసుర శ్రేష్టులు, పశ్యతామ్‌ =చూచుచుండగానే, విభుః/హరిః=లోక ప్రభువు, 
స్వరూపమ్‌=తన రూపమును, జగ్భహే=గ్రహించెను. 
తాత్పర్యము : దేవతలందటును సుధాపానము గావించినవారయినంతన లోకముల 
సృజించువాడయిన విష్ణువు లోకప్రభువు అసురేంద్రులు చూచుచుండగనే తన రూపమును 
(గ్రహించెను. 
శః! ఏవం సురాసురగణాః సమదేశకాల హేత్వర్థకర్మ మతయో౭_పి ఫలే వికల్పాః। 

తత్రామృతం సురగణాః ఫలమజ్ఞుసాపుర్యత్సాద పజ్కజరజఃశ్రయణాన్న దైత్యాః॥28 

హరి భక్తులయుద్యమమే ఫలించును. ఇతరులకు ఫలించదని ఈ ఆఖ్యానము 
యొక్క తాత్పర్యము చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ (ప్రకారము, సురాసురగణాః=సురాసురగణములు, సమ... 
తయః అపి, సమ=సమానములైన, దేశ=ప్రదేశమునందు చేరుట, కాల=కాలము, హేతుః 
=సాధన కారణమగు మందరాద్రిని తెచ్చారు, అర్థ=సముద్రమునందు ఓషధులను దెచ్చి 
యుంచుట, కర్మమతయః=లోనగు కర్మలందు నిమగ్నమైన మనసు కలిగినవారైనను, ఫలే= 
ఫలప్రాప్తిలో, వికల్పాః=ఖిన్నులైన, ఫలము కొందటికి లభించుట, కొందటికి లభింపకపోవుట 


అష్ట్రమస్మున్ధః - నవమో9£_ ధ్యాయః 111 


ఏర్పడినది, ఇది వైచిత్ర్యము గలవారైరి. ఫలమునందు వైషమ్యము గలవారైరి అని అర్థము. 
తత్ర=వారియందు, యత్‌+పాదపంకజ రజః శ్రయణాత్‌=ఏ విష్ణుని పాదపద్మముల పరాగము 
నాశ్రయించుట వలన, సురగణాః=దేవగణాలు, అమృతం ఫలమ్‌ =అమృతఫలమును, 
అంజసా=ళీఘ్రముగా, ఆపుః=పొందినారు, న దైత్యాః=దైత్యులు పొందలేదు. 
తాత్పర్యము : ఇట్లు దేవాసురులు దేశకాలానుగుణముగాంబ్రయత్నించి మందరాద్రి గొని 
తెచ్చి ఓషధులను సముద్రమునందు మధించుటలోనగు కార్యములందు శ్రమకుంబాల్పడుట 
ఇరుతెగలవారికి సమానమైనను ఫలప్రాప్తియందు మాత్రము కొందటికి ఫలము లభించి 
కొందరికి లభింపకపోవుట అను వైషమ్యము గలిగి దేవతలు హరిపాదపద్మపరాగము 
నాశ్రయించుట కారణముగా అమృతఫలమును పొందగలిగిరి. అట్లుగాని వారగుటచే 
దైత్యులమృతమును బొందలేకపోయిరి. 
శ్లో! యద్‌ యుజ్యతే£_ సువసుకర్మమనోవచోఖిర్దే హాత్మ జాదిషు నృభిస్తదసత్‌ పృథక్వాత్‌। 
తైరేవ సద్‌ భవతి యత్రియతే౭_ పృథక్త్వాత్‌ సర్వస్య తద్భవతి మూలనిషేచనం యత్‌॥॥29 
ప్రతిపదార్థము : నృభిః=నరులచే, అసువ సుకర్మ మనోవచోఖభిః=ప్రాణము, ధనము, కార్యము, 
మనస్సు, వాక్కులోనగు వానిచే, దేహ +ఆత్మజాదిషు =దేహము పుత్రులులోనగు వారి 
విషయమై, యద్‌ =ఏది, యుజ్యతే =చేయబడుచున్నదో దేవాదుల కొరకు ఏది చేయబడు 
చున్నదో, అది పృథక్తాత్‌ =భేదాశయమగుట వలన, శాఖలకు నీరు పోసినట్లు, అసత్‌= 
వ్యర్థమగుచున్న తైః ఏవ=ఆ ప్రాణాదులచే తన, యత్‌[క్రియతే =ఏది ఈశ్వరోద్దేశముచే 
చేయబడుచున్నదో, తత్‌=అది, అప్ఫథక్త్వాత్‌ =భేదాశయములేనిదగుట వలన, ఈశ్వరుడు 
సర్వత్ర కూడియున్న వాడగుట వల్ల, మూల నిషేచనమ్‌ =చెట్టు మొదలు నీరుపోయుట 
చేత, సర్వస్య =శాఖాదులకన్నిటికి వలె, సత్‌+భవతి=మహాఫలముగలదనుచున్నాడు. 
తాత్సర్యము : పృథక్త్వమును పర్యాలోకించి భేదదృష్టితో దేహాద్యుద్దేశ్యమున ఏది జేయబడునో 
అది అసత్తు. అపృథక్త్వమును పర్యాలోకించి ఈశ్వర దృష్టిచే చేయునది యేదియో అది 

నరులు ప్రాణము, ధనము, కర్మము, మనస్సు, వాక్కులోనగువానిచే దేహము 
నందును పుత్రాదులందును భీతిగలవారై వాని సౌఖ్యమునకై యే క్రియ చేయబడుచున్నదో 
అది వ్యర్థమగుచున్నది. ఏలయన ఆ కార్యములో నేను నావారు ఇతరులు అను భేదదృష్టి 
గలిగి యున్నందువలన నట్లుగాక! ఆ ప్రాణాదుల చేత ఈశ్వరునుద్దేశించి చేయు క్రియ 
మహాఫలము గలదగుచున్నది. ఏలయన నేను నాది అను భేదదృష్టి లేకపోవుట వలన 
నట్లగుచున్నది. స్వార్థముననుసరించి చేయు క్రియయంతయు వ్యర్థము. ఈశ్వర ప్రీతిచేయు 
కర్మ యంతమున ఫలము - చెట్టు కొమ్మలపై నీరుపోసిన చెట్టు ఎంతమాత్రము పెరుగును. 
పైగా చెట్టు ఎండిపోవును. వ్యర్థమగును. అట్లుగాక చెట్టు మొదటియందు నీరు పోసిన 
చెట్టు కొమ్మలకు జీవనాధారమై చెట్టు ఎట్లు బ్రతికి పెరుగునో అట్లె ఈశ్వర ప్రీతి కర్మ 
సమస్తమునకు దోహదమగుచున్నది. 

ఇతి శ్రీమద్భాగవతే అష్టమస్ముంధే నవమోా ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమునందు అష్టమన్థుంధమున నవమాధ్యాయము. 


116 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో వైరోచనో బలిః సంఖ్యే సోల సురాణాం చమూపతిః। 

యానం వైహాయసం నామ కామగం మయనిర్మితమ్‌॥ 16 
ప్రతిపదార్థము : వైరోచనః=విరోచను కుమారుడు, సః=ఆ, బలిః=బలి చక్రవర్తి, సంఖ్యే= 
యుద్ధమునందు, అసురాణామ్‌ =అసురులకు, చమూపతిః=సేనాపతియాయెను. యానమ్‌= 
వాహనము, మయనిర్మితమ్‌ =మయునిచే నిర్మింపబడిన, వైహాయసం నామ=ఆకాశమున 
సంచరించుటను బట్టి వైహాయసమను ప్రసిద్ధిగలదై, కామగమ్‌=ఇచ్చమెయి పోవునది 
యయ్యెను. 
తాత్సర్యము : విరోచనుకుమారుడు బలిచక్రవర్తి అసురుల సేనాపతిగా నుండెను. అతనికి 
మయుడు నిర్మించినదై ఆకసమున నిచ్చవచ్చినట్లు పోగలదై వైహాయసమనునది విమానము 
వాహనమయ్యెను. ఆ యానమును బలి యధిష్టించెను. 
శ్లో సర్వస[జ్ఞామికో పేతం సర్వాశ్చర్యమయం ప్రభో! 

అప్రతర్మ్యమనిర్దెశ్యం దృశ్యమానమదర్శనమ్‌॥। 17 
ప్రతిపదార్థము : ప్రభో=ఓ ప్రభూ!, సర్వసంగ్రామిక +ఉపేతమ్‌ =సమస్తమైన యుధ్ధ 
పరికరములతోం గూడినదై, సర్వ+ఆశ్చర్యమయమ్‌ =అన్ని అచ్చెరువులకు స్థానమై, 
అప్రతర్మ్య్యమ్‌ =ఊహింపరానిదై, అనిర్దేశ్యమ్‌ =ఇట్లు అని నిర్దేశింపగానిదై, దృశ్య్వమానమ్‌ =కన్పట్టు 
చున్నదై, అదర్శనమ్‌ =కన్పట్టనిదై యుందెను. 
తాత్పర్యము : ఆ విమానము యుద్ధమునకు వలయు నాయుధములన్ని గలదై అన్ని 
వింతలకునికి పట్టె మనమున నూహింపను వాక్కుచేంజెప్పనుగానిదై కన్పట్టుచు క్షణములో 
కన్పట్టనిదై వెలుగొందెను. 
శ్లో ఆస్థితస్తద్‌ విమానాగ్ర్యం సర్వానీకాధి పైర్యతః। 

వాలవ్యజనఛత్రాగ్రై రేజే చన ఇవోదయే॥ 18 
ప్రతిపదార్థము : తత్‌+విమానాగ్ర్యమ్‌=ఆ విమానశ్రేష్టమును, ఆస్థితః=ఎక్కి కూర్చున్నవాడై 
బలి, సర్వ+ఆనీక +అధి పైః=ఎల్ల సేనాపతులతో, వృతః=కూడుకొని, వాలవ్యజనఛత్రా గ్రైః 
=చమరీ మృగముతోక వెంట్రుకల వింజామరల చేతను, గొడుగుల చేతను, ఉదయే= 
ఉదయాద్రి శిఖరమందున్న, చండ్ర ఇవ=చంద్రుడు వలె, రేజే=విరాజిలైను. 
తాత్పర్యము : ఆ బలి చక్రవర్తి యుత్తమమైన ఆ విమానమునెక్కి ఎల్ల సేనాపతులను గూడి 
ఛత్రచామరములతో ఉదయగిరి శిఖరమందున్న చంద్రుడువలె విరాజిల్లెను. 


శో I తస్యాసన్‌ సర్వతో యానైర్యూథానావమృతయో౭_ సురాః। 


నముచిః శమృ్బరో బాణో విప్రచిత్తిరయోముఖః॥। 19 
శ్లో ద్విమూర్ధా కాలనాభో9.థ ప్రహేతిర్దేతిరిల్వలః। 
శకునిర్భూతసన్హాపో వజదంప్షో విరోచనః॥ 20 


శః హయగ్రీవః శజ్ముశిరాః కపిలో మేఘదున్లుభిః। 
తారకశ్చక్రదృక్‌ శుమ్మో నిశుమ్మో జమృ ఉత్మలః॥। 21 


అష్టమస్మునః - దళమో౨౭_. ధ్యాయః 113 


ప్రతిపదార్థము : తతః=అంత, సురగణాః=దేవగణములు, పీతయా=త్రాగబడిన, సుధయా= 
అమృత ముచే, ఏధితాః=పెంపొందినవారై, నారాయణ పదాశ్రయాః=నారాయణునందు 
ఆసక్తులైనవారై, శ[స్తై=కైదువులతో, ప్రతిసంయుయుధుః=దైత్యుల నెదుర్మొని యుద్ధమొనర్చిరి. 
తాత్సర్యము : అంత దేవగణములు అమృతమును ద్రావి దేహబలము ఉత్సాహము ఎక్కువ 
కాగా విష్ణువునందు పరమభక్తిగలవారు దైత్యుల నెదుర్మొని కయ్యమొనర్చిరి. 


శ్లో; తత్ర దేవాసురో నామ రణః పరమదారుణః। 

రోధస్యుదన్వతో రాజంస్తుములో రోమహర్షణః॥ ర్‌ 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజ!, త(త్ర=అచ్చట, దేవాసురః=దేవతలకు అసురులకు 
సంబంధించినదైన, రణః=సంగ్రామము, పరమదారుణః=మిగుల భయంకరమై, ఉదన్వతః 
=సముద్రము యొక్క రోధసి =తీరమునందు, తుములః=సంకులమై, రోమహర్షణః=గగుర్పాటు 
కలిగించునదై ఆయెను. 
తాత్పర్యము : అప్పుడు దేవాసురులకు మిక్కిలి దారుణమైన రణము సముద్ర తీరమందు, 
సంకులమైన గగుర్పాటు కలిగించునదై ప్రారంభమయ్యెను. 
శో తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధమనసో రణే! 

సమాసాద్యాసి భిర్చాణై ర్నిజఘ్నుర్వివిధాయుథై:॥ 6 
ప్రతిపదార్థము : తత్ర=ఆ, రణే=యుద్ధమునందు, సంరబ్ధమనసః=చెలరేగిన కోపోద్రేకము 
గల, సపత్నాః=దాయాదులు, తే=ఆ సురాసురులు, వివిధాయుధైః= పెక్కులు ఆయుధములు 
గలవారై, సమాసాద్య=సమీపించి, అన్యోన్య=ఒకరినొకరు, అసిభిః=ఖద్దముల చేత, బాణెః 
=బాణముల చేత, నిజఘ్నుః =కొట్టుకొనిరి. 
తాత్సర్యము : ఆ రణమునందు దాయాదులైన ఆ దేవదానవులు పెక్కు కైదువులు పూని 
కోపోద్రేకమున వడివడింగలిసి యొండొరులు కటారుల చేతను అమ్ముల చేతను కొట్టుకొనిరి. 
శ్లో శజ్ఞ్ధతూర్యమృదజ్ఞానాం భేరీడమరుణాం మహాన్‌! 

హస్త్య్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనో౭£_ భవత్‌! 7 
ప్రతివదార్భము : శంఖతూర్యమృదంగానామ్‌=శంఖములు లోనగు వాద్యములు, 
మృదంగములను వానియొక్కయు, భేరీడమరుణామ్‌=నగారాలు, డమరుకములు వాద్యముల 
యొక్క నదతామ్‌ =అజచుచున్ను హస్తి+అశ్వరథ పత్తీనామ్‌=ఏనుగులు గుజ్బములు, రథముల 
కాల్బలము యొక్క నిస్వనః=శబ్దము, మహాన్‌=దొడ్డది, అభవత్‌=ఆయెను. 
తాత్పర్యము : ఆ సంగరమునందు శంఖములు, దుందుభులు, డమరుగములులోనగు 
వాద్యముల యొక్క ఏనుగుల ఘీంకారములు, గుజ్బముల సకిలింపులు, యుద్ధవీరుల 
సింహనాదములు, రథముల (మోతలు లోనగునవి చేరి దొడ్డ శబ్దము విననయ్యెను. 
శ్లో రధినో రధిభిస్తత్ర పత్తిభిః సహ పత్తయః। 

హయా హయెరిభాశ్చేభైః సమసజ్ఞన్త సంయుగే॥ 8 
ప్రతిపదార్థము : తత్ర=ఆ, సంయుగే=యుద్ధమునందు, రథినః=రథము నధిష్టించిన రథికులు, 
రథిభిః=రథికుల తోడను, పత్తయః=కాలుబంట్లు, పత్తిభిిసహ=కాలుబంట్ల తోడను, హయాః 


114 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


=అశ్వములు, హయైః=అశ్వములతోడ, ఇభాః=ఏనుగులు, ఇబైః=ఏనుగులతోడను, 
సమసజ్ఞంత=కలియబడి సంగరముకావించెను. 
తాత్పర్యము : ఆ యుద్ధమునందు రథికులు రథికులతోడను, కాలుబంట్లు కాలుబంట్ల 
తోడను, అశ్వములశ్వములతోనూ, ఏనుగులు ఏనుగులతోడను కలియబడి పోట్లాడెను. 
శ్లో ఉషైః కేచిదిఖైః కేచిదపరే యుయుధుః ఖరైః। 

కేచిద్‌ గౌరమృగైర్భక్షైర్తీపి భిర్హరి భిర్భటాః॥ 9 
ప్రతిపదార్థము : కేచిత్‌=సురాసురులలో కొందటు, భటాః=బంట్లు, ఉష్టైఃలొట్టిపిట్టలతోను, 
కేచిక్‌=కొందటు, ద్విపైః=గజములతోను, అపరే=ఇతరులు, ఖరైః=గాడిదల మాద, కేచిత్‌= 
కొందరు, గౌరమృగైః=సివంగుల చేత, బుక్షై=ఎలుగుబంట్లచేత, ద్వీపిభిః =పెద్ద పులులచేత, 
హరిభిః=సింహములచేత, యుయుః=వచ్చిరి. 
తాత్పర్యము : ఆ దేవాసురులందు వీరభటులు కొందజు ఒంటెల మీదను, కొందటబు 
ఏనుగుల మీదను, మథికొందరు గాడిదల మీదను, కొందజు సివంగుల మీదను, గొందటు 
ఎలుగుల మీదను, గొందరు బెబ్బులుల మీదను కొందరు సింహముల మీదను ఎక్కి 
వచ్చిరి. 
శ్లో గృధైః కబ్మైర్చకైరన్యే శ్యేనభా సైస్తిమిజ్లిలైః। 

శరభైర్మహిషైః ఖడ్గెర్లో వృ షైగ్గవయారుణైః॥। 10 
ప్రతిపదార్థము : గృధైఃకంకైః=గ్రద్దలతో రాంబులుగులతో (బోరువల మీద) వృకైః=తోడేళ్ళతో, 
శ్యేనభాసైః=డేగలతో, తిమింగిలైః=తిమింగిలములనే పెద్ద చేపలతోను, శరభైః=సింహమును 
జంపు ఎనిమిది కాళ్ళ మృగములతోను, మహిషైః=ఆబోతుల మీదను, గవయారుణైః= 
గురుపాయులతో, గోవృషైః=చమరీ మృగములతో ఎక్కి వచ్చిరి. 


తాత్సర్యము ఏ కొందటు గ్రద్దలపైనను, బోరువల మీదను, డేగల మీదను, తిమింగలముల 
పైన, ఎనిమిది కాళ్ళు కలిగి సింహమును జంపు శరభములపైనను, అడవి దున్నపోతుల 
పైనను, ఖద్ధమృగముల మీదను, ఆబోతుల మీదను, గురుపాయల మీదను, చమరీ 
మృగముల మీదను ఎక్కివచ్చిరి. 
శ్లో॥  శివాభిరాఖుభిః కేచిత్‌ కృకలాసైః శశైర్నరైః। 

బసెరేకే కృష్ణసారై ర్హంసైరన్యే చ సూకరైః॥। 11 
ప్రతిపదార్థము : కేచిత్‌=కొందటు, శివాభిః=నక్కల తోడను, ఆఖుఖిః=ఎలుకల తోడను, 
కృకలాసైః=తొండల తోడను, శశైః=కుందేళ్ళతోను, నరైః=నరులతోను, ఏకే =కొందటు, బస్తైః 
=మేకపోతులతోను, కృష్ణసారైః=జింకలతోను, హం సైః=అంచలతోను, అన్యే=ఇతరులు, 
సూకరైః=అడవి పందులతోను గూడి వచ్చిరి. 
తాత్పర్యము * కొందటు నక్కలు, ఎలుకలు, తొండలు, కుందేళ్ళు, నరులు అనువాని మీదను 
కొందటు మేకపోతులు, జింకలు, హంసలు అను వాహనముల మీదను, ఇతరులు అడవి 
పందులను ఎక్కి వచ్చిరి. 


అష్టమస్యృన్ధః - దళమో౨౭_. ధ్యాయః 115 


శ్లో॥ అన్యే జలస్థలఖగైః సత్వెర్వికృతవిగ్రహైః। 

సేనయోరుభయో రాజన్‌ వివిశుస్తేత గ్రతో౭_ గ్రతః।॥ 12 
ప్రతిపదార్థము : రాజన్‌ =ఓరాజా!, అన్యే=ఇతరులు, జలస్థలఖగైః=నీటి యందును, 
నేలయందును సంచరించు పక్షుల చేతను, వికృతవిగ్రహైః=వికారమైన శరీరములుగల, 
సత్వ్వెః=జంతువుల చేతను వహింపబడినవారై, ఉభయోః సేనయోః =సురాసురుల రెండు 
సేనలయందు, అ(గతః అగ్రతః=ముందుముందుగా వివిశుః=ప్రవేశించిరి. 
తాత్పర్యము : ఓ రాజా! ఇతరులు కొందటు నీటి పక్షులపైనను నేల మీదను సంచరించు 
పక్షుల మీదను వికారపు శరీరములు గల జంతువుల మీదనెక్కి ఉభయసేనలలోని భటులు 
యుద్ధరంగమున ప్రవేశించిరి. 
శ్లో! చిత్రధ్వజపటై రాజన్నాతపతైః సితామలైః। 

మహాధనైర్వ[జ్రదజ్జర్వ్యజనై ర్బర్ణచామరైః॥ 13 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓరాజా!, చిత్రధ్వజపటైః=వివిధములైన రంగులు గల టెక్కెముల 
వస్త్రముల చేతను, సిత+అమలైః=తెల్లని స్వచ్భములైన, ఆతపత్రైః=గొడుగుల చేత, మహాధనైః 
=గొప్ప విలువలగలవై, వ(జ్రదండైః=వ(జ్రముల కాడలు గల, వ్యజనైః=వీవనల చేత, 
బర్హచామరైః=నెమలి ఈకల వింజామరల చేతను (ప్రకాశించువారు, 
తాత్పర్యము : పలువన్నెల టెక్కెముల గుడ్డల చేతను, తెల్లని స్వచ్చములైన గొడుగుల చేత 
ఎక్కువ విలువ గలిగి వజపు పిడులుగల వీవనల చేత నెమలి పురుల వింజామరల చేతను 
(ప్రకాశించువారును. 
శో వాతోద్దూతోత్తరోష్టీ షైరర్చిభిర్వర్మభూషణైః। (స్పుదృగ్భిర్వజ) 

స్ఫురద్భిర్విశదైః శస్తెః సుతరాం సూర్యరశ్శిభిః॥। 14 
ప్రతిపదార్థము స వాత+ఉద్భూత +ఉత్తర +ఉష్టీ షైః =వాయువుచేనెగురగొట్టబడిన ఉత్తరీయము 
లచే తలగుడ్డల చేతను, ఉద్భగ్భిః స్వనద్భిః=మోగుచున్న వజభూష[త్రః=వజ నగల చేత, 
సూర్యరశ్మిభిః=సూర్య కిరణములతో, సుతరామ్‌=మిక్కిలి, స్ఫురద్భిః=ప్రకాశించు, వివిధైః 
=పలురకములైన, శస్తైః=కైదువుల చేతను మెజయుచున్నారు. 
తాత్పర్యము : గాలిచేనెగురు పై పంచెలు తలగుడ్డల చేతను, మోగుచున్న వజపు నగల 


కూ 


చేతను సూర్యకిరణములట్లు మిక్కిలి మెజియు పెక్కు రకముల కైదువులచే బ్రకాశించుచున్నారు. 


శ్లో దేవదానవవీరాణాం ధ్వజిన్యౌ పాణ్ణునన్దన। 

రేజతుర్వీరమాలాభిర్యాదసామివ సాగరౌ॥ 15 
ప్రతిపదార్థము : పాండునందన=పాండుకుమారా!, దేవదానవవీరాణామ్‌ =దేవతలయు 
దానవులయు వీరులయొక్క ధ్వజిన్వా=రెండు సేనలు, వీరమాలాభిః=వీరుల పంక్తులచేతను, 
యాదసామ్‌ (మాలాభిఐ=జలజంతువుల పంక్తులచే, సాగరౌ ఇవ=రెండు సముద్రములవలై, 
రేజతుః=(ప్రకాశించెను. 
తాత్సర్యము : ఆ దేవాసుర వీరుల సేనలు రెండును జలజంతువుల పంక్తులచే సాగరములవలె 
వీరుల పంక్తులచే మెజసెను. 


120 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో త ఏవమాజావసురాః సురేన్హా ద్వన్స్వేన సంహత్య నియుధ్యమానాః। 

అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా జిగీషవస్తీక్లశరాసితో మరైః॥ 85 
ప్రతిపదార్థము : తే సురేంద్రాః=ఆ దేవతలు, ఇంద్రుడు, ఏవమ్‌=ఈ ప్రకారము, ఆజౌ= 
యుద్ధమునందు, అసురాః=అసురులు, ద్వంద్వేన =ద్వంద్వము, జతలుజతలుగా, సంహత్య= 
ఢీకొని, నియుధ్యమానాః=యుద్ధము చేయుచున్నవారై, అన్యోన్యమ్‌=ఒండొరులను, ఆసాద్య= 
సంహరించి, ఓజసా=బలముతో, జిగీషవః=జయింపబడినవారై, తీక్టకరాసి తోమరైః=వాడియెన 
బాణముల చేతను, ఖద్దముల చేతను, బల్లెకోలల చేతను, నిజఘ్నుః=పొడుచు కొనిరి, 
కొట్టుకొనిరి. 


తాత్పర్యము : అట్లు ఆ దేవతలు ఇంద్రుడు యుద్ధమున అసురులు జతలుజతలుగా ఢీకొని 
యుద్ధము చేయుచు నొండొరులను సంహరించి జయింపగోరినవారై వాడియైన బాణముల 
చేతను ఖడ్గముల చేతను బల్లెకోలల చేతను పొడుచుకొని కొట్టుకొనిరి. 


శ్లో ముసుండిభిశ్చక్రగదేష్టిపట్టి తైః శక్ష్యుల్ముకైః ప్రాసపరశ్వథైరపి। 

నిస్త్రింశభలైః పరిఘైః సముద్గరైః సభిన్టిపాలైశ్చ శిరాంసి చిచ్చిదుః॥ 36 
ప్రతిపదార్థము : ముసుండిభిః=కొయ్య గుదియల చేత, చక్రగదా +ఇష్టిపట్టి శై=చక్రముల 
చేతను, గదల చేతను, కత్తుల చేతను, అడ్డకత్తుల చేతను, శక్తి + ఉల్ముకైః=చిల్లకో లల చేతను, 
కొజవి కట్టెల చేతను, ప్రాసపరశ్వథైరపి=ఈటెల చేత, గండ్రగొడ్డళ్ళచేతను, నిస్తింశభల్లైః 
=పట్టాకత్తుల చేత, బల్లెముల చేత, సముద్దరైః=సమ్మెటలతో గూడను, సభిందిపాలైశ్చ = 
విడిలవాటు గుదియలతో గూడిన, పరిఘైః=ఇనుప గుదియల చేతను, శిరాంసి =శిరస్సులను, 
చిచ్చిదుః=ఖండించుకొనుచుండిరి. 


తాత్సర్యము : కొయ్య గుదియలచేతను, చక్రములచేతను, గదలచేతను, కత్తులచేతను అడ్డ 
కత్తులచేతను, చిల్లకోలచేతను, కొటవివంటి కైదువులచేతను, ఈటెలచేతను, గండ్ర 
గొడ్డళ్ళచేతను, పట్టా కత్తులచేతను, బల్లములచేతను ఒండొరుల శిరస్సులను ఖండించు 
కొనుచుండిరి. 
శ్లో గజాస్తురజ్లాః సరథాః పదాతయః సారోహవాహా వివిధా విఖండితాః। 
నికృత్తబాహూరుశిరోధరాబ్రయశ్ళిన్నధ్వజజ్యాసి తనుత్రభూషణాః।। 37 
ప్రతిపదార్థము : గజాః=ఏనుగులు, సరథాః=రథములతో గూడ, తురంగాః=అశ్వములు, 
పదాతయః=కాలుబంట్లు, స+ఆరోహవాహాః=రౌతులతో గూడిన గుజ్బములు, ఏనుగులు, 
వివిధాః=వివిధములైనవి, విఖండితాః=ఖండింపబడినవి, నికృత్తబాహూ+ఊరుశిరోధర + 
అంఘ్రయః=నజుకబడిన బాహువులు, తొడలు, కంఠములు, పాదములు గలవో, ఛిన్న 
ధ్వజజ్య+అసి తనుత్ర భూషణాః=ఖండింపబడిన ధ్వజములు, అల్లె త్రాడులు, ఖడ్గములు, 
కవచములు ఆభరణములు గలవారైరి. 
తాత్పర్యము : ఏనుగులు, గుట్బములు, రథాలు, కాల్బలము, గుల్జిపు రాతులు, 
మావటీండ్రును, బాహువులు తెగి, తొడలు విటిగి కంఠములు ఖండితమయి పాదములు 


అష్టమస్మునః - దళమో౨౭_. ధ్యాయః 117 


శ్లో  అరిష్టోం రిష్టనేమిశ్ళ మయశ్చ త్రిపురాధిపః। 

అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః॥। 22 
ప్రతిపదార్థము : అన్యే=ఇతరులు, తస్య=ఆ బలికి, సర్వతః=అన్ని విధములు అగు, యానైః 
=వాహనములతో, యూథానాంపతయః=సేనాపతులు, అసురాః=అసురులు, ఆసన్‌=ఆయిరి. 
తాత్సర్యము : ఆ బలి చక్రవర్తికి నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తుడు, అయోముఖుడు, 
ద్విమూర్తుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసన్తాపుడు, వజదం్రుడు, 
విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, కపిలుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రదృక్కు 
శుంభుడు, నిశుంభుడు, జమ్ముడు, ఉత్మలుడు, అరిష్టుడు, అరిష్టనేమి, మయుడు, 
త్రిపురాధిపుడు ఇతరులు పౌలోమకాలేయులు, నివాత కవచులులోనగువారు సేనాపతులు 
వారివారికిందగిన వాహనములనధిష్టించి సహాయులై నిల్చిరి. 
శ్లో అలబ్ధభాగాః సోమస్య కేవలం క్లేశభాగినః। 

సర్వ ఏతే రణముఖే బహుశో నిర్ణితామరాః।। 23 
ప్రతిపదార్థము : ఏతే సర్వే=వీరందటు, సోమస్య=అమృతము యొక్క అలబ్బ భాగాః=పొందం 
బడని భాగముగలవారును, కేవలమ్‌ =ముఖ్యముగా, క్లేశభాగినః=శమను మాత్రము 
పంచుకొనినవారును, బహుశః =పెక్కు విధములు, నిర్ణిత +అమరాః=జయింపబడిన దేవతలు 
గలవారునై, రణముఖే=యుద్ధమునకు మొగసాల నిలువబడిరి. 


తాత్పర్యము : ఈ సేనాపతులందరు అమృతభాగమును పొందనివారును, మధించిన శ్రమకు 


భాగస్వాములునై పెక్కు విధముల వేల్పులను జయించినవారునై యుద్ధమునకు మొగసాల 
నిలువబడిరి. 


శ్లో సింహనాదాన్‌ విముజ్బున్తః, శజ్ఞాన్‌ దధ్ముర్మహారవాన్‌! 

దృష్ట్వా సపత్నానుల్సిక్తాన్‌ బలభిత్‌ కుపితో భృశమ్‌॥॥ 24 
ప్రతిపదార్థము | సింహనాదాన్‌ =సింహగర్జనను, విముంచంతః=విడుచుచు (చేయుచు), 
మహారవాన్‌=అధిక ధ్వనిగల, శంఖాన్‌=శంఖములను, దధ్యుః=పూరించిరి. బలభిత్‌=బలుడను 
దానవునిగొట్టిన ఇంద్రుడు, ఉల్సిక్తాన్‌ =ఉద్ధతులైన, సపత్నాన్‌=శత్రువులను, అసురులను, 
దృష్ట్వా=కాంచి, భృశమ్‌ =మిక్కిలి, కుపితః=కోపము పొందెను. 
తాత్సర్యము : అసుర సేనాపతులు సింహనాదములు గావించు అధిక ధ్వనిగల శంఖములను 
పూరించిరి. ఇంద్రుడు ఉద్ధతులైన శత్రువులను గాంచి మిక్కిలి కోపము పొందెను. 
శో ఐరావతం దిక్కరిణమారూఢః శుశుభే స్వరాట్‌! 

యథా (స్రవత్‌ ప్రస్రవణముదయాద్రిమహర్చతిః॥ 25 
ప్రతిపదార్థము : స్వరాట్‌=స్వర్గమునకు రాజగు ఇంద్రుడు, దిక్‌ +కరిణమ్‌=దిగ్గజమైన, 
ఐరావతమ్‌ =ఐరావతమును, తెల్ల ఏనుగును, ్రవత్‌+ప్రస్రవణమ్‌ =ప్రవహించు ప్రవాహములు 
గల, ఉదయాద్రిమ్‌=ఉదయపర్వతమును, అహర్చతిః యథా=సూర్యుడు వలె, ఆరూఢః=ఎక్కిన 
వాడయ్యెను. 


118 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : స్వర్గాధిపతి ఇంద్రుడు ప్రవహించు సెలయేళ్ళు గల ఉదయ పర్వతమును 
సూర్యుడట్లు ఐరావతమను దిగ్గజమునెక్కి మెఅసెను. 
శః! తస్యాసన్‌ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః। 

లోకపాలాః సహ గణైెర్వాయ్వగ్నివరుణాదయః॥। 26 
ప్రతిపదార్థము : తస్య=ఆ ఇంద్రునికి, సర్వతః=అన్ని విధములుగ సహాయులై, దేవాః 
=దేవతలు, నానావాహధ్వజ+ఆయుధాః=వివిధములైన వాహనములు, ధ్వజములు, 
ఆయుధములుగలవారు, లోకపాలాః=లోకపాలురు, వాయు+అగ్ని వరుణాదయః=వాయువు, 
అగ్ని వరుణుడులోనగువారును, గణః సహ=వారి వారి దేవతాగణములతో, ఆసన్‌= 
సహాయులైరి. 
తాత్సర్యము : దేవతలు వివిధములైన వాహనములు, ధ్వజములు, ఆయుధములుగలవారై 
వాయువు, అగ్ని, వరుణుడులోనగు దిక్సాలురు వారివారి దేవగణములతో ఎల్ల విధములా 
ఆ ఇంద్రునికి సహాయులైరి. 
శ్లో తే౭_ న్యోన్యమభిసంసృత్య క్రిపనో మర్శభిర్మిథః। 

ఆహ్వయనో విశనోం_ (గ్రే యుయుధుర్ద్వ్వన్వృ్యయోధినః॥। 27 
ప్రతిపదార్థము : తే=ఆ దేవాసురులు, అన్యోన్యమ్‌ =పరస్పరము, అభిసంసృత్య =చుట్టుకొని, 
మర్శభిర్మిథ =హృదయములు తూట్లుపడునట్లు, క్షిపంతః =ఆక్షేపించుచు, అగ్రే=జరణముఖమున, 
విశంతః=ప్రవేశించుచు, ఆహ్వ్యయన్నః =పరస్పరము పిలుచుకొనుచు, ద్వంద్వయోధినః=జతలు 
జతలుగా నేర్పడినవారై, యుయుధుః=యుద్ధము చేసిరి. 
తాత్పర్యము : ఆ సురాసురులొకరినొకరు చుట్టుకొని ఆక్షేపించుచు నొండొరులను పేరులతో 
బిల్చుచు రణాగ్రమున నిల్చి జతలుజతలుగా నేర్చడి ద్వంద్వయుద్ధము గావించిరి. 


శ్లో యుయోధ బలిరిన్టేణ తారకేణ గుహో౭_స్తధా। 

వరుణో హేతినా౭_ యుధ్యన్మిత్రో రాజన్‌ ప్రహేతినా॥ 28 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓరాజా!, బలిః=బలి, ఇంద్రేణ =ఇంద్రునితో, యుయోధ=యుద్ధ 
మొనర్చెను. తథా=అట్లే, గుహః=కుమారస్వామి, తారకేణ=తారకునితో పోట్లాడెను. వరుణః 
=వరుణుడు, హేతినా=హేతితో, అయుధ్యత్‌=యుద్ధము చేసెను. మిత్రః=మి(త్రుడు (సూర్యుడు) 
ప్రహేతినా=ప్రహేతితో యుద్ధము చేసెను. 
తాత్పర్యము : బలి ఇంద్రునితోను, కుమారస్వామి తారకునితోను పోట్లాడెను. వరుణుడు 
హేతితోను, సూర్యుడు మిత్రుడు ప్రహేతితోనూ పవరమొనర్చిరి. 
శ్లో॥॥ యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై! 

శమృరో యుయుధే త్వష్టా సవిత్రా తు విరోచనః। 29 
ప్రతిపదార్థము a యమస్తు=యముడైతే, కాలనాభేన=కాలనాభునితోనూ, విశ్వకర్మా=విశ్వకర్శ, 
మయేనవై=మయునితోను, శంబరః=శంబరుడు, త్వష్టా=త్వష్టతోను, విరోచనః=విరోచనుడు, 
సవిత్రా=సూర్యునితోనూ, యుయుధే=యుద్ధము చేసెను. 


అష్టమస్యన్ధః - దళమో౨౭_. ధ్యాయః 119 


తాత్సర్యము : యముడు కాలనాభునితోనూ, విశ్వకర్మ మయునితోనూ, శంబరుడు త్వష్టతోనూ, 
విరోచనుడు సూర్యునితోనూ యుద్ధమొనర్చిరి. 
శో రాహుణా చ తథా సోమః పులోమ్లా యుయుధే9 నిలః। 

నిశుమృశుమృయోర్డేవీ భద్రకాళీ తరస్వినీ॥ 31 
ప్రతిపదార్థము : తథా=ఆ ప్రకారము, సోమః=చంద్రుడు, రాహుణా చ=రాహువుతోనూ, 
అనిలః=వాయువు, పులోమ్హా=పులోమునితోనూ, తరస్వినీ=మహాశక్తి స్వరూపిణి, దేవీ= 
దేవియెన, భద్రకాళీ=భద్రకాళి, నిశుంభ శుంభయోః=నిశుంభ శుంభులతోను, యుయుధే= 
యుద్ధ మొనర్చెను. 
తాత్పర్యము : అట్లు చంద్రుడు రాహువుతోను, వాయువు పులోమునితో, భద్రకాళీదేవి 
నిశుంభశుంభులతోడి యుద్ధమొనర్చెను. 
శో వృషాకపిస్తు జమ్మేన మహిషేణ విభావసుః। 

ఇల్వలః సహవాతాపిర్పహ్మపుతైరరిన్మమ।। 82 
ప్రతిపదార్థము : హే అరిందమ=ఓ రాజా!, వృషాకపిస్తు=వృషాకపి, జంభేన=జంభునితోనూ, 
విభావసుః=విభావసువు అగు సూర్యుడు, మహిషేణ=మహిషునితోను, సహవాతాపిః 
=వాతాపితో కూడిన, ఇల్వలః=ఇల్వలుడు, బ్రహ్మపుత్రెః=బ్రహ్మపుత్రులతోను, యుద్ధమొనర్చిరి. 
తాత్పర్యము : వృషాకపి జంభునితో, విభావసువు మహిషునితో, వాతాపితో కూడిన ఇల్వలుడు 
బ్రహ్మపుత్రులతోను యుద్ధమొనర్చిరి. 
శ్లో కామదేవేన దుర్మర్న ఉత్కలో మాతృభిః సహః। 

బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః।। 33 
ప్రతిపదార్థము a దుర్శర్శః=దుర్మర్షడను అసురుడు, కామదేవేన =మన్మథునితోను, ఉత్మలః 
=ఉత్మ్కలుడు, మాతృభిః సహ=బ్రాహ్మీ మహేశ్వరిలోనగు సప్తమాతృకలతోను, బృహస్పతిస్తు = 
బృహస్పతి, ఉశనసా=శుక్రునితోను, శనై శృరః=శనై శ్చరుడు, నరకేణ=నరకునితోను, 
యుయుధే=యుద్ధము చేసిరి. 
తాత్పర్యము : దుర్మర్పుడు మన్మథునితోను, ఉత్మలుడు బ్రాహ్మీలోనగు సప్తమాతృకలతోను, 
బృహస్పతి శుక్రునితోనూ, శనైశ్చరుడు నరకునితోను యుద్ధమొనర్చిరి. 
శ్లో; మరుతో నివాతకవచైః కాలేయైర్వసవో౭_ మరాః। 

విశ్వేదేవాస్తు పౌలోమై రుద్రాః క్రోధవశైః సహ॥ 84 
ప్రతిపదార్థము : మరుతః=మరుత్తులను దేవతలు, నివాతకవచైః=నివాత కవచులతోనూ, 
వసవః=అష్ట వసువులు అను, అమరాః=దేవతలు, కాలేదైైః=కాలకేయులతోను, 
విశ్వేదేవాస్తు =విశ్వే దేవతలు, పౌలోమైః=పౌలోములతోను, రు[ద్రాః=ఏకాదశ రుద్రులు, 
క్రోధవశైః సహ=క్రోధవశులతోను యుద్ధమొనర్చిరి. 
తాత్పర్యము న మరుద్దేవతలు నివాతకవచులతోను, అష్ట వసువులు కాలకేయులతోనూ 
విశ్వేదేవతలు పౌలోములతోను ఏకాదశరుద్రులు క్రోధవశులతోను యుద్ధమొనర్చిరి. 


124 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


భింధి=నజకుము, భింది=పగులగొట్టుము, ఇతి=అని, వాదిన్యః=వాదించువారైవచ్చిరి, తదా= 
అప్పుడు, రక్షోగణాః=రాక్షస మూకలు సంభవించిరి. 
తాత్పర్యము : మటియాయసురుల మాయవల్ల శూలములు గేలధరించి దిసమొలలతోడి 
రాక్షస స్త్రీలు వందల కొలది జనించి నజుకుము పగులగొట్టుము అని అజిచుచుండిరి. అట్లే 
రాక్షసగణములు ప్రభవించినవి. 
శ్లో తతో మహాఘనా వ్యోమ్ని గమ్బీరపరుషస్వనాః। 

అజ్లారాన్‌ ముముచుర్వాతైరాహతాః స్తనయిత్నవః॥। 49 
ప్రతిపదార్థము : తతః=ఆ మాయవలన, వ్యోమ్ని=ఆకాశమునందు, గంభీరపరుషస్వనాః 
=గొప్పవైన కఠినములైన ఉటుములుగల, మహాఘనాః=దొడ్డ మబ్బులు, స్తనయిత్నవః 
=గర్జించుచు, వాతైః=గాలులచే, ఆహతాః=కొట్టబడినవై, అంగారాన్‌=నిప్పులను, ముముచుః 
=వర్చ్షించెను. 
తాత్పర్యము ఏ: అంతనామాయ వలన ఆకసము, కర్ణకఠోరముగానుటుముచు గర్జనలు 
చేయుచున్న గొప్ప మబ్బులు పెనుగాలులచే గొట్టవడి నిప్పులవాన కురిపించెను. 
శ్లో సృష్ణో దైత్యేన సుమహాన్‌ వహ్నిః శ్వసనసారథిః। 

సాంవర్తక ఇవాత్యుగ్రో విబుధధ్వజినీమధాక్‌! 50 
ప్రతిపదార్థము : దైత్యేన=ఆ బలి దైత్యునిచే, సృష్టి=మాయచే సృజింపబడినదైన, మహాన్‌= 
మిగుల దొడ్డదైన, వహ్ని=అగ్ని, పవన/శ్వసన సారథిః=గాలి సారథిగా గలది, సాంవర్తకః 
ఇవ=ప్రళయాగ్ని వలె, అతి+ఉ(గః=మిగుల దారుణమైన, విబుధధ్వజినీమ్‌ =దేవసేనను, 
అధాక్‌=దగ్గము చేసెను. 
తాత్పర్యము : దైత్యుడాబలి మాయచే సృజించిన అగ్ని మిక్కిలి దొడ్డదై గాలితోకూడింజెలరేగి 
ప్రకయాగ్నివలెనై దేవసేనలను దగ్ధము చేసెను. 
శ్లో తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్రత్యదృశ్యత। 

ప్రచజ్జవాతైరుద్ధూతతరజ్ల్ఞావర్తభీషణః॥। 51 
ప్రతిపదార్థము : తతః=అంతనా మాయవలన, సముద్రః=సముద్రము, ప్రచండవాతైః =పెను 
గాలుల చేత, ఉద్భూత +తరంగ +ఆవర్త భీషణమ్‌ =ఎగురగొట్టవడిన అలలు సుడులచే 
భయంకరమై, ఉద్వేలః=చెలియలికట్ట దాటినదైై, ప్రత్యదృశ్యత =నలుగడల వ్యాపించి 
కన్పించెను. 
తాత్పర్యము : అంత నా యసురుని వలన మాయచే జనించిన సముద్రము పెనుగాలులు 
వీచి లేచిన పెద్ద అలలు సుడులు గలిగి భయము గొల్పుచు చెలయలి కట్టను దాటి 
నలుగడల వ్యాపించి దేవసేనను ముంచుచు గన్పించెను. 
శ్లో॥ ఏవం దైత్యైర్మహామాయై (ఘోరై) రలక్ష్యగతిభీషణెః। 

సృజ్యమానాసు మాయాసు విషేదుః సురసైనికాః॥। ర్‌2 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ (ప్రకారము, మహాఘోరైః=మిగుల భయంకరులైన, అలక్ష్యగతి 
భీషణైః=గుర్తింపరాని నడకచే దారుణులైన, దైత్యైః=దైత్యులచే, మాయాసు=మాయలు, పై 


కో 


అష్టమస్మునః - దళమో౨౭_. ధ్యాయః 121 


తెగిపడెను. టెక్కెములు వితిగి అల్లెత్రాళ్ళు తెగి ఖడ్గములు విలిగి కవచములు చినిగి 
ఆభరణములు పొడియైనవారైరి. 
శో తేషాం పదాఘాతరథాజ్ఞచూర్ణితాదాయోధనాదుల్బణ ఉత్టితస్తదా। 

రేణుర్దిశః ఖం ద్యుమణిం చ ఛాదయన్‌ న్యవర్తతాస్ఫక్‌ (స్తుతిభిః పరివ్లతాత్‌॥ 38 
ప్రతిపదార్థము : తేషామ్‌=ఆ దేవాసురుల యొక్క పద+ఆఘాత రథాంగ చూర్ణితాత్‌= 
పాదముల త్రొక్కిడుల చేతను, రథచక్రముల చేతను పొడియైన, ఆయోధనాత్‌ =రణభూమి 
నుండి, ఉట్టితః=పైకి లేచిన, రేణుః=ధూళి, తదా=అప్పుడు, పరిష్పతః=తడిసినదగుచో, దిశః 
=దిక్కులను, ఖమ్‌ =ఆకాశమును, ద్యుమణిం చ=సూర్యుని, ఛాదయన్‌ =కప్పుచు, అస్ఫక్‌ 
స్రుతిభిః=నెత్తురుల కారుటచే ధారలచే, పరిష్నతః=తడిసినదై, న్యవర్తత =నివర్తించెను, 
అడగిపోయెను. 
తాత్పర్యము : ఆ సురాసురుల పాదముల ట్రొక్క్మిడులచేతను రథచక్రముల చేతను పొడిపొడియైన 
యా సంగరస్థలము నుండి పైకి లేచి దిక్కులను ఆకసమును సూర్యుని కప్పుచున్న ధూళి 
అప్పుడు కళేబరముల నుండి చిమ్ముచున్న రక్తధారలచే తడిసి అడంగిపోయెను. 
శో శిరోభిరుద్దూతకిరీటకుణ్బలైః సంరమృదృగ్భిః పరిదష్టదచ్చదైః। 

మహాభుజైః సాభరణః సహాయుధైః సా ప్రాస్తృతా భూః కరభోరుభిర్భభౌ।। 839 
ప్రతిపదార్థము : ఉద్భూత కిరీట కుండలైః=ఖండితములైన కిరీట కుండలములు గలవై, 
సంరంభ దృగ్భిః=తిరుగుచున్న కన్నులు గల, పరిదష్టదచ్చదైః=దంతములతో కొబుకుతున్న 
పెదవులు గలవైన, శిరోభిః=వీరుల శిరస్సుల చేత, స+ఆభరణః=ఆభరణములతో గూడినవి, 
సహ+ఆయుధైః=ఆయుధములతో గూడినవై, మహాభుజైః=దొడ్డ బాహువుల చేత, కరభ+ 
ఊరుభిః=ఏనుగు తొండముల వంటి తొడల చేతను, సా=ఆ, జ్యా=(భూ)=రణభూమి, 
ప్రాస్తృతా =వ్యాపించెను. 
తాత్పర్యము : ఖండితములైన కిరీట కుండలములు కలిగి గిరగిర తిరుగుచున్న కన్నులు 
గలవై దంతములతో గొజుకుచున్న క్రింది పెదవులు గల శిరస్సుల చేతను తొడవులు 
గలిగి కైదువులు పూనియున్న దొడ్డ బాహుల చేతను ఏనుగు తొండముల వంటి తొడల 
చేతను ఆ సంగర (ప్రదేశము నిండుకొనెను. 
శో కబన్గాస్తత్ర చోత్సేతుః పతితస్వశిరో9_క్రిభిః। 

ఉద్యతాయుధదోర్డణ్జెరాధావన్తో భటాన్‌ మృధే॥। 40 
ప్రతిపదార్థము : త[త్ర=ఆ, మృధే=యుద్ధమునందు, కబంధాః=తలలేని మొండెములు, 
పతితస్వశిరోక్రిభిః=క్రిందబడిన తమ శిరస్సుల కన్నులతో చూచుచు, ఉద్యత్‌ ఆయుధదోర్దండైః 
=ఎత్తబడిన ఆయుధములు గల దండముల వంటి బాహువులచే, ఆధావంతః=పరుగిడు 
చున్నవై, భటాన్‌=వీరభటులను గూర్చి, ఉత్పేతుః=దుముకులాడుచుండెను. 
తాత్పర్యము : ఆ యుద్ధమునంజనిపోయిన వీరుల తలలేని మొండెములు క్రిందబడిన 
శిరస్సులలోని కన్నులతో జూచుచు ఎత్తబడిన ఆయుధములు గల బాహు దండములతోం 
బరుగిడుచు వీరభటులపైకి దుముకుచుండెను. 


122 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


చచ్చినను వీరుల మేనులు ఆ క్రోధావేశమున యుద్దము చేసినట్లుండెను. 
శ్లో బలిర్మహేన్దం దశభిస్రిభిరైరావతం శరైః 

చతుర్భిశ్చతురో వాహానేకేనారోహమార్దయత్‌॥! 41 
ప్రతిపదార్థము * బలిః=బలి, మహేంద్రమ్‌=ఇంద్రుని, దశభిః=పది సంఖ్యగల, శరైః 
=బాణముల చేతను, ఐరావతమ్‌=ఐరావతమను గజమును, (త్రిభిః=మూడు బాణముల 
చేత, చతుర్భిః=నాలుగింటి చే, చతురః=ఐరావత పాదముల కడ రక్షకునిగా నున్న, 
వాహాన్‌=అశ్వములను, ఏకేన=ఒక బాణమున, ఆరోహమ్‌=మావటీని, ఆర్టయత్‌=కొట్టెను. 
తాత్సర్యము : బలి చక్రవర్తి పది బాణములచే ఇంద్రుని పైంగొట్టెను. మూడమ్ములచే 
ఐరావతమును నాలుగు తూపులచే ఐరావతము నాలుగు పాదముల కడ రక్షకములుగా 
నున్న నాలుగు గుజ్జములను ఒక్క బాణమున ఐరావతము మీది మావటివానినింబడగొట్టెను. 
శ్లో స తానాపతతః శక్రస్తావద్భిః శీఘ్రవిక్రమైః। 

చిచ్చేద నిశితైర్భల్లైరస మ్రాప్తాన్‌ హసన్నివ॥ 42 
ప్రతిపదార్థము : సః=ఆ, శక్రః=ఇంద్రుడు, ఆపతతః=తనపై బడుచున్న, ఆ బాణములను, 
అసంప్రాప్తాన్‌=తన్ను పొందక వానిని నడుమనే, శీఘ్రవిక్రమైః=వడిగాంబోవునవియు, నిశితైః 
=వాడియైన, భల్లెః==బాణములచే, హసన్‌ ఇవ =పరిహసించుచున్నవాడువలె, చిచ్చేద= 
ఖండించెను. 
తాత్పర్యము : ఇంద్రుడు బలి ప్రయోగించిన బాణములు తనపైకి రాకపూర్వమే మధ్య 
మార్గములోనే వచ్చువానిని మిగుల వేగముగా బోయిపైబడు వాడి బాణములచేం 
బరిహసించువాని వలె ఖండించెను. 
శ్లో తస్య కర్మోత్తమం వీక్ష్య దుర్మర్శః శక్తిమాదదే। 

తాం జ్వలస్తీం మహోల్మాభాం హస్తస్థామచ్చినద్ధరిః॥। 43 
ప్రతిపదార్థము : తస్య=ఆ ఇంద్రుని యొక్క ఉత్తమం కర్మ=మేలగు తన శరములు ఖండించిన 
పనిని, వీక్ష్య=చూచి, బలి, దుర్మర్శః=సహింపనివాడై, శక్తిమ్‌=మంత్రబలము గల శక్తిని, 
ఆదదే=[గహించెను. హరిః=ఇంద్రుడు, తామ్‌=ఆ, మహా+ఉల్మాభామ్‌=పెద్ద కొజవివలె, 
జ్వలంతీమ్‌ =మండుచున్న హస్తస్థాం=బలి హస్తమునందున్న దానిని, అచ్చినత్‌=ఖండించెను. 
తాత్పర్యము : ఇంద్రుడట్లు తన శరములన్నింటిని ఖండించినట్టి మేలి పని చేయుట చూచి 
సహింపనివాడైన బలి, ఒక పెద్ద శక్తిని ప్రయోగింప సమకట్టెను. పెద్ద కొజివివలె మండుచున్న 
ఆ శక్తిని తన పైకి ప్రయోగింపకపూర్వమే ఇంద్రుడు బలి చక్రవర్తి హస్తమునందుండు 
దానిని తక్షణమే ఖండించివైచెను. 
శ్లో తతః శూలం తతః ప్రాసం తతస్తోమరమృష్టయః। 

యద్‌ యచ్చస్త్రం సమాదద్యాత్‌ సర్వం తద్వ్యచ్చినద్‌ విభుః 44 
ప్రతిపదార్థము : తతః=అంత బలి, శూలమ్‌=త్రిశూలము, తతః=అంతట, |(ప్రాసమ్‌=ప్రాసను, 
తతః=తరువాత, తోమరమృష్టయః=తోమరాదులను, ఆదద్యాత్‌= గ్రహించెను, తత్‌=దానిని, 


అష్టమస్యృన్ధః - దళమో౨౭_. ధ్యాయః 123 


విభుః=వప్రభువు ఇంద్రుడు, అచ్చినత్‌ =ఖండించెను. యత్‌ యత్‌ =దేనిదేనిని బలి, 
ఆదద్యాత్‌ =గైకొనెనో, తత్‌ సర్వమ్‌ =దానినంతను, అచ్చినత్‌ =ఖండించెను. 
తాత్సార్యము : అంత బలి కుపితుడై త్రిశూలమును గొనెను. ఇంద్రుడు దానిని ఖండించెను. 
తర్వాత ఈటెను గొనెను. దానిని ఖండించెను. తర్వాత బల్లెకోలను గొనెను. దానిని ఖండించి 
బలిదేనినిగొనెనో దానినంతయు నింద్రుడు ఖండించెను. 
శ్లో ససర్ణ్జాథాసురీం మాయామన్తర్థానం గతో9_సురః। 

తతః ప్రాదురభూచ్చెలః సురానీకోపరి ప్రభో॥ 45 
ప్రతిపదార్థము : ప్రభో=ఓ రాజా!, అథ=అంతట, అసురః=అసురుడైన బలి, అంతర్థానం 
గతః=అంతర్జితుడై, ఆ సురీం మాయామ్‌=అసుర మాయను, ససర్జ=సృజించెను. తతః=ఆ 
మాయ వలన, సుర+ఆనీక+ఉపరి=దేవసేన పైన, శైలః=పర్వతము, ప్రాదురభూత్‌ =కన్పట్టెను. 
తాత్పర్యము : అంత బలి అంతర్జితుడై అసురమాయను సృజించెను. ఆ మాయవలన గొప్ప 
కొండయొకటి సురసైన్యము పైంబడునట్లు కన్పట్టెను. 
శ్లో తతో నిపేతుస్తరవో దహ్యమానా దవాగ్నినా। 

శిలాః స టజ్యశిఖరాశ్పూర్ణయన్యో ద్విషద్బలమ్‌॥। 46 
ప్రతిపదార్థము : తతః=ఆ మాయవలననై, దవాగ్నినా=కాబుచిచ్చుచే, దహ్యమానాః 
=తగలబడుచున్నవై, తరవః=వృక్షములు, నిపేతుః=కూలెను. సటంక శిఖరాః=రాతియులులు 
వలె వాడి మొనలు గల, శిలాః=రాళ్ళు, ద్విషద్పలమ్‌ =శత్రువులగు సురల బలమును, 
చూర్ణయంత్యః=పిండిపిండిగావించుచు గన్పించెను. 
తాత్పర్యము :ఆ మాయ యా అసురమాయ వలన జనించిన కాబుచిచ్చుచే వీక్షములు 
కాలుచు కూలెను. అట్లు జనించిన రాతియులుల వలె పదునైన జాళ్ళు సురబలము 
పిండిచేయుచు కన్పించెను. 
శ్లో మహోరగాః సముత్పేతుర్దన్దశూకాః సవృశ్చికాః। 

సింహవ్యాఘ్రవరాహాశ్చ మరయనో మహాగజాః॥॥ 47 
ప్రతిపదార్థము : మతిీయు ఆ మాయవలన, మహా+ఉరగాః=దొడ్డ సర్పములు, దందశూకాః 
=దంతములతో కజచు జంతువులు, సవృళ్చికాః=తేళ్ళతో కూడినవియు, సింహవ్యాట్రు 
వరాహాః చ=సింహములు, బెబ్బులులు, అడవి పందులు, మహాగజాః=గొప్ప ఏనుగులు, 
మర్షయంతః=సురసైన్యములు మర్ద్షించుచున్నవై కన్పించెను. 

(జ a (జ 

తాత్సర్యము : మతియు ఆ అసురమాయ వలన గొప్ప సర్పములు, కబిచునట్టి దుష్ట 
జంతువులు, తేళ్ళు, సింగములు, బెబ్బులులు, అడవి పందులు, పెద్ద గజములు జనించి 
సురబలమును మర్దించుచుండెను. 
శ్లో యాతుధాన్యశ్చ శతశః శూలహస్తా వివాససః। 

ఛిన్ధి భిస్థీతి వాదిన్యస్తథా రక్షోగణాః ప్రభో॥ 48 
ప్రతిపదార్థము : ప్రభో=ఓ రాజా!, ఆ మాయవల్ల, శూలహస్తా=త్రిశూలములు హస్తము 
లందు గలిగి, వివాససః=విగతవస్త్రలై, శతశః =వందల కొలది, యాతుధాన్యశ్చ=ఆ రక్కసులు, 


128 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


అట్లే, మూఢ!=ఓరి మూఢుడా!, మాయా+ఈశాన్‌=మాయకు ప్రభువైన, నః=మమ్మును, 
మాయాభిః=మాయలచే, నటవత్‌=నటుడువలై, జిగీషసి=జయింపగోరుచున్నావు. 
తాత్సర్యము : ఓ మూఢుడా! బలి! నటుడెట్లు తన నాట్యమునకు మురిసి కన్నులు మూసికొని 
సంభాషించుచు నేమియు తెలియని బాలురవంటివారలను లోబజచుకొని వారి సొమ్ము 
దోచుకొనుచున్నాడో అట్లే నీవు మాయేశ్వరులమైన మమ్ము మాయలుసేసి నటుడు వలె 
జయింపగోరుచున్నావు. 
శ్లో ఆరురుక్షన్తి మాయాభిరుత్సిస్ఫప్పన్తి యే దివమ్‌। 

తాన్‌ దస్యూన్‌ విధునోమ్యజ్ఞాన్‌ పూర్వస్మాచ్చాపరాధతః॥। 5 
ప్రతిపదార్థము క యే=ఎవ్వరు, మాయాఖిః=మోసపుంబనులచే, దివమ్‌=స్వర్గమును, 
ఆరురుక్షన్తి=ఎక్కంగోరుదురో, ఉత్సిసృపన్తి=ధర్మమునుల్లఘించి మోక్షమునుంగోరుచున్నారో, 
అజ్ఞాన్‌ =అజ్ఞానులైన, తాన్‌=ఆ, దస్యూన్‌=ముచ్చులను, పూర్వస్మాత్‌=తొల్లింటదైన, అపరాధతః 
=నేరమున కట్టి, విధునోమి=క్రిందికింబడగొట్టెదను. 
తాత్పర్యము : ఎవ్వరు కపటంపుంబనులొనర్చి స్వర్ణమధిష్టింపంగోరుచున్నారో, ధర్మోల్లంఘనము 
గావించి మోక్షమును గోరుచున్నారో ఆ ముచ్చులను నా వజ్రాయుధమున క్రిందికింబద 
గొట్టెద. 
శ్లో సోల_ హం దుర్మాయినస్తేత ద్య వజ్రేణ శతపర్వణా। 

శిరో హరిష్యే మన్దాత్మన్‌ ఘటస్వ జ్ఞాతిభిః సహ॥ 6 
ప్రతిపదార్థము : మందాత్మన్‌=ఓయి బుద్ధిహీనుడా!, సః+అహమ్‌=ఆ నేను, దుర్మాయినః= 
చెడు మాయలుగలవాడవైన, తే=నీయొక్క శిరః=శిరము, శతపర్వణా=నూఅంచులు గల, 
వజ్రేణ =వజాయుధముచే, అద్య =ఇప్పుడు, హరిష్యే=కొట్టి వేసెదను, జ్ఞాతిఖిస్సహ =నీ 
బంధువులతో, ఘటస్వ=కూడుకొనుము, ఎదురురమ్ము. 
తాత్పర్యము : ఓరీ బుద్ధిహీనుడా ! చెడుమాయలు పన్నిన నీ శరీరమునిప్పుడు నూజంచులు 
గల నా వజ్రాయుధమున ఖండించెదను. నీ బంధువులతో గూడ రమ్ము. 

శ్రీ బలిరువాచ : బలి వచించెను. 

శ్లో  సడ్ఞామే వర్తమానానాం కాలచోదితకర్మణామ్‌। 

కీర్తిర్ణయోం౭_ జయో మృత్యుః సర్వేషాం స్యురనుక్రమాత్‌! 7 
ప్రతిపదార్థము : సంగ్రామే=యుద్ధమునందు, వర్తమానానామ్‌ =వర్తించుచున్నవారై, కాలచోదిత 
కర్మణామ్‌=కాలముచే (ప్రేరితులై యుద్ధమొనర్చువారగు, సర్వేషామ్‌=ఎల్లరకు, అనుక్రమాత్‌ 
=(క్రమముగా, క్రీర్తిి=యశము, జయః=గాలుపు, అజయః=ఓటమి, మృత్యుః=మృతి, స్యుః 
=అగును. 
తాత్సర్యము : కాలమునలోంగి కయ్యమొనర్చువారికి గెలుపు, ఓటమి, యశము, మృతి 
ఎల్లరుకుంగ్రమముగాం గలుగుచున్నవి. 


అష్టమస్యృన్ధః - దళమో౨౭_. ధ్యాయః 125 


విధములు, సృజ్యమానాసు =సృజింపబడినవగుచుండగా, సురసైనికాః=దేవసేనలు, విషేదుః 
=దుఃఖమును పొందిరి. 
తాత్పర్యము : ఇట్లు మహాభయంకరులై గుర్తింపరాక ఆకసమున సంచరించుచు దారుణులై 
దైత్యులు పైని పేర్కొన్న విధముంబెక్కులు సృజింపంగాంచి సురల సైనికులు దుఃఖము 
పొందిరి. 
శ్లో! న తత్రతివిధిం యత్ర విదురిన్లాదయో నృప। 

ధ్యాతః ప్రాదురభూత్తత్ర భగవాన్‌ విశ్వభావనః॥। ర్‌తి 
ప్రతిపదార్థము న నృప =ఓరాజా!, యత్ర=ఎప్పుడు, ఆ అసురమాయలందు, ఇంద్ర+ఆదయః 
=ఇంద్రుడులోనగువారు, తత్‌ ప్రతినిధిమ్‌=దానికి బదులుసేతను, న విదుః=ఎటుంగరైరో, 
తత్ర=అప్పుడు, భూతభావనః/విశ్వభావనః=ప్రాణులను సృజించువాడైన, భగవాన్‌ =విష్ణు 
భగవానుడు, ధ్యాతః=ధ్యానింపబడినవాడై, ప్రాదురభూత్‌ =ప్రత్యక్షమయ్యెను. 
తాత్పర్యము : ఎప్పుడింద్రాదులు ఆయసురుల మాయలకు ప్రతిసేయలేక పోయిరో అప్పుడు 
భగవానుని ధ్యానించిరి. ప్రాణులను సృజించువాడైన భగవంతుడు విష్ణువు ప్రత్యక్షమయ్యెను. 
శ్లో తతస్సుపర్జాంసకృతాజ్షిపల్లవః పిశబ్గవాసా నవకళ్టులోచనః। 

అదృశ్యతాష్టాయుధబాహురుల్ల సత్‌ శ్రీ కౌస్తుభానర్ధ్యకిరీటకుణ్జల:॥। 54 
ప్రతిపదార్థము : తతః=అంతట, సుపర్ణ+అంస కృత +అం(ఘీపల్లవః=గరుడుని భుజములందు 
ఉంచిన చిగురుటాకుల వంటి పాదములు గలవాడు, పిశంగవాసాః=పసుపు వన్నె బట్ట 
గలవాడు, నవకంజలోచనః=క్రొత్త తామరల గన్నులు గలవాడు, అష్టాయుధబాహుః=ఎనిమిది 
ఆయుధములతో గూడిన బాహువులు గలవాడు, ఉల్లసత్‌ +శ్రీ కౌస్తుభ+అనర్ధ్య కిరీటకుండలః 
=(ప్రకాశించు సిరి, కౌస్తుభమణి, అమూల్యమైన కిరీటము, కుండలములు గలవాడు విష్ణువు, 
అదృశ్యత = ప్రత్యక్షమయ్యెను. 
తాత్సర్యము : దేవతల ప్రార్థనమునకు ఒడంబడి మహావిష్ణువు గరుడుని భుజములందు 
తన పాదపల్లవములుంచి పసుపు పచ్చని పుట్టముదాల్చి, (క్రొత్తతామర కన్నులు గలవాడై 
శంఖచక్రాదులగునెనిమిది యాయుధములతో బాహువులు గలవాడై ఎడమ ప్రకాశించు 
శ్రీదేవితో కౌస్తుభమణితోడను అమూల్యములైన కిరీటము కుండలములు ధరించి కన్పట్టెను. 
శో తస్మిన్‌ ప్రవిష్టేః సురకూటకర్మజా మాయా వినేశుర్మహినా మహీయసః। 

స్వప్నో యథా హి ప్రతిబోధ ఆగతే హరిస్మృతిః సర్వవిపద్విమోక్షణమ్‌॥ 55 
ప్రతిపదార్థము : తస్మిన్‌=ఆ విష్ణువు, ప్రవిష్టే సతి=ఆ యుద్ధభూమికి ప్రవేశించినంతనే, 
మహీయసః=మహాత్ముని యొక్క మహినా=మహిమచే, అసురకూటకర్మజాః=అసురుల కపట 
క్రియల వలన జనించిన, మాయాః=మాయలు, వినేశుః=నశించెను. ప్రతిబోధే=మెలకువ, 
ఆగతే= వచ్చినంతనే, స్వప్పఃయథా =స్వప్నమువలెను నశించెను, హరిస్మ ఎతెహరి స్మరణము, 
సర్వవిపత్‌విమోక్షణమ్‌ =అన్ని ఆపదలను విడుదల చేయునది గదా. ఇక హరియే వచ్చినప్పుడేమి 
చెప్పవలెను. 


126 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అట్లు వెన్నుడు ప్రవేశించుచుండగనే మిక్కిలి ప్రయత్నించి మహిమచే కావించిన 
అసురుల కపటంపు మాయలన్నియు మెలకువతో 'కలి నశించునట్లు హరి స్మరణము ఎల్ల 
ఆపదలను నిర్మూలించునది గదా. ఇక హరి వచ్చిన చెప్పెడిదేమి ? 


శ్లో దృష్ట్వా మృధే గరుడవాహమిభారివాహ ఆవిధ్య శూలమహినోదథ కాలనేమిః। 
తల్లీలయా గరుడమూర్థ్ని పతద్‌ గృహీత్వా తేనాహనన్నృృప సవాహమరిం త్యధీశః।॥। 
ప్రతిపదార్థము వ మృధే=సంగరమందు, గరుడవాహమ్‌ =గరుడు నెక్కివచ్చిన వెన్నుని, దృష్ట్వా= 
చూచి, కాలనేమిః=కాలనేమియను యసురుడు, ఇభారివాహః=సింహ వాహనము కలవాడు, 
శూలమ్‌=త్రిశూలమును, ఆవిధ్య=గిరగిర త్రిప్పి, ఆహినోత్‌=విష్ణువుపై ప్రయోగించెను. 
అథ =అంత, గరుడమూర్శి=గరుడుని శిరమున, ఏతద్‌=పడుచున్ను తత్‌=ఆ శూలమును, 
లీలయా=సునాయాసముగా, గృహీత్వా=తీసుకొని, (త్రి+అధీశః=ముల్లోకములకు ప్రభువు, 
తేన=ఆ శూలము చేత, సవాహమ్‌=వాహనముతో గూడిన, అరిమ్‌ =శత్రువును, అహనత్‌=కొట్టి 
చంపెను. 
తాత్పర్యము : రణభూమి గరుడునెక్కి కన్పట్టిన వెన్నుని గాంచి కాలనేమియను యసురుడు 
సింహవాహనుడు త్రిశూలమును గిరగిర త్రిప్పి కొట్టెను. అది గరుడుని శిరమునంబడబోవు 
చుండ వెన్నుడు దానిని సునాయాసమునంగేల గ్రహించి త్రిలోకేశ్వరుడు ఆ శూలముచేతనే 
వాహనముతోగూడ వానిని జంపెను. 
శ్లో మాలీ సుమాల్యతిబలౌ యుధి పేతతుర్యచ్చ[క్రేణ కృత్తశిరసావథ మాల్యవాంస్తమ్‌। 
ఆహత్య తిగ్మగదయా౭_ హనదజ్ఞజేన్దం తావచ్చిరో౭_చ్చినదరేర్నదతో9_రిణాద్యః॥ ర్‌7 
ప్రతిపదార్థము : మాలీ సుమాలీ=మాలి సుమాలియను పేర్లుగల, అతిబలౌ=ఎక్కువ 
బల్లిదులసురులు, యుధి =యుద్ధమునందు, పేతతుః=హరిపైంగవిసిరి. యత్‌ చక్రేణ=ఏ 
హరి చక్రముచే, కృత్తశిరసా =ఖండింపబడిన శిరములు గలవారైరి. అథ =అంత, 
మాల్యవాన్‌ =మాల్యవంతుడు, ఆహత్య=దగ్గరకు వచ్చి, తిగ్మ్యగదయా=బలువైన గదతో, 
అండజేంద్రమ్‌ =పక్షిరాజు అయిన గరుత్మంతుని, ఆహనత్‌ =కొట్టెను. తావత్‌ =అంతలోన, 
ఆద్యః=ఎల్లరకు ప్రథముడగు విష్ణువు, నదతః=సింహగర్జ్దనము సేయు, అరేః=పగతుడైన 
ఆమాల్యవంతుని, శిరః=శిరము, అరిణా =చక్రముతో, అచ్చినత్‌ =ఖండించెను. 
తాత్పర్యము : అంత మాలీసుమాలియను అసురులు సంగరరంగమున వెన్నునిపై దూకిరి. 
వెంటనేవారు విష్ణువు చక్రమున ఖండిత శిరస్ములైరి. అంత మాల్యవంతుడను అసురుడు 
వచ్చి పెద్ద గదతో గరుడుని గొట్టెను. వెంటనే జగదాద్యుడగు హరి సింహనాదము చేయు 
నాపగతుని శిరమును చక్రమున ఖండించివైచెను. 


ఇతి శ్రీమద్భాగవతే అష్టమస్ఫంధే దళమో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమునందు అష్టమన్మంధమున వదియవ అధ్యాయము. 


ఏకాదశో9_ధ్యాయః 
ఈ అధ్యాయమందు భగవత్కృపచే అతిబలోద్ధతులైన అమరులచే బలి ప్రభృతులగు 
దైత్యులు జితులగుట వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 
శో అథో సురాః ప్రత్యుపలబ్ధచేతసః పరస్య పుంసః పరయానుకమృయా। 
జఘ్బుర్భృశం శక్రసమీరణాదయ -స్తాంస్తాన్‌ రణే యమైరభిసబ్గతాః పురాః॥। 1 
ప్రతిపదార్థము : అథో=అంత, సురాః=దేవతలయిన, శక్రసమీరణాదయః =ఇంద్రుడు, 
వాయువు లోనగువారు, పరస్య=పరమాత్ముడైన, పుంసః=పురుషోత్తముడగు శ్రీహరియొక్క 
పరమ+ అనుకంవయా=ఉత్తమ కృవచే, వప్రత్యువలబ్ధ చేతసః=మెలకువగలవారై, 
రణే=యుద్ధమునందు, యైః=ఎవ్వరితో, అభిసంగతాః=ఎదుర్శొనబడిరో, తాన్‌ తాన్‌=ఆయా 
యసురులను, భృశమ్‌ = అధికముగ, జఘ్నుః=ఆయుధములచేంగొట్టిరి. 
తాత్పర్యము : అంత నా ఇంద్రుడు, వాయువు లోనగు దేవతలు పరమపురుషుడైన శ్రీహరి 
యొక్క ఉత్తమ కృపచే మెలకువగలవారై తమ్మోడించిన అసురులనెల్ల తీవ్రముగాంగొట్టిరి. 
శ్లో వైరోచనాయ సంరబ్లో-భగవాన్‌ పాకశాసనః। 
ఉదయచ్చద్యదా వజం-ప్రజా హా హేతి చుక్రుశుః॥ 2 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడైన, పాకశాసనః=ఇంద్రుడు, సంరబ్ధః=కోపో ద్రేకము 
గలవాడై, యదా=ఎప్పుడు, వజ్రమ్‌=వజ్రాయుధము, ఉదయచ్చత్‌=పైకెత్తినో, ప్రజాః= ప్రజలు, 
హాహా ఇతి=హాహా యని, చుక్రుశుః=ఆక్రోశించిరి. 
తాత్పర్యము : పాకుని సంహరించిన ఇంద్రభగవానుడుద్రేకమొంది ఎపుడు వజ్రాయుధము 
బలిపై ప్రయోగింప పైకెత్తెనో ప్రజలెల్లరు హాహాయని కేకలు వేసిరి. 
శో వజపాణిస్తమా హేదం -తిరస్కృత్య పురః స్థితమ్‌! 
మనస్వినం సుసంరబ్ధం -విచరన్తం మహామృధే॥ 8 
తిపదార్థము : వజపాణిః:=వజహస్తుదైన ఇంద్రుడు, మనస్వినమ్‌=మానవంతుడును, 
సంరబ్ధమ్‌ =యుద్దోద్రేకముననున్నవాడునై, మహామృధే=ఆ దొడ్డ సంగరమందు, విచరన్తమ్‌= 
సంచరించుచున్నవాడును, పురఃస్థితమ్‌ =తనముందున్న, తమ్‌ =ఆ బలిని గూర్చి, తిరస్కృత్య= 
తిరస్కరించి, ఇదమ్‌ ఆహ=ఈ మాట చెప్పెను. 
తాత్పర్యము : వజ్రమును హస్తమున ధరించిన ఇంద్రుడా దొడ్డ సంగరమున సంచరించుచు 
మానవంతుడై యుద్దోద్రేకమున తనముందుకు వచ్చిన బలిని ఎద్దేవ చేస్తూ యిట్లు పలికెను. 
శ్లో నటవన్మూఢ! మాయాభిర్మాయే శాన్‌ నో జిగీషసి। 
జిత్వా బాలాన్‌ నిబద్దాక్షాన్‌ నటో హరతి తద్ధనమ్‌॥ 4 
ప్రతిపదార్థము : నటః=నటుడు, నిబద్ధ+అక్షాన్‌ =కన్నులు మూసికొన్న బాలాన్‌=బాలురను, 
జిత్వాకపటమున వశపరచుకొని, తత్‌ ధనమ్‌ =వారి సొమ్ము, హరతి=ఎట్లు దోచుకొనునో 


ge 


నే 


132 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


=మేఘములు, ధారాభిః=వర్షధారలచే, పర్వతమ్‌ ఇవ=పర్వతమును వలె, శరైః=శరీరములచే, 
ఇంద్రమ్‌=ఇంద్రుని, అవాకిరన్‌=గప్పిరి. 
తాత్పర్యము : పౌరుషమును బెంచు మాటలచే ఇంద్రుని ఆయువుపట్టులు నొచ్చిపోవునట్లుం 
దూలనాడుచు మేఘములు నీటిధారలచే పర్వతమునువలె, శరములచే నాతని గప్పిరి. 
శ్లో హరీన్‌ దశశతాన్యాజౌ-హర్యశ్వస్య బలః శరైః 

తావద్భిరర్భ్ణయామాస-యుగపల్లఘుహస్తవాన్‌।। 21 
ప్రతిపదార్థము : లఘుహస్తవాన్‌=శర ప్రయోగమునంజేయి దిరిగినవాడైన, బలః=బలుడు, 
ఆజౌ=యుద్ధమున, హర్యశ్వస్య=ఇంద్రుని యొక్క దశశతాని =పదినూజులైన, హరీన్‌= 
అశ్వములు, తావద్భిః=అంత సంఖ్యగల వేయియైన, శరైః=అమ్ములతో, యుగపత్‌ = 
ఒక్కసారిగా, అర్ద్ణయామాస =కొట్టెను. 
తాత్పర్యము : బలుడు శరసంధానము హస్త నైపుణ్యముగలవాడు, ఇంద్రుని రథాశ్వముల 
వేయింటిని వేయి బాణములతో నొక్కసారిగా గొట్టెను. 
శ్లో శతాభ్యాం మాతలిం పాకో రథం చ తిలశః పృధథక్‌। 

సకృత్సన్థాన మోక్షేణ -తదద్భుతమభూ ద్రణే॥ 22 
ప్రతిపదార్థము : పాకః=పాకుడు, సకృత్‌ +సంధాన మోక్షేణ=ఒక్కమాజు శరములను సంధించి 
విడుచుటచేత, మాతలిమ్‌ =ఇంద్రసారధి మాతలిని, రథంచ=రథమును, పృథక్‌ శతాభ్యామ్‌ = 
రెండు వందల బాణములతో, తిలశఈ=నువ్వులంత తునకలగునట్లు (చేసెను). తత్‌=వాని 
శరప్రయోగము, రణే=సంగ్రామమందు, అద్భుతమ్‌ =అచ్చెరువు, అభూత్‌=ఆయెను. 
తాత్పర్యము : పాకుడొక్కసారి యమ్ములనారిని సంధించి మాతలిని నూటింటను, రథమును 
నువ్వులంత ముక్కలగునట్లు నూటింటను గొట్టెను. వాని యాప్రయోగకౌశలము కయ్యమున 
నచ్చెరువుగ ఆయెను. 
శ్లో నముచిః పణ్బదశభిః స్వర్ణపుజ్జెర్మహేషుభిః। 

ఆహత్య వ్యనదత్సజ్ఞ్వే సతోయ ఇవ తోయదః॥ 28 
ప్రతిపదార్థము : నముచిః=నముచియను దానవుడు, స్వర్ణపుంఖైః=బంగారు పింజలుగల, 
పంచదశభిః =పదునైదైన, మహా+ఇషుఖీః=దొడ్డ అమ్ములతో, ఆహత్య=ఇంద్రునిగొట్టి, సంఖ్యే= 
యుద్ధరంగమున, సతోయః=నీటితో గూడిన, తోయద ఇవ=మేఘము వలె, వ్యనదత్‌= 
సింహనాదము చేసెను. 
తాత్సర్యము : నముచియను దానవుడు బంగారు పింజలుగల పదునేను దొడ్డ అమ్ములచే 
ఇంద్రునిగొట్టి, యుద్ధరంగమున నీళ్ళ మేఘమువలె గర్జనము గావించెను. 
శ్లో సర్వతః శరకూటేన శక్రం సరథసారథిమ్‌। 

ఛాదయామాసురసురాః-ప్రావృట్‌ సూర్యమివామ్బుదాః। 24 
ప్రతిపదార్థము : అసురాః=ఆ మువ్వురసురులు, శరకూటేన =అమ్ముల మొత్తముచే, శక్రమ్‌= 
ఇంద్రుని, సరథసారథిమ్‌ =రథముతో సారథితో గూడినవానిని, సర్వతః=నలువైపుల, ప్రావృట్‌+ 


అష్టమస్మన్ధః క వకాదళో. 9 ధ్యాయః 129 


శో తమిమం కాలరశనం జనమ్‌ పశ్యన్తి సూరయః। 

న హృష్యన్తి న శోచన్తి తత్ర యూయమపణ్ణితాః॥। 8 
ప్రతిపదార్థము : సూరయః=పండితులు, కాలరశనమ్‌ =కాలమను పగ్గమునకు లోగినట్టి, 
తవ్‌ం ఇవువు=ఆ ఈ, జనవు=జనమును గూర్చి, వశ్యన్ని = గాంచుదురు, న 
హృప్యన్తి=సుఖీతులైన సంతోషింపరు, న శోచన్తి=దుఃఖితులైన దుఃఖింపరు, తత్ర=ఈ 
విషయములో, యూయమ్‌=మీరు, అపణ్ణ్జితాః=తెలివిలేనివారు. 
తాత్సర్యము : పండితులు కాలమను పాశమున లోంగిన జనము సుఖితులైనచో సంతసింపరు, 
దుఃఖితులైనచో దుఃఖింపరు. ఈ విషయములో మీరు తెలివిమాలినవారు. 


శ్లో న వయం మన్యమానానామాత్మానం తత్ర సాధనమ్‌। 

గిరో వః సాధుశోచ్యానాం గృహ్హీమో మర్మతాడనాః॥। 9 
ప్రతిపదార్థము : తత్ర=జయాపజయములకు, ఆత్మానమ్‌ =దేహమును, సాధనమ్‌= 
సాధనముగా, మన్యమానానామ్‌ =తలంచువారును, సాధు శోచ్యానామ్‌ =సాధువులకు 
శోచనీయులైన, వః=నీయొక్క మర్మతాడనాః=హృదయమునకు పీడ గలిగించు, గిరః 
=మాటలను, వయమ్‌=మేము, న గృహ్లీమః=గ్రహింపము. 
తాత్పర్యము : జయాపజయములకు దేహమే సాధనమని తలంచు సాధువులు శోచింపం 
దగిన భంగి వర్తించు మీ యొక్క మనణోదావహములైన మాటలను మేము గ్రహించము. 
మీవలె మేము ఇతరులను నిందింపము. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో॥ ఇత్యాక్షిష్య విభుం వీరో నారాచైర్వీరమానదః। 

ఆకర్ణపూర్ణైరహనదాక్షేపైరాహతం పునః॥ 10 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, విభుమ్‌=ఇంద్రుని, ఆక్షిష్య=ఆక్షేపించి, వీరమానదః=వీరుల 
అభిమానము హరించువాడైన, వీరః=వీరుడైన బలి, అకర్ణపూర్ణెః=నారిని చెవి వణకు పూర్తిగా 
లాగి, నారాచైః=నారసములచే, ఆక్షేపైః=ఆక్షేపవాక్యములతో, ఆహతమ్‌= కొట్టబడిన వానిని, 
పునః=మఅల, అహనత్‌=కొట్టెను. 
తాత్సర్యము : వీరులకు నభిమానము గలిగించు వీరత్రేష్థుడైన బలి ఇంద్రునాక్షేపించి 
ఆక్షేపవాక్యములతో కొట్టబడిన ఆతనిని మజిల చెవివణకు పూర్తిగా లాగిన నారసములతో 
కొట్టెను. 
శ్లో ఏవం నిరాకృతో దేవో-వైరిణా తథ్యవాదినా। 

నామృష్యత్తదధిక్షేపం-తోత్రాహత ఇవ ద్విపః॥ 11 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, దేవః=ఇంద్రుడు, తథ్యవాదినా=సత్యవాదియును, 
వైరిణా=వైరియగు బలిచే, నిరాకృతః =తిరస్మరింపబడినవాడై, తత్‌+అధిక్షేపమ్‌=ఆ బలి 
గావించిన నిందావాక్యము, తోత్ర+ఆహతః =అంకుశముచే గొట్టబడిన, ద్విప ఇవ =గజము 
వలె, న+అమృపష్యత్‌=సహింపలేదు. 
తాత్పర్యము : ఇట్లు దేవేంద్రుడు సత్యమును బల్కు బలిచే గొట్టబడిన వాడై అతడు వచించిన 
ఆక్షేపవాక్యమును అంకుశము దెబ్బదిన్న యేనుగువలె సహింపని వాడయ్యెను. 


130 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 
శః ప్రాహిణోత్ములిశం తస్మా-హ్యమోఘమరిమర్దనమ్‌। 
సయానో న్యపతద్భూమౌ-ఛిన్నపక్ష ఇవాచలః॥ 12 


ప్రతిపదార్థము : తస్మై=ఆ బలికొజకు, అమోఘమ్‌=విఫలము కాని, అరిమర్దనమ్‌ = 
శత్రువులను మర్దించు, కులిశమ్‌ =వజ్రాయుధమును, ప్రాహిణోత్‌=పంపెను. సయానః 
=విమానముతోం గూడ ఆ బలి, ఛిన్నపక్షః=తెగిన టెక్కలు గల, అచలఃఇవ=పర్వతము 
వలె, భూమౌ=నేల యందు, న్యపతత్‌=పడెను. 
తాత్పర్యము : ఇంధ్రుడా బలిని శత్రుమర్దనమైన అమోఘమైన వజ్రాయుధముతో గొట్టెను. 
అంత బలి విమానముతోంగూడ అక్కలు తెగిన పర్వతమువలె నేలగూలెను. 
శ్లో సఖాయం పతితం దృష్ట్వా-జమ్మో బలిసఖః సుహృత్‌! 

అభ్యయాత్సౌహృదం సభఖ్యు-ర్హతస్యాపి విచిన్తయన్‌॥ 13 
ప్రతిపదార్థము : పతితమ్‌=నేలగూలిన, సఖాయమ్‌=స్నేహితుని, బలిని, దృష్ట్వా=చూచి, 
జంభః=జంభుడనువాడు, బలిసఖః=బలి స్నేహితుడు, సుహృత్‌=మంచి మనస్సువాండు, 
హతస్య=కొట్టబడిన, సఖ్యుః=నెయ్యునకు, సౌహృదమ్‌=మేలును, విచింతయన్‌=చింతించుచు, 
అభ్యయాత్‌ =ఇంద్రునెదుర్శొనెను. 
తాత్పర్యము : నేలగూలిన బలిని చూచి జంభుడు తమ స్నేహమును గుర్తించి బలి పక్షమున 
ఇంద్రునిపైకి వచ్చెను. 
శ్లో స సింహవాహ ఆసాద్య-గదాముద్యమ్య రంహసా। 

జత్రావతాడయచ్చక్రం గజం చ సుమహాబలః॥ 14 
ప్రతిపదార్థము * సః=ఆ జంభుడు, సింహవాహ:ః=సింగము వాహనముగం గలవాండు, 
సుమహాబలః =మిక్కిలి బలముగలవాడు, ఆసాద్య=ఇంద్రుని సమీపించి, రంహసా =వేగముతో, 
గదామ్‌=గదను, ఉద్యమ్య =పైకి ఎత్తి, శక్రమ్‌=ఇంద్రుని, జత్రౌ=కంఠము భుజము సందు 
నందు, అతాడయత్‌ =కొట్టెను, గజఇ్చు=ఐరావతమును గొట్టెను. 
తాత్పర్యము : ఆ జంభుడు సింహవాహనుడై ఇంద్రుని సమీపించి గదను ఒక్క వుదుటన 
పైకెత్తి ఇంద్రుని కంఠము దగ్గజ కొట్టెను. ఐరావతమును గూడ కొట్టెను. 
శ్లో గదాప్రహారవ్యథితో భృశం విహ్వలితో గజః। 

జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా-కశ్మలం పరమం యయౌ॥ 15 
ప్రతిపదార్థము ఆ గదాప్రహారవ్యథితః=గద యొక్క దెబ్బకు బాధనొందినదై, గజః=ఐరావతము, 
భృశమ్‌ =మిక్కిలి, విహ్వలితః=శక్తిలేనిదై, జానుభ్యామ్‌ =మోకాళ్ళతో, ధరణీమ్‌ =భూమిని, 
స్పృష్ట్వా=తాకి, పరమమ్‌=అధికమైన, కశ్మలమ్‌ =దుఃఖమును, యయౌ =పొందెను. 
తాత్పర్యము : ఐరావతము గదవైటుకు వ్యథనొంది శక్తిలేనిదై నేలకు మొగ్గి మోకాళ్ళ 
నూనుకొనినది. మిక్కిలి కుందు పొందెను. 
శ్లో తతో రథో మాతలినా హరిభిర్దశశతైర్యుతః। 

అనీతో ద్విపముత్సృజ్య రథమారురుహే విభుః॥ 16 


అష్టమస్మన్ధః కా వకాదళో. 9 ధ్యాయః 131 


ప్రతిపదార్థము : తతః=అంత, మాతలినా=మాతలితో, దశశతైః=వేయి, హరిభిః=అశ్వము 
లతో, యుతః=కూడిన, రథః=అరదము. ఆనీతః=తీసికొనిరాబడెను, విభుః=ఇం(ద్రుడు, 
ద్విపమ్‌=ఐరావత గజమును, ఉత్సృజ్య=వదలి, రథమ్‌=రధమును, ఆరురుహే= ఎక్కెను. 
తాత్సర్యము : అంత మాతలి వేయి గుజ్జములను బూన్చిన రథమును దోలుకొని వచ్చెను. 
ఇంద్రుడైరావతమునుండి దిగి యారథమునధిష్టించెను. 
శ్లో తస్య తత్పూజయన్‌ కర్మ యన్తుర్ధానవసత్తమః। 

శూలేన జ్వలతా తం తు స్మయమానో£_ హనన్మృధే॥ 17 
ప్రతిపదార్థము : దానవసత్తమః=దానవ శ్రేష్టుడు జంభుడు, యన్వ్నుః=రథసారధియైన మాతలి 
యొక్క తత్‌ కర్మ=ఆ పనిని (రథము తోలుకొని వచ్చుట), పూజయన్‌=శ్లాఘించుచు, మృధే= 
యుద్ధమున, స్మయమానః=నవ్వుచు, తమ్‌ =ఆ మాతలిని, జ్వలతా=మండుచున్న శూలేన= 
త్రిశూలముచే, అహనత్‌=కొట్టెను. 
తాత్సర్యము : దానవశ్రేష్ణుడాదంభుడు మాతలియట్లు రథము తోలుకొని వచ్చినందులకు 
అతనిని శ్లాఘించుచు నవ్వుచు యుద్ధమందు ఆ మాతలిని జ్వలించు త్రిశూలముతో కొట్టెను. 
శో సేహే రుజం సుదుర్మర్నాం-సత్త్వమాలమ్బు మాతలిః। 

ఇన్లో జమృస్య సట్ర్ముడ్లో -వ జ్రేణాపాహరచ్చిరః॥ 18 
ప్రతిపదార్థము : మాతలిః=మాతలి, సత్త్వమ్‌ =దిటవు, ఆలంబ్య=ఆలంబించి, సుదుర్మర్నామ్‌ = 
సహింప శక్యముగాని, రుజమ్‌ =బాధను, సేహే=సహించెను. ఇన్టః=ఇంద్రుడు, సంక్రుద్ధః= 
క్రోధమొందినవాడై, జంభస్య=జంభుని యొక్క శిరః=శిరస్సును, వజేణ=వజ్రాయుధమచే, 
అపాహరత్‌=ఖండించెను. 
తాత్పర్యము : మాతలి కొంత దిటవు గలవాడై ఆ త్రిశూలం వేటును సహించెను. ఇంద్రుడలిగి 
జంభుని శిరస్సును వజ్రాయుధముచే ఖండించెను. 
శ్లో జమృం (శ్రుత్వా హతం తస్య-జ్ఞాతయో నారదాదృషేః। 

నముచిశ్చ బలః పాక-స్తత్రాపేతుస్త్వరాన్వితాః॥। 19 
ప్రతిపదార్థము : జంభమ్‌=జంభుని, హతమ్‌=చంపబడినవానినిగా, బుషేః=బుషియగు, 
నారదాత్‌=నారదుని వలన, (శ్రుత్వా=విని, తస్య=అతని యొక్క జ్ఞాతయః=బంధువులు, 
నముచిః=నముచి, బలః=బలుడు, పాకః=పాకుడును, త్వర +అన్వితాః=వేగముతోం గూడిన 
వారై, తత్ర=ఆ ఇంద్రుడున్న చోటుకి, ఆపేతుః=సమీపించిరి. 
తాత్సర్యము : జంభుడు చచ్చెనని నారదునివలె విని, అతని బంధువులు నముచి, బలుడు 
మరియు పాకుడును మువ్వురుదానవులతివేగమున నింద్రుని సమీపించిరి. 
శో వచోభిః పౌరుషైరిన్టం ఘట్టయన్లో౭ స్య మర్మసు। 

శరైరవాకిరన్‌ మేఘా ధారాభిరివ పర్వతమ్‌॥। 20 
ప్రతిపదార్థము క పౌరు షై=శౌర్యమునుబెంచు, వచోభిః:=మాటలచే, అస్య=ఇంద్రుని యొక్క 
మర్మసు =ఆయువు పట్టులందు, ఘట్టయన్తః=నొచ్చిపోవునట్లు తూలనాడుచు, మేఘాః 


136 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో తపస్సారమయం త్వాష్ట్రం వృత్రో యేన విపాటితః। 

అన్యే చాపి బలోపేతాః సర్వాస్తెరక్షతత్వచః। తర్‌ 
ప్రతిపదార్థము : త్వాష్ట్రమ్‌=త్వష్ట్రసంబంధమైన, తపఃసారమయమ్‌=తపము యొక్క సారము 
యొక్క స్వరూపమైన, వృత్రః=వృత్రాసురుడు, యేన=ఏ వజముచే, విపాటితః=దునుమాడం 
బదసెను, సర్వాస్తైః =అస్తములచే, అక్షతత్వచః=చొచ్చుకోరాని మేటి చర్మముగలవారైన, 
బలోపేతాః:=బలముతోంగూడిన, అన్యే చ=ఇతరులు సంహరింపబడినారు. 
తాత్పర్యము : త్వష్ట యొక్క తపస్సారము యొక్క రూపమైన వృత్రుని గూడ ఈ వజ్రము 
దునుమాడినది. అస్త్రములు చొరరాని చర్మముగల బలవంతులైన ఇతరులగునసురుల 
సైతమావ(జ్రము గూల్చినది. 


శః సో౭యం ప్రతిహతో వజ్రో-యమయా ముక్తో౭_సురే౭_ల్పకే। 

నాహం తదాదదే దజ్బ్జం-[బ్రహ్మతేజో9_ప్యకారణమ్‌॥। 36 
ప్రతిపదార్థము : సః అయమ్‌=అట్టి ఈ, వజః=వజ్రము, అల్పకే =స్వల్పుడైన, అసురే=అసురు 
నందు, మయా=నాచే, ముక్తః=విడువబడినదై, ప్రతిహతః =తిరస్మరింపబడినది, బ్రహ్మతేజః 
=దధీచియను బుషియొక్క తేజోరూపమైనదియు, అకారణమ్‌ =నిష్మారణముగ, దణ్దమ్‌= 
సామాన్యమైన కట్బవంటిదైనది, అహమ్‌=నేను, తత్‌=ఆ వజ్రమును, న+ఆదదే=కైకొనను. 
తాత్పర్యము : అట్టి ఈ వజ్రము స్వల్పుడైన అసురునందుంబ్రయుక్తమై వృథాయైనది. ఇది 
దధీచియను విప్రని తేజము. నిష్మారణముగానిట్లె, కజ్ఞివలెనైనది, నేను దీనినిపుడుంగైకొనను. 
శ్లో; ఇతి శక్రం విషీదన్తమాహ వాగశరీరిణీ। 

నాయం శుష్కైరథో నార్టెర్వధమర్హతి దానవః॥ 87 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, విషీదన్తమ్‌ =దుఃఖించుచుండగా, శక్రమ్‌=ఇంద్రుని గూర్చి, 
అశరీరిణీ= శరీరములేని, వాక్‌=వాక్కు ఆకాశవాణి, ఇదమ్‌ ఆహ=ఈమాట చెప్పెను. దానవః 
=ఈ నముచి దానవుడు, శుషైః=ఎండిన వస్తువుల చేతగాని, అథ=మలటి, ఆర్జైః=తడిసిన 
పచ్చి వస్తువులచేంగాని, వధమ్‌=వధను, న అర్హతి=తగడు. 
తాత్పర్యము : ఇట్లు దుఃఖించుచున్న ఇంద్రునికి అశరీరవాణి ఇట్లు పలికెను. ఓయి ఈ 
నముచి దానవుని ఎండు వస్తువులచేగాని, పచ్చి వస్తువులచేగాని చంపుటకు సాధ్యముకాదు. 
శ్లో!  మయాస్మై యద్వరో దత్తో-మృత్యుర్నైవార్ధశుష్కయోః। 

అతో9_న్యశ్చిన్తనీయస్త-ఉపాయో మఘవన్‌ రిపోః॥॥ 88 
ప్రతిపదార్థము : మయా=నాచే, అస్మై=ఇతనికి, యత్‌=ఏ, ఆర్ధశుష్కయోః=పచ్చి యెండు 
వస్తువులచే, న మృత్యుః=మృత్యువు లేనట్లుగా, వరః=వరము, దత్తః=ఈయబడినది. 
మభువన్‌=ఓ ఇం(ద్రుడా, అతః=ఇందువలన, రిపోః=శత్రువధకు, అన్యః ఉపాయః 
=ఇతరమగునుపాయము, తే=నీకు, చింతనీయః=చింతింపందగినది. 
తాత్సర్యము ర పూర్వము ఈయసురునికి (బహ్మ) పచ్చి వస్తువుచేగాని, ఎండిన వస్తువుచేగాని 
మృత్యువు రానట్లు వరము ఇచ్చియున్నాను. కావున ఇంద్రుడాపగతుని వధించుటకు మజేదైన 
ఉపాయము చూడుము. 


అష్టమస్యన్ధః - ఏకాదళో9_ ధ్యాయః 133 


సూర్యమ్‌=వర్షాకాలము నందలి సూర్యుని, అంబుదాః ఇవ=మేఘముల వలె, ఛాదయామాసుః 
=కప్పివైచిరి. 

తాత్సర్యము : నముచిపాకబలులను ఆ మువ్వురసురులు అమ్ముల మొత్తముచే ఆ రథములో 
సారథితో గూడిన ఇంద్రుని వర్షాకాలసూర్యుని మేఘములవలె కప్పివైచిరి. 


శ్లో;  అలక్షయన్తస్తమతీవ విహ్వలా విచుక్రుశుర్దేవగణాః సహానుగాః। 

అనాయకాః శత్రుబలేన మర్దితా వణిక్సథా భిన్ననావః యథార్దవే॥ 25 
ప్రతిపదార్థము : తమ్‌=ఆ ఇంద్రుని, అలక్షయన్తః=కాననివారై, దేవగణాః=వేల్పుల గణములు, 
సహ+అనుగాః=అనుచరులతో గూడినవారై, అనాయకాః=నాయకుడులేనివారై, శత్రుబలేన= 
అసుర బలముచే, మర్దితాః=కొట్టబడినవారై, అర్జవే=*సముద్రమునందు, భిన్ననావః=పగిలి 
పోయిన ఓడలుగల, వణిక్‌ పథాః యథా=వర్తకుల సమూహములట్లు, అతీవ=మిక్కిలి, 
విహ్వలాః=దీనభావమునొంది, విచుక్రుశుః=దిక్కుతోచనివారైరి. 
తాత్పర్యము : ఇంద్రుని గాననివారై సురగణములు అనుచరులతో గూడినవారు, నాయకుడు 
లేనివారై, శత్రువులగు అసుర సైనికులచే కొట్టబడినవారై, సముద్రమునందు ఓడ పగిలిపోయిన 
వర్తకులెట్లు మిక్కిలి దిక్కుదోచనివారై దిగులుపొందిరి. 
శో తతస్తురాషాడిషుబద్ధపజ్ఞరా -ద్వినిర్గతః సాశ్వరథధ్వజాగ్రణీః। 

బభౌ దిశ ఖం పృధివీణ్బ రోచయన్‌-స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే॥ 26 
ప్రతిపదార్థము : తతః=అంతట, తురాషాట్‌=ఇంద్రుడు, న +అశ్వరథ ధ్వజ+అగ్రణీః= 
గుజ్బములు, రథము, టెక్కెము, సారథి అనువారితో, ఇషుబద్ధపంజరాత్‌=బాణములచే 
బద్ధమైన గూటినుండి, వినిర్ణతః=బయలువెడలివచ్చినవాడు, క్షపాత్యయే=రాత్రి చివర, ప్రాతః 
కాలమునందు, సూర్యః ఇవ=ఉదయించిన సూర్యుడువలె, దిశః=దిక్కులను, ఖమ్‌= 
గగనమును, పృధివీజ్బ=పుడమిని, రోచయన్‌=వెలిగించుచు, బభౌ=భాసిలైను. 
తాత్పర్యము : అంతనింద్రుడు అశ్వములతో, రథముతో, ధ్వజముతో, సారథితో కూడ, 
ఆయమ్ముల గూటినుండి బయలువెడలి ప్రాతఃకాలమునందు ఉదయించు సూర్యుడువలె 
దిక్కులను, గగనమును, భూమిని వెలిగించుచుందాను ప్రకాశించెను. 
శ్లో నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం మృధే! 

ఉదయచ్చద్రిపుం హన్తుం-వజం వజ్రధరో రుషా॥ 27 
ప్రతిపదార్థము : దేవః=ఇంద్రుడు, మృధే =యుద్ధరంగమునందు, పరైః=శత్రువులచేత, 
అభ్యర్థితామ్‌ =చావగొట్టంబడిన, పృతనామ్‌=తన దేవసేనను, నిరీక్ష్య=చూచి, వజధరః 
=ఇంద్రుడు, రుషా=క్రోధముతో, రిపుమ్‌=శత్రువును, హన్తుమ్‌=చంపుటకు, వజమ్‌= 
వజ్రాయుధమును, ఉదయచ్చత్‌ =ఎత్తెను. 
తాత్పర్యము : ఇంద్రుడు యుద్ధరంగమున శత్రువులచేత చావగొట్టబడిన తన దేవసేనను 
గాంచి వజ్రధరుడు కోపముతో శత్రువును చంపుటకు వజ్రాయుధమును బైకెత్తెను. 


శ్లో తేనైవ శితధారేణ శిరసీ బలపాకయోః। 

జ్ఞాతీనాం పశ్యతాం రాజజ్ఞాహార జనయన్‌ భయమ్‌॥। 28 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా, జ్ఞాతీనామ్‌ పశ్యతామ్‌ =దాయాదులగు దైత్యులు చూడకుండ, 
శితధారేణ=వాడియైన, తేన+ఏవ=ఆ వజ్రాయుధముతో, బలపాకయోః=బలపాకుల యొక్క, 
శిరసీ=శిరస్సులను, భయమ్‌=భయమును, జనయన్‌=కలిగించుచు, జహార=ఖండించెను. 
తాత్పర్యము : ఓ రాజా! ఇంద్రుడు దాయాదులగునసురులెల్లరు చూచుచుండ వాడియైన ఆ 
వజ్రాయుధముచే నెల్లరకు భయము గలిగించుచు, బలుని యొక్కయు, పాకుని యొక్కయు 
శిరములను ఖండించెను. 
శ్లో నముచిస్తద్వధం దృష్ట్వా-శోకామర్షరుషాన్వితః। 

జిఘాంసురిన్దం నృపతే-చకార పరమోద్యమమ్‌॥। 29 
ప్రతిపదార్థము : నృపతే=ఓ రాజా!, నముచిః=నముచి, తత్‌+వధమ్‌=ఆ బలపాకుల 
చంపుటను, దృష్ట్వా=చూచి, శోక+అమర్ష రుషా=దుఃఖముతో, అసహనముతోను కూడిన 
కోధముతో, అన్వితః=కూడుకొన్నవాడై, ఇంద్రమ్‌ =ఇంద్రుని, జిఘాంసుః=చంపంగోరినవాడై, 
పరమ+ఉద్యమమ్‌ =దొడ్డ ప్రయత్నమును, చకార=చేసెను. 
తాత్పర్యము : ఓ రాజా! బలపాకుల వధను గాంచి, దుఃఖముతో, అసహనముతోను కూడిన 
క్రోధముతో కూడుకొన్నవాడై ఇంద్రుని చంపగోరి దొడ్డ ప్రయత్నముగావించెను. 
శ్లో అశ్మసారమయం శూలం -ఘణ్ఞ్జావద్ధేమభూషితమ్‌! 

ప్రగృహ్యాభ్యద్రవత్‌ క్రుడ్లో-హతోం సీతి విభర్సయన్‌। 

ప్రాహిణోద్దేవరాజాయ-నినదన్‌ మృగరాడివ।। 30 
ప్రతిపదార్థము | అశ్మసారమయమ్‌=కేవలము ఉక్కుతోంజేయబడినదియు, ఘంటావత్‌= 
ఘంటాయుక్తమును, హేమభూషితమ్‌ =పసిండిచే నలంకరింపబడినదియునైన, శూలమ్‌= 
(తిశూలమును, ప్రగృహ్య=చేకొని, క్రుద్ధః=క్రోధముండినవాడై, హతః+అసి +ఇతి=ఇదే 
చచ్చినావని, విభర్స్వయన్‌=ఇంద్రుని భయపబచుచు, అభ్య(ద్రవత్‌=పైకింబర్వెత్తి వచ్చెను. 
మృగరాట్‌ +ఇవ =సింహమువలె, నినదన్‌ =గర్జించుచు, దేవరాజాయ =దేవరాజుకొజకై, 
ప్రాహిణోత్‌=ఆ శూలమును బంపెను, శూలముతోంగొట్టెను. 


తాత్పర్యము : కేవలము ఉక్కుతో నిర్మింపబడినదై గంటలతోను, బంగారముచే నలంకరింప 
బడినదియైన త్రిశూలమును చేతపట్టి, ఓరీ ఇంద్రా! ఇదే చచ్చితివని బెదిరించుచుం బైకి 
పర్వెత్తి వచ్చి సింహమువలె గర్జించుచు ఆ త్రిశూలముతో దేవేంద్రుని గొట్టెను. 
శ్లో తదాపతద్గగనతలే మహాబలాత్‌ విచిచ్చిదే హరిరిషుభిః సహస్రధా! 

తథాగతం నృప! కులిశేన కన్గరే రుషాన్వితస్రిదశపతిః శిరోల_ హరత్‌॥ 31 
ప్రతిపదార్థము : హరిః=ఇంద్రుడు, మహాబలాత్‌=మహాబలమున, గగనతలే=ఆకాశమున, 
అపతత్‌=తనపైంబడుచున్ను తత్‌=ఆ త్రిశూలమును, ఇషుభిః=అమ్ములతో, సహస్రధా=వేయి 
తునకలగునట్లు, విచిచ్చిదే =ఖండించెను. నృప=ఓ రాజా, త్రిద శపతిః=దేవేంద్రుడు, 


అష్టమస్నన్ధః క వకాదళో 9 ధ్యాయః 135 


రుషా+అన్వితః=రోషముతో కూడి, తథా=ఆ ప్రకారము, ఆగతమ్‌=వచ్చిన నముచిని, కులిశేన 
=వ[జముతో, కన్గరే=కంఠమునందు (కొట్టెను), శిరః=శిరస్సును, అహరత్‌=హరించెను. 
తాత్పర్యము : ఇంద్రుడా బల్లిదుడు నముచి తనపై ప్రయోగించిన త్రిశూలము ఆకసము 
నుండి తనపై ౧బడంబోవుచుండగా దానిని అమ్ములచే వేయి తునకలుగా ఖండించెను. 
మతి, ఓ రాజా! దేవరాజు రోషముగలవాడై అట్లు తనపై వచ్చిన నముచిని వజమున 
కుత్తుక నరికి శిరమును హరించెను. 
శ్లో న తస్య హి త్వచమపి వజ ఊర్జితో బిభేద యః సురపతినౌజసేరితః। 

తదద్భుతం పరమతివీర్యవృ[త్రభిత్‌ తిరస్కృతో నముచిశిరోధరత్వచా।। 82 
ప్రతిపదార్థము : సురపతినా=దేవరాజుచే, ఓజసా=బలముతో, ఈరితః=ప్రయోగించబడిన, 
ఊర్జితః=శక్తివంతమైన, వజః=వజ్రాయుధము, తస్య=ఆ నముచి యొక్క త్వచమ్‌ +అపి= 
చర్మమైనను, న విభేద=చేదించలేక పోయెను, అతివీర్యవృత్రభిత్‌ =మిక్కిలి బలాఢ్యుడగు వృటత్రుని 
ఛేదించినదైన వజ్రము, నముచిశిరోధరత్వచా=నముచి కంఠము చర్మముచే, తిరస్మృతః 
=తిరస్మరింపబడెను. తత్‌=ఆ, పరమ్‌=అధికమైన, అద్భుతమ్‌ =ఆశ్చర్యమును (ఎల్లరు 
చూచిరి). 
తాత్పర్యము : దేవరాజు బలముతో శక్తివంతమైన వజాయుధమును నముచిపైం 
బ్రయోగించెను. అది వాని చర్మము సైతము చీల్చలేనిదైనది. అప్పుడిన్దుడు మిగుల బలాధ్యుడైన 
వృత్రుని సంహరించిన ఈ వజ్రము నముచి కంఠచర్మముచే తిరసృతమై వృథాయైనదని 
ఆ అత్యాశ్చర్యమును తిలకించిరి. 
శ్లో తస్మాదిన్లో౭ బిభేచ్చత్రోర్వజః ప్రతిహతో యతః। 

కిమిదం దైవయోగేన-భూతలోకం ముమోహ యత్‌॥ 88 
ప్రతిపదార్థము : యతః=ఎందువలన, శత్రోః=శత్రువైన నముచివలన, వజః=వజము, 
ప్రతిహతః=కొట్టపడి వ్యర్థమైనది, తస్మాత్‌=అందువలన, ఇంద్రః=ఇంద్రుడు, అబిభేత్‌=భయము 
పొందెను, కిమిదమ్‌=ఇది యేమి?, యత్‌=ఏది, దైవయోగేన=విధివశమున, భూతలోకమ్‌= 
ప్రాణి సమూహమును, ముమోహ=మోహింపజేసెను. 
తాత్పర్యము : శత్రువగు నముచిచే వజ్రము ప్రతిహతమైనందులకు ఇంద్రుండిదియేమి? 
విధివశమున ప్రాణులెల్లరు మోహము పొందునట్లు నా వజమిట్లెనదేయని భయపడెను. 
శో యేన పూర్వం మహాద్రీణాం -పక్షచ్చేదః ప్రజాక్షయే। 

కృతో నివసతాం భారైః-పతతైః పతతాం భువి॥ 84 
ప్రతిపదార్థము : నివసతామ్‌=నిల్చియుండుచు, భువి=భూమి పైన, పతతామ్‌=పడుచు, భారైః 
=బరువైన, పతకైః=టెక్కలచే, ప్రజాక్షయే =ప్రజానాశము సంభవించు, పూర్వమ్‌ =పూర్వము, 
యేన =వజముచే, మహా+అద్రీణామ్‌ =దొడ్డ కొండల యొక్క పక్షచ్చేదః =టెక్కల ఖండించుట, 
కృతః=చేయబడినదో... 
తాత్పర్యము : ఏది నిల్చియుండుచు బరువైన టెక్కలతో భూమిపైంబడుచు ప్రజానాశము 
గావించు ఈ దొడ్డకొండల టెక్కలనే వజ్రము ఖండించెనో, అది ఇప్పుడు వమ్మయినది. 


ద్వాదశో£_ ధ్యాయః 
ఈ అధ్యాయమందు మోహినీ విలాసమునాలోకింప నుద్యుక్తుడైన శంభుని హరి 
మోహపెట్టెను. తర్వాత నూజడించుట అను కథ వర్ణింపబడును. 


శ్రీ బాదరాయణిరువాచ : శ్రీ శుకుడు పలికెను. 

శ్లో వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్‌। 

మోహయిత్వా సురగణాన్‌-హరిః సోమమపాయయత్‌॥ 1 
ప్రతిపదార్థము : వృషధ్వజః=శివుడు, హరిః=విష్ణువు, యోషిత్‌+రూపేణ=స్తీ రూపముతో, 
దానవాన్‌=దానవులను, మోహలయిత్వా=మోహపెట్టి, సురగణాన్‌ =దేవతలను, సోమమ్‌= 
అమృతమును, అపాయయత్‌=త్రాగించెను అను, ఇదమ్‌ =ఈ మాటను, నిశమ్య=విని, ఆ 
రూపమును జూడంబోయెను. 
తాత్పర్యము : ఎద్దు టెక్మముగాగల శివుడు, “విష్ణువు దానవులను మోహపెట్టి దేవతలకు 
అమృతమును పంచిపెట్టెను. వారిని గ్రోలంజేసెను' అను మాటను విని ఆ మోహినీరూపమును 
చూడంబోయెను. 
శ్లో వృషమారుహ్య గిరిశః సర్వభూతగణర్భతః 

సహ దేవ్యా యయౌ ద్రష్టుం-యత్రాస్తే మధుసూదనః॥। 2 
ప్రతిపదార్థము : గిరిఈ=శంభుడు, వృషమ్‌ +ఆరుహ్య=ఆంబోతునెక్కి సర్వభూతగణః=ఎల్ల 
ప్రమథగణములతో, వృతః =కూడి, దేవ్యా సహ =గౌరీదేవితో గూడా, యత్ర =ఎచ్చోట, 
మధుసూదనః =విష్ణువు, ఆస్తే=ఉన్నాడో అచ్చటికి, ద్రష్టుమ్‌=చూచుటకు, యయౌ=పోయెను. 
తాత్సర్యము : శివుడావోతునెక్కి ప్రమథగణములతో గూడి గౌరీదేవితో కూడ మధుసూదనుడున్న 
చోటికి ఆ మోహినీరూపమును జూడంబోయెను. 
శ్లో సభాజితో భగవతా-సాదరం సోమయా భవః। 

సూపవిష్ట ఉవాచేదం-ప్రతిపూజ్య స్మయన్‌ హరిమ్‌॥ 8 
ప్రతిపదార్థము : భగవతా=భగవానునిచేత, స+ఉమయా=పార్వతితో, భవః=శివుడు, సాదరమ్‌ 
=ఆదరముతో, సభాజితః=ఆనందపజపబడినవాదై, హరిమ్‌ =హరిని, ప్రతిపూజ్య=బదులు 
పూజించి, సూపవిష్టః=కూర్చున్నవాడై, ఇదమ్‌ =ఈ మాటను, స్మయన్‌=నవ్వుచు, ఉవాచ= 
చెప్పెను. 
తాత్పర్యము : శ్రీవిష్ణువుచే శంభుడు పార్వతితో గూడ ఆదరముతో పూజింపబడినవాడై, 
మరల విష్ణువును దాను ప్రతిపూజించి, కూర్చుండి యీ మాట నవ్వుచు చెప్పెను. 

శ్రీ మహాదేవ ఉవాచ : శ్రీ మహాదేవుడు వచించెను. 


శ్లో దేవదేవ! జగద్వ్యాపిజ్ఞుగదీశ! జగన్మయ। 

సర్వేషామపి భావానాం-త్వమాత్మా హేతురీశ్వరః॥ 4 
ప్రతిపదార్థము : దేవదేవ!=దేవతలకు దేవుడనువాడా!, జగద్వ్యాపిన్‌ =లోకమంతయు 
వ్యాపించినవాడా!, జగన్మయ! =లోక స్వరూపుడా!, జగదీశ=లోక (ప్రభూ!, సర్వేషామ్‌ =ఎల్ల 


అష్టమస్మన్ధః అ వకాదళో. 9 ధ్యాయః 137 


శ్లో తాం దైవీం గిరిమాకర్ణ్య మఘవాన్‌ సుసమాహితః। 

ధ్యాయన్‌ ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్‌।। 39 
ప్రతిపదార్థము : మఘవాన్‌=ఇంద్రుడు, తామ్‌=ఆ, దైవీం గిరమ్‌=దివ్యవాణిని, ఆకర్ణ్య=విని, 
సుసమాహితః =ఏకా(గ్రచిత్తుందై, ధ్యాయన్‌ =కొంత సేపట్లు ధ్యానించుచు, అథ =అంతట, 
ఉభయాత్మకమ్‌ =పచ్చిది ఎండినది కాని వస్తువు గలది, ఫేనమ్‌ =నురుగును, ఉపాయమ్‌ =వధకు 
పాయమునుగా, అపశ్యత్‌ =చూచెను. 
తాత్పర్యము : ఇంద్రుడా దివ్వవాణి నాలకించి కొంతసేపట్లు ఏకాగ్రచిత్తుడై యాలోచించి 
పచ్చిది యెండుది కానిది నురుగొక్కటి వాని వధించుటకుపాయమని యొటింగెను. 
శో న శుషేణ న చార్జేణ జహార నముచేః శిరః। 

తం తుష్టువుర్మునిగణా -మాల్యైశ్చావాకిరన్‌ విభుమ్‌॥ 40 
ప్రతిపదార్థము : న శుష్కేణ=ఎండుది గానిదై, న ఆర్టేణ=పచ్చిదిగానిదైన, నురుగుచే, 
నముచేః=నముచి యొక్క శిరః=శిరస్సును, జహార=హరించెను, మునిగణాః=ముని 
గణములు, తమ్‌=ఆ ఇంద్రుని, తుష్టువుః=స్తుతించిరి, విభుమ్‌=ఆ దేవప్రభుని, మాల్యైః 
=పూదండలతో, ఆవాకిరన్‌=చల్లిరి. 
తాత్సర్యము : ఎండుది పచ్చిదిగాని నురుగుతో ఆ నముచి శిరమును ఇంద్రుడు ఖండించెను. 
మునిగణములింద్రుని స్తుతించుచు పుష్పమాలలు పైన వైచిరి. 
శో గన్ఫర్వముఖ్యౌ జగతుర్విశ్వావసుపరావసూ। 

దేవదున్దుభయో నేదుర్నర్తకా నన్ఫతుర్ముదా॥ 41 
ప్రతిపదార్థము క గన్టర్వముఖ్యౌ=గన్టర్వ శ్రేష్టులు, విశ్వావసు పరావసు =విశ్వావసువు, 
పరావసువు అనువారలు, జగతుః=గానము చేసిరి. దేవదున్గుభయః=దేవదుందుభులు, నేదుః 
=మోగినవి, నర్తకాః=నర్తకులు, ముదా=సంతోషమున, నన్ఫతుః=నృత్యము చేసిరి. 
తాత్సర్యము : విశ్వావసువు, పరావసువు అను గంధర్వ శ్రేష్ణలు గానము చేసిరి. 
దేవదుందుభులు (మోగెను. దేవతా నర్తకులు నృత్యము చేసిరి. 
శో అన్వేం_ప్యేవం ప్రతిద్వన్వాన్‌ -వాయ్వగ్నివరుణాదయః। 

సూదయామాసురసురాన్‌ -మృగాన్‌ కేసరిణో యథా॥ 42 
ప్రతిపదార్థము : అన్యే=ఇతరులు, వాయు+అగ్ని-వరుణ+ఆదయః అపి=వాయువు, అగ్ని 
వరుణుడు లోనగు దిక్సాలురును, ప్రతిద్వన్వ్వాన్‌ అసురాన్‌=శత్రువులగు అసురులను, మృగాన్‌= 
జంతువులను, కేసరిణః=సింహములు, యథా=ఎట్లు వధించునో అట్లు, సూదయామాసుః 
=వధించిరి. 
తాత్పర్యము : ఇతర దిక్సాలురు వాయువు, అగ్ని వరుణుడులోనగువారు సైతము శత్రువులగు 
అసురులను, మృగములను సింహము ఎట్లు వధించునో అట్లు వధించిరి. 
శ్లో బ్రహ్మణా (్రేషితో దేవో-దేవర్షిర్నారదో నృష। 

వారయామాస విబుధాన్‌-దృష్ట్వా దానవసంక్షయమ్‌॥ 43 


ప్రతిపదార్థము : బ్రహ్మణా= (బ్రహ్మచే, డ్రేషితః=పంపంబడినవాడై, దేవః=దేవుడు, దేవర్షి 
=దేవ బుషియైన, నారదః=నారదుండు, దానవ సంక్షయమ్‌ =దానవులు నశించుటను, దృష్ట్వా= 
చూచి, విబుధాన్‌=దేవతలను, వారయామాస=యుద్ధము నుండి నివారించెను. 
తాత్పర్యము : బ్రహ్మ పంపగా వచ్చిన దేవర్షి నారదుడు పెక్కుజు దానవులు నాశమగుటను 
గాంచి ఇక యుద్ధము చేయవలదని దేవతలను నివారించెను. 
శ్రీ నారద ఉవాచ : నారదుడు వచించెను. 

శ్లో భవద్భిరమృతం ప్రాప్తం-నారాయణభుజాశయైః। 

శ్రియా సమేధితాః సర్వ-ఉపారమత విగ్రహాత్‌॥ 44 
ప్రతిపదార్థము : నారాయణ భుజాశ్రయైః=నారాయణుని ఆశ్రయించినవారగు, భవద్శిః 
=మిీచే, అమృతమ్‌ =అమృతము, ప్రాప్తమ్‌=పొందబడినది, సర్వే=మీరెల్లరు, శ్రియా=స్వర్ష 
లక్ష్మిచే, సమేధితాః=పెంపొందింపబడిరి, విగహాత్‌=రణమునుంచి, ఉపారమత= 
విరమింపుడు. 
తాత్సర్యము : శ్రీమన్నారాయణుని భుజబలమునాశ్రయించిన మీరు సుధను గ్రోలిరి. త్రిలోక 
రాజ్యలక్ష్మిచే పెంపొందిరి. కావున మీరు యుద్ధమును చాలింపుడు. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో సంయమ్య మన్యుసంరమృం -మానయన్లో మునేర్వచః। 

ఉపగీయమానానుచరైర్యయుః సర్వే త్రివిష్టపమ్‌॥। 45 
ప్రతిపదార్థము : మునేః=నారద ముని యొక్క వచః=మాటను, మానయన్తః=మన్నించువారై, 
మన్యుసంరమృమ్‌=కోవ ము యొక్క పటాటోవమును, సంయమ్య =అడంచుకొని, 
ఉపగీయమానానుచరైః=తమ్ము కీర్తించుచున్న అనుచరులతోను, సర్వే=ఎల్లరు, త్రివిష్టపమ్‌= 
స్వర్గమును గూర్చి, యయుః=వెళ్ళీరి. 
తాత్పర్యము : నారదుని మాటను మన్నించి, కోపోద్రేకమునడంచి తమ్ము కీర్తించుచు 
ననుచరులు వెంటరాగా ఎల్ల దేవతలు స్వర్ణమునకుంబోయిరి. 


శః యే9_వశిష్టా రణే తస్మిన్‌-నారదానుమతేన తే! 

బలిం విపన్నమాదాయ -అస్తజ్లిరిముపాగమన్‌।। 46 
ప్రతిపదార్థము : తస్మిన్‌ రణే=ఆ సంగ్రామమందు, యే=ఏ అసురులు, అవశిష్టాః=వధింప 
బడక మిగిలియున్నారో, తే=వారు, నారద+అనుమతేన =నారదుని సమ్మతితో, విపన్నమ్‌= 
ఆపదకులోనైన, బలిమ్‌=బలిని, ఆదాయ=తీసుకొని, అస్తంగిరిమ్‌=అస్తమను పర్వతమును 
గూర్చి, ఉపాగమన్‌=పోయిరి. 
తాత్సర్యము : ఆ రణమున చావక శేషించిన అసురులు నారదుని మాట మిద దుఃఖము 
నకు లోనైన మూర్చిల్లిన బలినిందీసికొని అస్తమనుపర్వతమునకుంబోయిరి. 


అష్టమస్మన్ధః అ ఏకాదశో: 9 ధ్యాయః 139 


శో తదా వినష్టావయవాన్‌ -విద్యమానశిరోధరాన్‌। 

ఉశనా జీవయామాస-సజ్జీవన్యా స్వవిద్యయా॥ 47 
ప్రతిపదార్థము : తదా=అప్పుడు, వినష్ట+అవయవాన్‌ =విజిగిపోయిన అంగములు గలవారు, 
విద్యమానశిరోధరాన్‌ =కంఠమున్నవారిని, ఉశనాః=శుక్రుడు, సంజీవన్యా=సంజీవనియను, 
స్వవిద్యయా=తన విద్యచే, జీవయామాస =బ్రతికించెను. 
తాత్పర్యము : అప్పుడు చేతులు, కాళ్ళు వితిగి, కంఠములు శిరస్సులున్నవారిని తన మృత 
సంజీవని విద్యచే బ్రతికించెను. 
శో బలిశ్చోశనసా స్పృష్టః ప్రత్యాపన్నేన్థియస్మృతిః। 

పరాజితో9 పి నాఖిద్య-ల్లోకతత్త్వవిచక్షణః॥। 48 
ప్రతిపదార్థము : బలిశ్చ=బలియు, ఉశనసా=శుక్రునిచే, స్పృష్టః=స్పృశింపబడినవాడై, 
ప్రత్యాపన్న+ఇంద్రియస్మృతిః=మరల శక్తిమంతములై యేర్పడిన ఇంద్రియ స్మరణ జ్ఞానము 
గలవాడయి, పరాజితః+అపి =దేవతలచే నోటమిగాంచిన వాడయ్యు, లోకతత్త్వవిచక్షణః 
=లోకజ్ఞానమును చక్కగా తెలిసినవాడు కావున, న+అఖిద్యత్‌=ఖేదమును పొందలేదు. 


తాత్సర్యము : బలి శుక్రుడు స్పృశించునంతనే మున్నటి యట్లు ఇంద్రియములన్నియు 
శక్తిమంతములై స్మరణ జ్ఞానము ఏర్పడినవాడయ్యెను. తాను దేవతలచే నోటమిపడినను 
లోకజ్ఞానము గుర్తెరిగినవాడు, జయాపజయములు విధివశములని తెలిసి దుఃఖమును 
పొందలేదు. 
ఇతి శ్రీమద్భాగవతే అష్ట్రమస్ముంధే ఏకాదళో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమందు అష్టమస్థుంధమున ఏకాదశాధ్యాయము. 


శ్లో నాహం పరాయుర్భషయో న మరీచిముఖ్యా జానన్తి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః। 
యన్మాయయా ముషితచేతస ఈశ! దైత్యమర్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః। 10 
ప్రతిపదార్థము : అహమ్‌=నేను, పరాయుః=పరమాయువుగల బ్రహ్మము, మరీచిముఖ్యాః 
=మరీచి మొదలగు, బుషయః=బుషులు, సత్త్వసర్గాః=సత్త్వగుణముచే సృజింపబడిన 
వారును, యత్‌+విరచితమ్‌ =ఏ నీచే సృజింపబడిన విశ్వమును, న జానన్తి ఖలు =నెజుంగలేరు. 
మతీ నిన్నెజుగుట ఎక్కడిది. ఈశ!=ఓ ఈశ్వరా!, అభద్రవృత్తాః=రాజసమునకు, తామసము 
నకు, ఉత్పత్తియు వృత్తియుగల, దైత్యమర్య+ఆదయః=దైత్యులు, మానవులులోనగువారు, 
కిముత=ఇక నిన్నెట్లు ఎజుంగుదురు. 
తాత్పర్యము : నీచే సృజింపబడిన యా విశ్వము యొక్క తత్త్వము నేనుగాని, పరమాయువుగల 
(బ్రహ్మగాని యెటుంగలేకున్నాము. మరీచిలోనగు బుషులు, సత్త్వగుణమున సృజింపబడిన 
వారయ్యు ఈ విశ్వతత్త్వమెటుంగలేకున్నారు. విశ్వమునే యెజుంగలేనివారు నిన్నెబుంగుట 
ఎక్కడిది ? ఇక రజోగుణమునను తమోగుణమునను జనించి రాజస తామస వృత్తులను 
జేపట్టిన దైత్యులు, మానవులు నిన్ను గూర్చి యెజుంగుట యనునదెట్లు ? 
శ్లో సత్వం సమీహితమవస్థితిజన్మనాశం భూతేహితజ్బ జగతో భవబన్థమోక్షౌ। 
వాయుర్యథా విశతి ఖబ్బు చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయావగమో౭_వరుంక్షే। 11 

మటేమనగా నీవు సర్వము నెఖుంగుదువనుచున్నారు. 
ప్రతిపదార్థము వ సః త్వమ్‌ =అట్టి నీవు, సమీహితమ్‌ =నీచే సృజింపబడినదైన, జగతః=ఈ 
జగము యొక్క అవస్థితిజన్మనాశమ్‌ =స్టితి ఉత్పత్తి లయములను, భూత +ఈహితమ్‌ =ప్రాణుల 
వాంఛయును, భవబన్థమోక్షొ=సంసారబంధమును, మోక్షమును, సర్వమ్‌=ఈ అంతయు, 
అవరుంక్షే =వ్యావి ంచియున్నావు, ఎజుంగుదువు, చర +అచర +ఆఖ్యవ్‌ం=జంగము 
స్థావరములను పేరుగల ప్రాణుల దేహములను, ఖమ్‌ చ=ఆకాశమును, వాయుః=వాయువు, 
యథా=ఏ ప్రకారము, విశతి=ప్రవేశించియున్నదో, ఆ ప్రకారము, తదాత్మకతయా=సర్వ 
ప్రాణులకు ఆత్మ స్వరూపుడవగుటచే, అవగమః=జ్ఞానస్వరూపుడవై వ్యాపించియున్నావు. 
తాత్పర్యము : ఇట్టి నీవు, నీవు సృజించిన ఈ జగము యొక్క సృష్టి స్థితిలయమును, దేహ 
వాంఛలను, సంసారబంధ మోక్షములను, ఈ సర్వమును నీవెబుంగుచున్నావు. మలియు 
వాయువేప్రకారము ఈ జంగమస్థావరాత్మకములగు ప్రాణుల దేహములందును, ఆకాశము 
నందును ఎట్లు ప్రవేశించియున్నదో అట్టి నీవు సమస్త ప్రాణులకు ఆత్మవగుటచే జ్ఞాన 
స్వరూపుడవై అంతట వ్యాపించియున్నావు. 
శ్లో॥ అవతారా మయా దృష్టా-రమమాణస్య తే గుణైః 

సోత_ హం తద్ధపష్టుమిచ్భామి -యత్తే యోషిద్వపుర్ధుతమ్‌॥ 12 

ఇట్లు స్తుతించి రెండు శ్లోకములచే ప్రస్తుతాంశమును విన్నవించుచున్నారు. 
ప్రతిపదార్థము : గుణః=సత్త్వాది గుణములతో, రమమాణస్య=క్రీడించు, తే=నీయొక్క 
అవతారాః=అవతారములు, మయా=నాచే, దృష్టాః=చూడబడినవి, సః అహమ్‌=ఆ చూచిన 


అష్టమస్మునః - ద్వాదశళోల. ధ్యాయః 141 


స్థావర జంగములగు సమస్తమైన, భావానామ్‌ =ప్రాణులకు, త్వమ్‌=నీవు, హేతుః=జన్మ 
కారణము, ఈశ్వరః=నియామకుడవు, ఆత్మా=ఆత్మవు, 
తాత్సర్యము : ఓ దేవా! నీవు దేవతల దేవుడవు. ఎట్లన జగమంతయు వ్యాపించినవాడవు. 
జగ[దూపుడవు. స్థావర జంగమ |ప్రాణులకెల్ల జన్మ కారణుడవు, నియామకుడవు, ఆత్మవు. 
కాని నీవు జడప్రధానుడవు కావు. 
శో ఆద్యన్తావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః। 
యస్యావ్యయస్య నైతాని-తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్‌॥ ర్‌ 
ఓయి నన్ను జగన్మయుడని చెప్పుట చేత జగత్తు ఉత్పత్తిలోనగువానిచే 
అవ్యయమగుట చేత, జడస్వభావముగలదగుట చేత ఆ ధర్మమును నాకును గలుగుచున్నవి 
కదా! ఏమి నీవు నన్నట్లు వర్ణించుచున్నావనగా, “అట్లు కాదు” అనుచున్నాడు. 
ప్రతిపదార్థము : అస్య=ఈ జగమునకు, ఆది+అంతౌ =సృష్టిలయములును, మధ్యమ్‌ = 
స్థితియు, యత్‌=ఏ బ్రహ్మము వలన కలుగుచున్నవో, అవ్యయస్య=నాశరహితుడైన, యస్య =ఏ 
(బ్రహ్మమునకు, ఏతాని=ఈ ఆదిమధ్యాంతములు, న=లేవో, ఇదమ్‌ =కార్యనదృశము 
దృశ్యమగు జగత్తు, అహమ్‌=కారణాస్పదమును ద్రష్టయి, బహిః=భోగవస్తుజాతము, అన్యత్‌= 
భోక్తయు అయియున్నాడు. తత్‌=అది, సత్యమ్‌ =నిత్యము, చిత్‌=జ్ఞాన స్వరూపమును, బ్రహ్మ 
బ్రహ్మవు, భవాన్‌ =నీవు. 
తాత్పర్యము : ఓ దేవా! ఏ బ్రహ్మము వలన ఈ జగమునకు సృష్టి స్థితిలయములు లేవో, ఏ 
బ్రహ్మమునకు ఈ ఆదిమధ్యాంతములు లేవో, ఏ బ్రహ్మము - కార్యములకు ఆస్పదమై 
దృశ్యరూపము జగత్తె, కారణాస్పదమైన ద్రష్టయై భోగ్యవస్తుజాతయై, భోక్తయై తోచుచున్నదో 
ఆ బ్రహ్మము సత్యము, జ్ఞానస్వరూపమును ఆ బ్రహ్మమే నీవు అయి యున్నావు. 
శ్లో; తవైవ చరణామోజుం గ్రేయస్మామా నిరాశిషః। 
విసృజ్యోభయతః సబ్గం మునయః సముపాసతే॥ 6 
నీవు ఇట్టి వాడనుటకు ముముక్షువుల ఆచారమే ప్రమాణమై యున్నదనుచున్నాడు. 
ప్రతిపదార్థము : (శ్రేయస్మామాః =ముక్తినిగోరువారగు, మునయః=మునులు, నిరాశిషః=ఆశలు 
లేనివారై, ఉభయతః=ఇహ పరలోకముల సుఖము వలన, సంగమ్‌ =ఆసక్తిని, విసృజ్య= 
త్యజించి, తవ=నీ యొక్క చరణాంభోజమ్‌ ఏవ=పాదములనే, సముపాసతే=ఉపాసించు 
చున్నారు. 
తాత్సర్యము : మోక్షకాములగు మునులు ఆశను వర్ణించి ఇహపరముల సుఖాసక్తిని త్యజించి 
నీ పాదకమలములనే ధ్యానించుచున్నారు. 
శ్లో త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకమాననమాత్రమవికారమనన్యదన్యత్‌। 
విశ్వస్య హేతురుదయస్థితిసంయమానామాత్మేశ్వరశ్చ తద పేక్షతయాన పేక్షః॥ 7 
ఓయి! నేను బ్రహ్మమేయైన యెడల, అట్టి అసంగుడనై, ఉదాసీనుడనైన నా 
పాదకమలము లభించుటవలన వారికేమి ప్రయోజనము అనగా దానిని గూర్చి చెప్పుచున్నాడు. 


142 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : త్వమ్‌=నీవు బ్రహ్మయైనను అత్యంతము ఉదాసీనుడవు కావు మటియును, 
విశ్వస్య= ప్రపంచము యొక్క ఉదయనస్టితిసంయమానామ్‌=సృష్టిస్థితిలయములకు, హేతుః 
=కారణమై యున్నావు. ఆత్మ+ఈశ్వరఃచ=అవిద్యోపాధులగు ఆత్మలైన జీవులకు ఈశ్వరుడవు, 
వారి కర్మఫలదాతవు, అట్లయి నేను రాజులులోనగువారివలె ఏదయిన అపేక్షతో సేవకులకు 
నేను ఫలము ఇచ్చుచున్నానా ఏమి, అనగా అట్లు కాదు, అనపేక్షు=ఏ అపేక్షలు లేనివాడవు, 
అట్లయిన నేనీశ్వరుడగుట వారికేమి ప్రయోజనమందువా, చెప్పెదను. తత్‌ +అపేక్షతయా =ఆ 
జీవులచే వారివారికిందగ్గ ఫలములనొసంగుట కొబికు మాత్రము నీవు వారిచే నపేక్షింప 
బడుచున్నవాడగుటచే, నీవు ఈశ్వరుడవగుచున్నావు. అట్టి అన పేక్షత్వము తెలుపుటకు ఆ 
యీశ్వరునికి సంబంధించి (బ్రహ్మభావమును విశేషించి వర్ణించుచున్నారు. 

త్వమ్‌ =నీవు, (బ్రహ్మ=అందతికంటె గొప్పవాడవు గనుక బ్రహ్మయై యున్నావు, 
పూర్ణమ్‌ =సర్వవ్యాపి, పరిపూర్ణము, అమృతమ్‌=మరణ ధర్మరహితము కాబట్టి సుఖస్వరూపము, 
మతి విషయ సుఖవైలక్షణ్యార్థమును చెప్పుచున్నాడు. అవికారమ్‌=వికారములేని నిత్యము, 
ఆనంద మాత్రమ్‌=కేవలానందరూపము. ఏలయన విశోకమ్‌=ఏ విధమైన దుఃఖములేని, 
అది ఎందువలనా ? విగుణమ్‌=సత్వ్వాది గుణరహితములు, అనన్యత్‌=దీనికంటె అన్యము 
లేదు, నీ కంటె వ్యతిరిక్తమైనది లేదు, కాబట్టి నీవు నిరపేక్షుడవని యర్థము. అట్లయి, 
సర్వాత్మకుడగుటచే ఆయా జీవుల సుఖదుఃఖములు సంబంధముల కలుగుచు దుర్వార 
మగుచున్నావు. దానికి జెప్పుచున్నాడు. అన్యత్‌=అన్నింటికంటె వ్యతిరిక్తమై కారణమైయున్నావు. 
ఇటువంటి సుఖాత్మకమగు బ్రహ్మస్వరూపమయినందున నీకు అన్యాపేక్ష లేదు. అందువలన 
కేవలము భక్తులననుగ్రహించుటకు మాత్రమే నీ ఐశ్వర్యముకాని, స్వార్థము కాదని అర్థము. 
దేవానాం (బవ్మామైన కేవలముదాసీనుడుగనుండువాడవు కావు, మటేవునగా ఈ 
ప్రపంచమునకు సృష్టిస్థితి లయకారణుడై యున్నావు. మణి అవిద్యోపాధికులగు జీవులకు 
వారివారి కర్మానుసారముగ ఫలమునిచ్చునీశ్వరుడవు నీవు. కాబట్టి జీవులు వారికి ఫలము 
నొసగు నిన్నపేక్షించుచున్నారు. కాని నీవు ఏ అపేక్షలేనివాడవు. 
తాత్పర్యము : నీవు సర్వవ్యాపివగుట మట్‌ పూర్ణము, మరణధర్మ రహితము, అమృతము, 
సుఖస్వరూపము, వికారరహితము గనుక నిత్యము. కేవలానందస్వరూపము, శోకము లేనిది, 
గుణరహితము. ఆ బ్రహ్మముకంటె నితరమగునదేదియు లేదు కావున నీవు నిరపేక్షుడవై 
యున్నావు. ఇట్టి సుఖాత్మకమై (బ్రహ్మస్వరూపుడగు నీకు ఏ యితర అపేక్ష లేదు. కేవలం 
భక్తుల ననుగ్రహించుట కొజకై నీ యైశ్వర్యమున్నది. నీ స్వార్థమునకు కాదు. 
శః ఏకస్త్వమేవ సదసద్వయమద్వయం చ స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః। 

అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాద్గుణవ్యతికరో నిరుపాధికస్య॥ 8 
ప్రతిపదార్థము : అన్యత్వము (అన్నింటికి వేజుగనుండుట), అనన్యత్వము (అన్నింటికి వేజుగా 
నుండి, యెట్లని ఆశంకించి దృష్టాంతముతో నుపపాదించుచున్నారు. 


సత్‌+అసత్‌+ద్వయమ్‌=కార్యమగు సత్తును కారణమగు అసత్తునకు, ఈ రెండును, 
అద్వయజ్బ=రెండవదిలేనిదైన పరమకారణము, త్వమ్‌ +ఏక ఏవ =నీవొక్కడవే యగుచున్నావు. 


అష్టమస్మున్ధః - ద్వాదళో౨. ధ్వాయః 143 


కృత +అకృతమ్‌ =కుండలాది రూపమున ద్వయముగాని, రెండుగాను, కుండలాదికము చేయని 
బంగారు రూపమున, కేవలమద్వయమైన, రెండవది లేనిదై, స్వర్ణం ఇవ=బంగారు ఎట్లు 
ఒకటి రెండుగానుండునో అట్లే, నీయందు, న వస్తుభేదః=వాస్తవముగ భేదరూపములేదు, 
అదెట్లు అనగా, త్వయి=నీ యందు, జనైః=జనులచే, అజ్ఞానతః=అజ్ఞానమున, వికల్పః 
=భేదము, విహితః=కావింపబడినది, యస్మాత్‌=ఏ కారణమున, నిరుపాధికస్య=ఉపాధి 
రహితుడైన నీకు, గుణైః=సత్తాదిగుణములచే, వ్యతికరః=భేదము గలుగుచున్నదో. 
తాత్సర్యము : కుండలాది రూపమగు కార్యావస్థను పొందినదియు, కారణరూపమున నుండు 
స్వర్గమును రెండును నొక్నటి యగునట్లు, కార్యరూపమగు జగమును, కారణరూపమైన 
మాయయు, ఈ రెండు పరమకారణమైన రెండవది లేనివాడవైన నీవయగుచున్నావు. జనులు 
నీయందు అజ్ఞానము వలన భేదము గల్పించుచున్నారు. నిరుపాధికుడవగు నీకు గుణములను 
బట్టి గలుగుచున్నవి. స్వయముగ భేదము లేదు. 
శో త్వాం బ్రహ్మ కేచిదవయన్యుత ధర్మమేక ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్‌। 
అన్యేత వయన్తి నవశక్తియుతం పరం త్వాం కేచిన్మహాపురుషమవ్యయమాతృ్మత న్రమ్‌॥ 9 

ఇందు నిన్ను బహురూపునిగ వర్ణించుచున్నారు. వాస్తవముగ నిన్ను ఎవ్వరును 
ఎటుంగలేకున్నారు అనుచున్నారు. 
ప్రతిపదార్థము : త్వామ్‌=నిన్ను బ్రహ్మబ్రహ్మమునుగా, కేచిక్‌=కొందటు వేదాంతులు, 
అవయన్తి=తలంచుచున్నారు మటియు, త్వామ్‌ =నిన్ను, ధర్మమ్‌ =ధర్మస్వరూపునిగ, అన్యే= 
ఇతరులు మీమాంసకులు, (మన్యంతే =తలంచుచున్నారు), సత్‌+అసతోః =ప్రకృతిపురుషులకు, 
పరమ్‌ =పరునిగా, పురుషోత్తమునిగా, మన్యన్తే=సాంఖ్యులు తలంచుచున్నారు. త్వామ్‌ =నిన్ను, 
నవశక్తియుతమ్‌ =తొమ్మిది శక్తులతో గూడిన, పరమ్‌ =పరమేశ్వరుని, అన్యే=ఇతరులు, 
పాంచరాత్రులు, (పాంచరాత్రమను వైష్ణవాగమమును పాటించు వైష్ణవులు) మన్యన్తే=తలంచు 
చున్నారు. 
నవశక్తులెవ్వియనగా - విమలోత్యర్షిణీ జ్ఞానక్రియాయోగాః తథైవ చ। 

ప్రజ్ఞా నత్వా తథేశానా - నుగ్రహా నవశక్రయః॥ 

విమల, ఉత్మర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రజ్ఞ, సత్య, ఈశాన, అనుగ్రహ అనునవి 
భగవంతునికి గల తొమ్మిది శక్తులు. 

అవ్యయమ్‌=నాశరహితమై నిర్వికారమై, ఆత్మతన్తమ్‌ =పరమాత్మతత్త్వమైన, 
మహాపురుషమ్‌ =పురుషశ్రేష్టుడగు ఈశ్వరునిగా, ఏకే=కొందబు, పాతంజలులు, మన్యన్తే= 
తలంచుచున్నారు. 
తాత్పర్యము ఖలు పరమేశ్వరా! వేదాంతులు నిన్ను బ్రహ్మయనియు, మోమాంసకులు 
ధర్మమనియు, సాంఖ్యులు ప్రకృతిపురుషులకుంబరుడనియు, పాతంజలులు అవ్యయమై 
ఆత్మతత్త్వమై మహాపురుషుడైన ఈశ్వరుడనియు, పాంచరాత్రులు విమలాదులగు తొమ్మిది 
శక్తులతో గూడిన పరమేశ్వరుడనియు తలంచుచున్నారు. 


=హరింపబడినవాండైన, స్తీ...త్కా స్రీ ప్రేక్షణ=ఆ మోహిని యొక్క చూపును, ప్రతిసమీక్షణ= 
బదులు మరలచూచుట చేత, విహ్వల +ఆత్మా=నివ్వెరంబోయిన బుద్ధిగలవాడై, అన్లికే= 
సమిపముననున్ను ఉమామ్‌ =పార్వతిని, స్వగణాజ్బ=తన ప్రమథగణములను, న ఆత్మానం 
వేద=తన్ను ఎబుంగలేదు. 
తాత్పర్యము : శివుడా మోహినిని జూచి ఆమె విలాసముతో బంతినెగురవైచుచు, సిగ్గుతో 
కూడిన చిరునవ్వుతోం దెలియనగు కడగంటి చూపు తన మనస్సునువారింప, ఆ చెలువ 
చూపునకుందానుం బదులు చూచినంతనే తన మనస్సు నివ్వెరపోగా, బ్రక్కనున్న పార్వతిని, 
ఎదురుగనున్న ప్రమథగణములను ఎటుంగలేదు. 
శః తస్యాః కరాగ్రాత్‌ సతు కన్దుకో యథా గతో విదూరం తమనువ్రజన్యాః। 

వాసః ససూత్రం లఘుమారుతో9_ హరద్‌ భవస్య దేవస్య కిలానుపశ్యతః॥। 28 
ప్రతిపదార్థము : తస్యాః=ఆమె యొక్క కర+అగ్రాత్‌=చేతికొననుండి, సః కన్టుకః తు=ఆ 
బంతి, యథా=ఏ ప్రకారము, విదూరమ్‌=మిక్కిలి దూరము, గతః=పోయినంతనే, తమ్‌=ఆ 
బంతిని, అనువ్రజన్యాః=అనుసరించి వెళ్ళుచున్న ఆమె యొక్క, స సూత్రమ్‌=మొల నూలుతో 
గూడిన, వాసః=కట్టు చీరను, దేవస్య=దేవుడైన, భవస్య=శివుడు, పశ్యతః=చూచుచుండ, 
లఘుమారుతః=చిబుగాలి, అహరత్‌=హరించెను. 
తాత్పర్యము : తన చేతినుండి బంతి చాలదూరమెగిరిపోంగా ఆమె దాని వెంట పరుగిడిపోవు 
చుండెను. శివుడామె వంక చూచుచుండెను. అప్పుడొక చిజుగాలి మొలనూలుతో గూడిన 
కట్టుకోకను క్రిందికి జారవేసెను. 
శ్లో॥ ఏవం తాం రుచిపారాజ్లీం దర్శనీయాం మనోరమామ్‌। 

దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విసజ్ఞన్యాం భవః కిల॥ 24 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఇట్లెన (చీర వీడిపోయిన), రుచిర +అపాంగీమ్‌ =సుందరమైన 
కనుగొనలు గలదై, దర్శనీయామ్‌ =చూడదగినదై, మనోరమామ్‌=మనస్సు రమింపజేయునదైన, 
తామ్‌ =ఆమెను, దృష్ట్వా=చూచి, విసజ్ఞన్యామ్‌ =సిగ్గుచే సంకుచితములైన కడకంటి చూపులచేం 
దన్ను చూచు, తస్యామ్‌=ఆమెయందు, మనః చక్రే కిల=మనస్సు నిల్ప్బెను గదా! 
తాత్పర్యము : ఇట్లు చీర విడిపోగా చూడదగినదై మనస్సు రమింపు నా మోహినిని చూచి 
ఈశ్వరుడు సిగ్గుచే కుటిలములైన కంటి చూపులను దనపై బ్రసరింపంజేయు నామె యందు 
మనస్సు నిల్పను. 
శః తయాపహృతవిజ్ఞానస్తత్మృతస్మర విహ్వలః। 

భవాన్యా అపి పశ్యన్వా గత ప్రీస్తత్సదం యయా।॥ 25 
ప్రతిపదార్థము : తయా=ఆ మోహినిచే, అపహృత విజ్ఞానః=వివేకమును గోలుపోయినవాడై, 
తత్మృతస్మరవిహ్వలః=ఆమెచే ప్రకటమైన మన్మథునిచే నిశ్చేష్టుడై, భవాన్యాః=పార్వతి, పశ్యన్యాః 
=చూచుచున్నదైనను, గత హ్రీః=పోయిన సిగ్గుగలవాడై, తత్సదమ్‌=ఆమె సమీపమును గూర్చి, 
యయౌ=పోయెను. 


అష్టమస్యున్ధః - ద్వాదళో౨. ధ్వాయః 145 


నేను, తే=నీయొక్క తత్‌ ధృతమ్‌ యోషిత్‌ వపుః=ఆ ధరించిన నారీరూపమును, ద్రష్టుమ్‌= 
చూచుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. 
తాత్పర్యము : ఓ దేవా! నీవు గుణములు (గ్రహించి క్రీడారూపమున అవతరించిన నీ 
అవతారములు పెక్కులు నేను చూచియున్నాను. ఇప్పుడు నీవు ధరించిన స్త్రీమూర్తి, మోహినీ 
రూపమును జూడగోరుచున్నాను. 
శ్లో; యేన సమ్మోహితా దైత్యా-పాయితాశ్చామృతం సురాః 

తద్దిదృక్షవ ఆయాతాః-పరం కౌతూహలం హి నః॥ 13 
ప్రతిపదార్థము : యేన=ఏ మోహినీరూపముచే, దైత్యాః=దానవులు, సమ్మోహితాః=మోహింప 
బడిరో, సురాః=వేల్పులు, అమృతమ్‌ =అమృతమును, పాయితాశ్ళ =త్రావింపబడిరో, తద్‌=ఆ, 
మోహినీరూపమును, దిదృక్షవః=చూడగోరినవారమై, ఆయాతాః=ఇచటికి వచ్చితిమి, నః 
=మాకు, పరమ్‌=అధికమైన, కౌతూహలమ్‌=ఉత్సాహము గలదు. 
తాత్సర్యము : నీవు ఏ మోహినీరూపమొంది దైత్యులను వంచించి, సురలకు అమృతమును 
బంచి గ్రోలంజేసితివో, ఆ మోహినివైన నిన్నుంజూడంగోరి వచ్చినాము. అందులకై మేము 
మిగుల నువ్విళ్ళూరుచున్నాము. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో ఏవమభ్యర్థితో విష్ణుర్భగవాన్‌ శూలపాణినా। 

ప్రహస్య భావగమ్ఫోరం గిరిశం ప్రత్యభాషత॥ 14 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, శూలపాణినా=శూలము హస్తమునందు గలవాడైన 
శివునిచే, భగవాన్‌ విష్ణుః=భగవంతుడైన విష్ణువు, అభ్యర్థితః=ప్రార్థింపబడినవాడై, ప్రహస్య= 
నవ్వి, భావగమ్ఫోరమ్‌=అభి ప్రాయగర్శ్భితముగా, ప్రత్యభాషత=బదులు మాట చెప్పెను. 
తాత్పర్యము : ఇట్లు శంకరుడుందన్ను ప్రార్ధింప భగవానుడు విష్ణువు అభిప్రాయగర్భితముగా 
శివునితో ఇట్లు పలికెను. 

శ్రీ భగవానునువాచ : భగవానుడు పలికెను. 

శ్లో కౌతూహలాయ దైత్యానాం -యోషిద్వేషో మయా ధృతః। 

పశ్యతా సురకార్యాణి-గతే పీయూషభాజనే॥। 15 
ప్రతిపదార్థము : పీయూషభాజనే =అమృత పాత్రము, గతే =దైత్యులచే చిక్కినదికాగా, 
సురకార్యాణి=దేవతల పనులు, పశ్యతా=స్తీ వేషమున గావచ్చునని గ్రహించు, మయా=నాచే, 
దైత్యానామ్‌ =దైత్యుల యొక్క కౌతూహలాయవేడుక కొబికు, యోషిత్‌+వేషః=స్తీ వేషము, 
ధృతః=ధరించబడినది. 
తాత్పర్యము : అమృతపాత్రము దైత్యులు గ్రహించినందున వేల్పుల కార్యములు స్తీ వేషమున 
గావచ్చునని తలచి దైత్యులకు వినోదముగానుండుటకై నే స్ర్రీవేషమును ధరించితిని. 

తప్పక ఇప్పుడున్మత్తులైన దైత్యులను వంచించి దేవతలకు అమృతము ఈయదగునని 
ఇట్టి వైషమ్యమైన మటియొక రూపమునంజేయగాదనియు నట్లు చేసితిని. 


శః తత్తేల హం దర్శయిష్యామి దిదృక్షోః సురసత్తమ। 

కామినాం బహు మన్తవ్యం సజ్మల్పప్రభవోదయమ్‌॥। 16 
ప్రతిపదార్థము : సురసత్తమ=ఓ దేవతా్రేష్టుడా!, కామినామ్‌ =కాముకులకు, బహుమన్తవ్యమ్‌ = 
మిక్కిలి మననము చేయదగినదియు, సంకల్ప ప్రభవ+ఉదయమ్‌ =సంకల్పము చేతనే జనించు 
కాముని యొక్క పుట్టుకగలదైన, తత్‌=ఆ స్త్రీ రూపమును, దిదృక్షోః=చూడంగోరిన, తే=నీకు, 
అహమ్‌=నేను, దర్శయిష్యామి=చూపగలను. 
తాత్సర్యము క దేవతా(శ్రేష్ణడా! కాముకులు మిక్కిలి తలంచునదియు, కాముని 
జన్మకారణమైన ఆ స్రీరూపమును చూడగోరిన నీకు చూపెదను. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు పలికెను. 

శ్లో ఇతి బ్రువాణో భగవాం -స్తత్రైవాన్తరధీయత। 

సర్వతశ్చారయంశ్చక్షు-ర్భవ ఆస్తే సహోమయా॥ 17 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, (బువాణః=వచించుచు, భగవాన్‌=భగవంతుడు, హరి, 
తత్ర+ఏవ +అన్నరధీయత =అచటనే అంతర్జానము పొందెను. భవః=శివుడు, చక్షుః=తన 
నేత్రములను, సర్వతః=అన్ని దిశలను, చారయన్‌=ప్రసరింపజేయుచు, ఉమయా సహ= 
పార్వతితో, ఆస్తే=అచటనే యుండెను. 
తాత్సర్యము : ఇట్లు వచించి మహావిష్ణువు అచ్చోటనే అంతర్జితుడయ్యెను, శివుడు నాలుగు 
దిక్కులనుంజూచుచు పార్వతితో నచట నుండెను. 
శ్లో తతో దదర్శోపవనే వరస్రియం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే। 

విక్రీడతీం కన్దుకలీలయా లసద్దుకూలపర్యస్తనితమృమేఖలామ్‌॥। 18 
ప్రతిపదార్థము : తతః=అంతట, విచిత్ర పుష్ప+అరుణ పల్లవ ద్రుమే=పలువన్నెల పువ్వులను, 
ఎట్జిని చివుళ్ళనుగల వృక్షములు గల, ఉపవనే=ఉద్యానవనమునందు, కందుకలీలయా =బంతి 
ఆటచేత, విక్రీడతీమ్‌ =క్రీడించుచున్నదియు, లసత్‌...మేఖలామ్‌, లసత్‌=ప్రకాశించు, దుకూల= 
పట్టుపటముచే, పర్యస్త=ఆవృతమైన, నితంబ=పిబుదులందు, మేఖలామ్‌ =మొలనూలు 
గలదియునగు, వరస్రియమ్‌ =ఉత్తమాంగనను, దదర్శ=(శివుడు) చూచెను. 
తాత్పర్యము : అంత పలువన్నెల పువ్వులతో కెంపు చిగురాకులతో కూడిన వృక్షములు గల 
పూందోటయందు బంతియాటయాడుచు తళతళ వెజయు పట్టుచీరతోడి నితంబ 
వస్త్రమునందు రత్నాల మొలనూలునుగలదైన ఆ ఉత్తమ స్త్రీని శివుడు చూచెను. 
శ్లో ఆవర్తనోద్వర్తనకమ్బితస్తన ప్రకృష్ణహారోరు భరైః పదే పదే 

ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్‌పదప్రవాలం నయతీం తతస్తతః॥ 19 
ప్రతిపదార్థము : ఆవర్త...భరైః, ఆవర్తన +ఉద్వర్తన =ఎగురుచుంగన్పట్టు బంతి యొక్క విలాసము 
చేతనై, ఆవర్తన =క్రిందంబడుట, ఉద్వర్తన =పైకి యెగరుట అనువానిచే, కంపిత=కదలుచున్న, 
స్తన=స్తనమునందు, ప్రకృష్ణ=ఎగురుచు మనోహరములగు, హార=రత్నాల హారముల యొక్క, 
ఉరుభరైః=గొప్ప భారముచే, పదే పదే=అడుగడుగునందు, ప్రభజ్యమానామ్‌ =వ్రాలుచు లేచుచు 


అష్టమస్సన్ధః - ద్వాదళో౭౨_ ధ్యాయః 147 


నుండునదై, మధ్యతః=నడుమ నడుమ, చలత్‌పదప్రవాళమ్‌ =చలించుచున్న పాదపల్లవమును, 
తతః తతః=అప్పటి కప్పటికి, నయతీమ్‌=ముందుకు నడుచుచున్న ఆ స్త్రీని చూచెను. 
తాత్పర్యము : బంతి క్రిందికి బైకి యెగురువేయుచుందానును క్రిందికింబైకి వ్రాలుచు లేచుచు 
చున్నది. చలించుచున్న ఆమె స్తనముపైని రత్నాలహారములు మెజయుచుండెను. వాని 
బరువుచే అడుగడుగునకు గదలుచు గన్పట్టెను. నడుమ నడుమ చిగురుటాకువంటి పాదముల 
నెత్తి యుంచుచుంగననయ్యెను. 
శ్లో దిక్షు భ్రమత్మన్గుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనామ్‌। 
స్వకర్ణవిబ్రాజితకుణ్బలోల్లసత్మపోలనీలాలకమణ్ణి తాననామ్‌॥। 20 
ప్రతిపదార్థము : దిక్షు=దిక్కునందు, భ్రమత్‌+కన్దుక +చాపలైః=ఎగురుచున్న బంతి యొక్క 
కదలికలచే, భృశమ్‌=మిక్కిలి, ప్రోద్విగ్న...నామ్‌, ప్రోద్విగ్న తార=అటునిటు చలించుచు 
తిరుగుచున్న నల్లగ్రుడ్లుగల, ఆయతలోలలోచనామ్‌=విశాలములై చలించు కన్నులు 
గలదియు, స్వ...నామ్‌, స్వకర్ణ=తన చెవులందు, వి(భాజిత=మెజయు, కుండల=కమ్మలచే, 
ఉల్లసత్‌=(ప్రకాశించు, కపోల=చెక్కిళ్ళను, నీల+అలక=నల్లని ముంగురులచే, మండిత= 
అలంకరింపబడిన, ఆననామ్‌=నెమ్మొగము గలిగియున్నది. 
తాత్పర్యము : ఆ మోహిని నలుగడలనెగురుచున్న బంతితోపాటుగ నటునిటు చలించుచు 
తిరుగుచున్న నల్లని (గుడ్లు గలిగి విశాలములై చలించు కన్నులు గలదై తన చెవులందు 
ధరించి మెజియు కుండలములచే ప్రకాశించు చెక్కిళ్ళును, నల్లముంగురులతో నలంకృతమైనది 
యునగు మొగము గలదై యుంది. 


శో శ్రథద్దుకూలం కబరీం చ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్లునా। 
వినిఘ్నతీమన్యకరేణ కన్దుకం విమోహయన్తీం జగదాత్మమాయయా॥ 21 
ప్రతిపదార్థము : శ్లథత్‌+దుకూలమ్‌=జారిపోవు పట్టుచీరను, విచ్యుతామ్‌=విడిపోయిన, 
కబరీమ్‌ చ=జడముడిని, వల్గునా =అందమైన, వామకరేణ=ఎదడమ చేతితో, సంనహ్యతీమ్‌= 
పట్టుకొనుచున్నదియు, అన్యకరేణ =రెండవదైన కుడిచేతితో, కందుకమ్‌ =బంతిని, వినిఘ్నతీమ్‌ 
=కొట్టుచున్నదియు, ఆత్మమాయయా=తన మాయచేతన, జగత్‌=లోకమును, విమోహయన్తీమ్‌ 
=మోహింపంజేయుచున్నదై యుండెను. 
తాత్పర్యము : జాటిపోవు తన పట్టుచీరను, విడిపోవు జడముడిని ఎడమ చేతితో పట్టుకొనుచు, 
కుడిచేతితో బంతిని కొట్టుచు, తన మాయా విలాసమున లోకమును మోహింపజేయు 
చుందెను. 
శ్లో తాం వీక్ష్య దేవ ఇతి కన్దుకలీలయేషద్‌ వ్రీడాస్ఫుటస్మితవిసృష్టకటాక్షముష్టః। 
ప్రీపేక్షణ ప్రతిసమీక్షణవి హ్వలాత్మా నాత్మానమన్తిక ఉమాం స్వగణాంశ్చ వేద।।22 
ప్రతిపదార్థము : తామ్‌=ఆ మోహినిని, వీక్ష్య=చూచి, దేవః=శివుడు, ఇతి=ఇట్లు... కందుక 
లీలయా=బంతియాటలో విలాసముతో, ఈషత్‌...ముష్టః, ఈషత్‌=ఇంచుక, వ్రీడా=సిగ్గుచే, 
స్ఫుట=వ్యక్తమైన, స్మిత=చిరునగవుచే, విసృష్టావ్యక్తమైన, కటాక్ష=కడకంటి చూపుచే, ముష్టః 


152 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : నిశ్చేష్టుడుగాక సిగ్గువీడియున్న శివునిగాంచి విష్ణువు మిగుల ప్రీతిబొంది తన 
సహజమగు పురుషస్వరూపమును బొందుచునిట్లు వచించెను. 
శ్రీ భగవానువాచ : భగవానుడు పలికెను. 

శ్లో దిష్ట్యా త్వం విబుధ శ్రేష్ట స్వాం నిష్టామాత్మనా స్థితః। 

యన్మే స్రీరూపయా 'స్వైరం మోహితో౭_ప్యజ్ఞ మాయయా॥ 38 
ప్రతిపదార్థము : అబ్బ!=ఓ శంకరా!, విబుధ శ్రేష్ట! =దేవతలందు శ్రేష్టుడా!, త్వమ్‌ =నీవు, 
స్వామ్‌ =స్వియమైన (ప్రకృతిమ్‌), స్వభావమును, ఆత్మనా=స్వయముగనే, దిష్ట్యా=భాగ్యవశమున, 
స్థితః=పొందగలిగితివి, యత్‌=ఏ, మే=నాయొక్క ప్రీరూపయా =స్తీరూపమున, మాయయా= 
నా యొక్క మాయచేత, స్వైరమ్‌=స్వేచ్చగను, మోహితః=మోహమును పొందితివి. 
తాత్సర్యము : ఓ సురడ్రేష్టుడా! శంకరుడా! నీవు సౌభాగ్యవశమున కామవివేకముతో 
స్వయముగనే నీ సహజ స్వభావమునుంబొందగలిగితివి. నా మాయచే నీవు నా స్రీరూపమును 
గాంచి స్వేచ్చతో మోహమును బొందితివి. 
శ్లో కో ను మేం తితరేన్మాయాం-విషక్తస్త్వదృతే పుమాన్‌! 

తాం స్తాన్విస్ఫజతీం భావాన్‌-దుస్తరామకృతాత్మభిః।। 839 
ప్రతిపదార్థము : విషక్తః=విషమమైన కామాసక్తుడగు, పుమాన్‌=పురుషుడు, త్వత్‌+బుతే=నీవు 
తప్ప, క=ఎవడు, తాన్‌ తాన్‌=ఆయా, అకృతాత్మభిః=సంస్మారము పొందనిబుద్ధిగలవారలకు, 
దుస్తరామ్‌=దాటనలవిగాని, భావాన్‌=శృంగారాది విలాసభావములను కామములను, 
విసృజతీమ్‌ =సృజించునట్టి, మే మాయామ్‌=నా యొక్క మాయను, క=ఎవ్వడు, అతితరేత్‌= 
దాటును. 
తాత్పర్యము : కామాసక్తుడైన పురుషుడు నీవు తప్ప మతియెవ్వడు సంస్మారము పొందని 
బుద్ధిగలవారలకు దాటనలవిగాని ఆయా శృంగారభావములను సృజించు నా మాయను 
నెవ్వడు దాటగలండు. 
శ్లో సేయం గుణమయీ మాయా-న త్వామభిభవిష్యతి। 

మయా సమేతా కాలేన-కాలరూపేణ భాగశః॥ 40 
ప్రతిపదార్థము క కాలేన =సృష్టిలోనగువానికి కారణమై, కాలరూపేణ=కాల స్వభావుడైన, 
మయా=నా తోడను, భాగశః=రజోగుణములోనగు గుణములు అంశములుగా, సమేతా= 
కూడిన, గుణమయీ=్రిగుణాత్మికయు, సా+ఇయమ్‌=సేయమ్‌=ఆ యీ, మాయా=నా 
మాయ, త్వామ్‌=నిన్ను న అభిభవిష్యతి=ఇక నిన్ను తిరస్మరింపదు. 
తాత్పర్యము : సృష్టిలోనగునవి కావించుటకై కాలస్వరూపముపొందిన నాతో రజోగుణము 
లోనగు గుణముల అంశములతో గూడి నా స్వాధీనమై త్రిగుణములు గల మాయ ఇక 
నిన్ను మోహపెట్టదు. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఏవం భగవతా రాజన్‌-శ్రీవత్సాజ్కేన సత్మృతః। 

ఆమగ్ర్య తం పరిక్రమ్య-సగణః స్వాలయం యయౌ॥ 41 


అష్టమస్యృన్ధః - ద్వాదశోల_ ధ్వాయః 149 


తాత్పర్యము : ఆ మోహినిచే వివేకమును గోలుపోయినవాడైన శివుడు ఆమె వలన ప్రకటమైన 
మన్మథునిచే నిశ్చేష్టుడై పార్వతి చూచుచున్నను పోయిన సిగ్గుగలవాడై ఆ మోహిని దగ్గణకుం 
బోయెను. 


శో సా తమాయాన్తమాలోక్య వివస్తా వ్రీడితా భృశమ్‌! 

విలీయమానా వృక్షేషు-హసస్తీ నాన్వతిష్టత॥ 26 
ప్రతిపదార్థము : సా=ఆ మోహిని, ఆయాన్తమ్‌=తన చెంతకు వచ్చు, తమ్‌=ఆ శివుని, 
ఆలోక్య=చూచి, వివస్తా=వస్త్రము లేనిదై, భృశమ్‌=మిక్కిలి, ప్రీడితా=సిగ్గుపొందినదై, వృక్షేష= 
చెట్ల నడుమ, విలీయమానా=దాగుచున్నదై, హసన్తీ=నవ్వుచు, న+అన్వతిష్టత =నిలువక 
పోయెను. 
తాత్పర్యము : ఆమె తన చెంతకు వచ్చు శివుని జూచి తాను వస్ర్రములేనిదగుట వలన 
మిగులు సిగ్గుపడి, చెట్లనడుమ దాగుచు నవ్వుచుంబోదొడంగెను. 
శో తామన్వగచ్చద్భగవాన్‌ భవః ప్రమధఢితేన్టియః। 

కామస్య చ వశం నీతః-కరేణుమివ యూథపః॥ 27 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడైన, భవః=శివుడు, ప్రమధిత+ఇంద్రియః=ఆకులపడిన 
చక్షురాదింద్రియములు గలవాడై, కామస్య=కామునికి, వశమ్‌ =లోగోరుక, నీతః=పొందినవాడై, 
కరేణుమ్‌ =ఆదేనుగును, యూథప ఇవ=గజనాథుడు వలె, తామ్‌ =ఆ మోహినిని, అన్వగచ్చత్‌= 
అనుసరించి వెళ్ళిను. 
తాత్పర్యము : భగవంతుడు శివుడు తన ఇంద్రియములాకులపాటైనవాడును, కామవశుడై 
ఆడేనుగును గజనాథుడువలె ఆ మోహినిననుసరించి పోయెను. 
శో సో౭ నువ్రజ్యాతివేగేన గృహీత్వానిచ్చతీం ప్రియమ్‌! 

కేశబన్ధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే॥ 28 
ప్రతిపదార్థము : సః=ఆ శివుడు, అతివేగేన=మిగుల వేగముతో, అనువ్రజ్య=ఆమెను పరువెత్తి 
పోయి, అనిచ్చతీమ్‌ =తన్నుంగోరని, (స్రియమ్‌ =స్తీని, కేశబన్టే=జడయందు, గృహీత్వా= 
పట్టుకొని, ఉపానీయ=దగ్గబికు లాగుకొని, బాహుభ్యామ్‌ =తన రెండు చేతులతో, పరిషస్వజే= 
ఆలింగనము చేసికొనెను. 
తాత్పర్యము : ఆ శివుడామెననుసరించి వడిగాంబరువెత్తిపోయి, తన్నువాంఛించనిదైన ఆ 
మోహినిని జడయందు పట్టుకొని తన చెంతకు లాంగుకొని తన రెండు చేతులతోంగౌగలించు 
కొనెను. 


శ్లో; సోపగూఢా భగవతా-కరిణా కరిణీ యథా! 

ఇతస్తతః ప్రసర్పస్తీ-విప్రకీర్ణశిరోరుహా॥ 29 
ప్రతిపదార్థము : సా=ఆ మోహిని, భగవతా =ళివునిచే కరిణా=ఏనుగుచే, కరిణీ యథా= 
ఆడేనుగువలె, ఉపగూఢా =కౌగలింపబడినదై, విప్రకీర్ణశిరోరుహా=వీడి చెల్లజెదురగుచున్న 
తలవెండ్రుకలు గలదై, ఇతః తతః=ఇటునటు, ప్రసర్బన్తీ=పరుగెత్తసాగెను. 


తాత్పర్యము : మగయేనుగు ఆడు ఏనుంగును బోలె తన్ను ఆ శివుడు గౌగిలించుకొనగా 
వీడి చెదరిన తలవెండ్రుకలతో ఆ మోహిని ఇటునటు పరువెత్తసాగెను. 
శ్లో ఆత్మానం మోచయిత్వాజ్గ సురర్షభభుజాన్తరాత్‌। 

ప్రాద్రవత్సా పృథుశ్రోణీ మాయా విష్ణువినిర్మితా॥ 30 
ప్రతిపదార్థము : విష్ణు వినిర్మితా=వెన్నునిచే సృజింపబడినదై, మాయా=మాయయి, పృథుశ్రోణీ 
=గొప్ప పిజుదులు గలదైన, సా=ఆ మోహిని, సురర్షభభుజాన్తరాత్‌=దే వతా[శ్రేష్టని 
బాహువులనడిమి ప్రదేశమునుండి, ఆత్మానమ్‌=తన్ను, మోచయిత్వా=విడిపించుకొని, 
ప్రాద్రవత్‌=పరుగెత్తిపోయెను. 
తాత్పర్యము శ విష్ణువు సృజించిన మాయయి, గొప్ప పిజుదులు గల ఆ మోహిని దేవతా 
శ్రేష్టుడైన ఆ శివుని బాహువుల నడుమనుండి తన్ను విడిపించుకొని పరుగెత్తిపోయెను. 
శః తస్యాసౌ పదవీం రుద్రో విష్టోరద్భుతకర్మణః। 

ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్ణితః॥ 31 
ప్రతిపదార్థము : అసౌ రుద్రః=ఈ శివుడు, అద్భుతకర్మణః=అచ్చెరువు గొల్పు పనిజేయువాడైన, 
తస్య విష్ణోః=ఆ విష్ణువు యొక్క పదవీమ్‌=మార్గము, వైరిణా=తనకు పగతుడైన, కామేన= 
కామునిచే, వినిర్జిత్క:=జయింపబడినవానివలె, ప్రత్యపద్యత=పొంది వెళ్ళెను. 
తాత్పర్యము : ఈ రుద్రుడు వింతగొల్పుపనిచేసిన యా వెన్నుని దానిని బట్టి తన పగతుడగు 
మరునిచే జయింపబడినవానివలె పరుగెత్తి వెళ్ళెను. 
శ్లో తస్యానుధావతో రేతశ్చస్మన్లామోఘరే తసః। 

శుష్మిణో యూథపస్యేవ వాసితామనుధావతః॥। 32 
ప్రతిపదార్థము : అమోఘరేతసః=విఫలముగాని వీర్యముగల, తస్య=ఆ రుద్రుని యొక్క 
రేతః=వీర్యము, వాసితామ్‌=బుతువు దొరకొన్న ఆడేనుగు గూర్చి, అనుధావతః=అనుసరించి 
పర్వెత్తు, యూథపస్య+ఇవ =గజనాథుని యొక్క వలె, చస్మంద=స్థలనమయ్యెను. 
తాత్సర్యము : వృథవోని వీర్యముగలవాడైన ఆ రుద్రుడు మోహినివెంట పరుగిడుచుండగా 
బుతుకాలయోగ్యమైన ఆడేనుగు వెంబడి పరుగెత్తు మత్తుగొన్న గజనాథునికింబలె వీర్యము 
స్థలనమాయెను. 
శ్లో యత్ర యత్రాపతన్నార్లె రేతస్తస్య మహాత్మనః 

తాని రౌప్యస్య హేమ్నశ్ళ-క్షేత్రాణ్యాసన్‌ మహీపతే॥ 8383 
ప్రతిపదార్థము : మహీపతే=ఓ రాజా!, మహాత్మనః=మహానుభావుడగు, తస్య=ఆ రుద్రుని, 
రేతః=వీర్యము, యత్ర యత్ర=ఎచ్చటెచ్చట, మార్దే=మార్గమునందు, అపతత్‌=పడెనో, తాని=ఆ 
ప్రదేశములు, రౌప్యస్య=వెండికిని, హేమ్నశ్చ=బంగారమునకు, క్షేతాణి=స్థానములు, ఆసన్‌= 
ఆయెను. 
తాత్సర్యము : ఓ రాజా! మహానుభావుడైన ఆ రుద్రుని వీర్యము మార్గమునందు ఎచ్చటెచ్చట 
పడెనో, ఆ చోట్లన్నియు వెండికిని, బంగారునకు స్థానములై వెలసెను. 


అష్టమస్సృన్ధః - ద్వాదళో౨. ధ్వాయః 151 


శో సరిత్సరస్సు శైలేషు -వనేషూపవనేషు చ। 

యత్ర క్వ చాసన్ఫషయస్తత్ర సన్నిహితో హరః॥ 34 
ప్రతిపదార్థము : హరః=శివుడు, ఇట్లు మోహిని వెంటంబరుగిడుచు, సరిత్‌+సరస్సు= 
నదులందును, కొలనులందును, శైలేషు=కొండలదరులందు, వనేషు=కానలపొంతకును, 
ఉపవనేషు=పూదోటల చెంతకును, యత్ర క్వ చ=ఏ చోట్లయందు, బుషయః=బుషులు, 
ఆసన్‌=ఉండిరో, తత్ర=ఆ స్థలములందును, సన్నిహితః=సంచరించినవాడయ్యెను. 
తాత్పర్యము : శివుడా గస్తీవెంట పర్వెత్తుచు నదుల చేరువకు, కొలనుల సమీపమునకు, 
కొండల దరికి, కానల చెంతకు, పూదోటల చెంతకును బుషులున్న యాశమముల 
దాపునకును బోయెను. 
శో స్శన్నే రేతసి సో౭_పశ్యదాత్మానం విష్ణమాయయా। 

జడీకృతం నృప[శ్రేష్ట సంన్యవర్తత కశ్శలాత్‌॥ 85 
ప్రతిపదార్థము : నృష[శ్రేష్ట=ఓ రాజా!, సః=ఆ హరుడు, రేతసి=వీర్యము, స్మన్నే=స్థలనమైనది 
కాగా, విష్ణమాయయా=విష్ణుమాయచే, జడీకృతమ్‌=కర్తవ్యాకర్తవ్యవిచారశూన్యుడుగాం 
జేయబడిన, ఆత్మానమ్‌=తను, అపశ్యత్‌=చూచెను. కశ్శలాత్‌ =మోహాతిరేకమున, సంన్యవర్తత= 
చక్కగా మరలి వచ్చెను. 
తాత్పర్యము : విష్ణుమాయచేందాను ఇది చేయందగినది, ఇది చేయదగనిది అను వివేకము 
గోలుపోయిన దన్నుందెలిసికొని మోహాతిశయమున నిట్లయినదనుకొని ఆమె వెంట పర్వెత్తుట 
మాని మరలి వచ్చెను. 


శ్లో॥ అథావగతమాహాత్య ఆత్మనో జగదాత్మనః। 

అపరిజ్ఞేయవీర్యస్య న-మేనే తదిహాద్భుతమ్‌।। 36 
ప్రతిపదార్థము : అధథ=తరువాత, జగదాత్మనః=జగత్స్వరూపుడై, అపరిజ్ఞేయవీర్యస్య =తెలిసి 
కోరాని బలము గలిగిన, ఆత్మనః=పరమాత్మయగు విష్ణువు యొక్క అవగతమాహాత్యః = 
తెలిసికొన్న మహిమగలవాడైన శివుడు, ఇహ =ఇప్పుడు, తత్‌ =తనకు సంభవించిన 
మోహావేశమును, అద్భుతమ్‌ =ఆశ్చర్యమునుగా, న మేనే=తలంచలేదు. 
తాత్పర్యము : జగద్రూపుడై తెలసికోరాని బలముగలవాడై పరమాత్మయైన విష్ణువు యొక్క 
మహిమను తెలుసుకొన్నవాడైన శివుడు తనకు సంభవించిన మోహావేశమును అచ్చెరువుగా 
నెంచలేదు. విష్ణుమాయా ప్రభావమున నిట్లగుట సహజమని తలంచెనని భావము. 
శో తమవిక్షబమవ్రీడమాలక్ష్య మధుసూదనః। 

ఉవాచ పరమప్రీతో బిభ్రత్‌ స్వాం పౌరుషీం తనుమ్‌॥ 87 
ప్రతిపదార్థము : అవిక్షబమ్‌ =నివ్వెరపోని, అవ్రీడమ్‌ =సిగ్గుచెందని, తమ్‌=ఆ శివుని, ఆలక్ష్య= 
చూచి, మధుసూదనః =విష్ణువు, పరమప్రీతః=మిగుల సంతోషించినవాడై, స్వామ్‌ =స్వీయమైన, 
పౌరుషీమ్‌ =పురుషసంబంధమైన, తనుమ్‌ =శరీరమును, బిభ్రత్‌=ధరించుచు, ఉవాచ =ఇట్లు 
పలికెను. 


త్రయోదశో9 ధ్యాయః 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు పలికెను. 

శ్లో మనుర్వివస్వతః పుత్రః-శ్రాద్ధదేవ ఇతి (శ్రుతః। 

సప్తమో వర్తమానో య-స్తదపత్యాని మే శృణు॥ 1 
ప్రతిపదార్థము : వివస్వతః=సూర్యుని యొక్క పుత్రః=పుత్రుడు, మనుః=మనువు, శ్రాద్ధదేవః 
ఇతి (శుతః=శ్రాద్ధదేవుడను నామమున వ్యవహరింపబడు, సప్తమః=ఏడవవాడు, యః=ఎవడు, 
వర్తమానః=ఇప్పుడున్నాడో, తత్‌+అపత్యాని=వాని సంతానములను, మే శృణు=నావలన 
వినుము. 
తాత్పర్యము : ఓ రాజా! సూర్యుని పుత్రుడు వైవస్వతమనువు శ్రాద్ధదేవుడని ప్రసిద్ధికెక్కినవాడు 
ఏడవ మనువు. ఇక్కాలముననున్నవాడు, ఆతని పుత్రపొత్రసంతతిని గూర్చి చెప్పెదను వినుము. 
శ్లో ఇక్ష్వాకుర్నభగశ్ళెవ -ధృష్ట శృర్యాతిరేవ చ। 


నరిష్యనో9 థ నాభాగః-సప్తమో దిష్ట ఉచ్యతే! 2 
శ్లో॥ కరూషశ్చః పృషద్రశ్చ-దశమో వసుమాన్‌ స్మృతః। 
మనోర్వైవస్వతస్యైతే-దశ పుత్రాః పరన్తప॥ తి 


ప్రతిపదార్థము : పరన్తప!=ఓ (శ్రేష్టమైన తపస్సుగలవాడా!, ఇక్ష్వాకుః+నభగః+చ+ఏవ= 
ఇక్ష్వాకుడు, నభగుడును, ధృష్టు+శర్యాతిః +ఏవ =ధృష్టుడు, శర్యాతియు, నరిష్యన్తః=నరిప్యన్తుడు, 
అథ =తర్వాత, నాభాగః=నాభాగుడు, సప్తమః=ఏడవవాడు, దిష్టః=దిష్టుడని, ఉచ్యతే = 
జెప్పబడును. కరూషు, పృషధ్రఃచ=కరూషుడు, పృషధ్రుడును, దశమః=పదియవ వాడు, 
వసుమాన్‌=వసుమంతుడని, మనోః=మనువైన, వైవస్వతస్య =వైవస్వతునకు, ఏతే దశ=ఈ 
పదుగురు, పుత్రాః=పుత్రులైరి. 
తాత్పర్యము : ఈ వైవస్వతమనువుకు ఇక్ష్వాకువు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యన్తుడు, 
నాభాగుడు, ఏడవవాడు దిష్టుడు, కరూషుడు, పృషద్రుడు, పదియవవాడు వసుమంతుడని 
పదుగురు కుమారులు గలరు. 
శ్లో॥ ఆదిత్యా వసవో రుద్రా-విశ్వేదేవా మరుద్గణాః। 

అశ్వినావృభవో రాజన్నిన్హ స్తేషాం పురన్గరః॥ 4 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓరాజా!, తేషామ్‌=వారలకు, ఇంద్రః=ఇంద్రుడు, పురందరః 
=పురందరుడయ్యెను. 
తాత్పర్యము వ ఆ వైవస్వతుని మన్వంతరమునందు ఆదిత్యులు, వసువులు, రుద్రులు, 
విశ్వేదేవతలు, మరుద్దణములు, అశ్వినులు, బుభువులు అనువారు దేవతలైరి. వారలకు 
ంబురందరుడు ఇంద్రుడయ్యెను. 
శ్లో॥  కశ్యపో9ం_ త్రిర్వశిష్టశ్చ-విశ్వామిత్రోల థ గౌతమః। 

జమదగ్నిర్భరద్వాజ -ఇతి తే బుషయః స్మృతాః ర్‌ 


అష్టమస్నృన్ధః - ద్వాదళో౨. ధ్యాయః 153 


ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, శ్రీవత్సాంకేన=శ్రీవత్సమను పుట్టుమచ్చ జొమ్మున 
చిహ్నముగాగల, భగవతా =విష్ణుభగవానునిచే, సత్మృతః=సత్మరింపబడినవాడై (శివుని 
గౌగిలించుకొని సత్మరించెనని ధ్వని), తమ్‌=ఆ విష్ణువును, పరిక్రమ్య=ప్రదక్షిణము చేసి, 
ఆమన్య =వీడ్ళొని, సగణః=ప్రమథగణములతో గూడినవాడై, స్వ+ఆలయమ్‌=తన స్థానమును 
కైలాసమును గూర్చి, యయౌ=పోయెను. 

తాత్సర్యము : ఇట్లు శ్రీవత్సమను పుట్టుమచ్చ ఉొమ్మున చిహ్నముగా గల భోగవంతుడగు 
విష్ణువు తన్ను సత్మరింప (కౌగిలింప) రుద్రుడు ఆ వెన్నునకు బ్రదక్షిణము చేసి వీడ్మొని 
ప్రమథ గణములతో గూడి తన స్థానమునకు కైలాసమునకుంబోయెను. 

శ్లో స్వాత్మానుభూతాం తాం మాయాం భవానీం భగవాన్‌ భవః 

శృణ్వతామృషిముఖ్యానాం ప్రీత్యాచష్టాథ భారత॥। 42 
ప్రతిపదార్థము : భారత! =భారతా!, అధ=అంతట, భగవాన్‌ =భగవంతుడగు, భవః=శివుడు, 
స్వ+ఆత్మ+అనుభూతామ్‌ =(భవానికి విశేషముగాంజెప్పబడియున్న) తనకు బుద్ధికనుభవమైన, 
తాం మాయామ్‌=ఆ మాయను గూర్చి, బుషిముఖ్యానామ్‌ =బుషి శ్రేష్టులకు, శృణ్వతామ్‌ = 
వినుచుండగ, ప్రీత్యా*సంతోషముతో, భవానీమ్‌ =పార్వతిని గూర్చి, ఆచష్ట=వచించెను. 
తాత్పర్యము : అంత భగవంతుడైన శివుడు పార్వతితో బుషిశ్రేష్టులెల్లరు వినుచుండ 
తనకనుభవమైన విష్ణుమాయను గూర్చి యిట్లు వచించెను. 
శో అయి వ్యపశ్యస్త్వమజస్య మాయాం పరస్య పుంసః పరదేవతాయాః। 

అహం కలానామృషభో విముహ్యే-యయావశో2 _న్యే కిముతాస్వతనాః॥। 48 
ప్రతిపదార్థము * అయి=ఓ పార్వతీ!, త్వమ్‌=నీవు, పరదేవతాయాః=పరదేవతయి, అజస్య= 
జన్మములేని, పరస్య=పరమాత్మయె, పుంసః=పురుషోత్తముండైన విష్ణువు యొక్క మాయామ్‌= 
మాయను, వ్యపశ్యః=చూచితివిగదా!, కలానామ్‌ =అణిమాదివిద్యలకు, బుషభః=ప్రభువగు, 
అహమ్‌ =నేను, యయా=ఏ మాయచే, అవశః =వివశుడనై, విముే=మోహమును 
బొందితిని. అస్వతంత్రాః=స్వతంత్రులుకాని, అన్యే=ఇతరులు, కిముత=ఏమగుదురు. ఆ 
మాయకు వశులగుదురని చెప్పవలయునా తప్పక యగుదురని భావము. 
తాత్పర్యము : ఓయి పార్వతీ! పరదేవతయై జన్మాదులు లేనివాడైన పరమపురుషుని యొక్క 
మాయచేసిన పనిని జూచితివి కదా! నేను అణిమాది సిద్ధులకు ఎల్లవిద్యలకు ప్రభువునై 
యుండి, ఆ మాయకు వశుడనై అవస్థను పొందితిని. కామాదులకు లోంబడిన సురాసురులు 
మానవులు శ్రీవిష్ణుమాయకు లోనగుదురనుటలో సందేహమేమి గలదు. 
శ్లో యం మామపృచ్చస్త్వము పేత్య యోగాత్‌ సమాస్సహస్రాన్త ఉపారతం వై! 

స ఏష సాక్షాత్పురుషు పురాణో న యత్ర కాలో విశతే న వేదః॥। 44 
ప్రతిపదార్థము : త్వమ్‌=నీవు, యోగాత్‌=సమాధినుండి, సమాః సహస్రాన్తే=సంవత్సరము 
వేయి అయినంతనే కడపట, ఉపారతమ్‌=విరమించుకొనివచ్చిన, మామ్‌ =నన్ను, ఉపేత్య= 
సమీపించి, యత్‌=దేనిని గోరి (ఏ దేవతనుపాసించితివని), అపృచ్చః=అడిగితివో, సః=ఆ, 


పురుషః ఏవ=పురుషుడే, సాక్షాత్‌ పురాణః=అతిప్రాచీనుడు (నేను ఉపాసించితిని, యత్ర= 
ఎవని యందు, కాలః=కాలము, న విశతే =చొచ్చుకొనదో, న వేదః=ఎవ్వరెజఖుంగలేరో, 
అతడన్నియు నెజుంగువాడగుచున్నాడు. 


తాత్పర్యము : వేయి సంవత్సరములు యోగసమాధి నుండి, దానిని విరమించుకొని వచ్చిన 
నన్ను గాంచి నీవు “ఏ దేవతనుపాసించితివి అని అడిగితివి గదా! ఎవడు అతి ప్రాచీనుడగుట 
వలన బురాణపురుషుండని పేరొందెనో అతడే ఇప్పుడు సాక్షాత్తుగ గన్పట్టినవాడు నాకు 
ఉపాన్యదైవమును. ఎవనియందు కాలవిభాగము లేదో, ఎవ్వన్ని ఎవ్వడెబుంగలేడో 
అతడన్నియు నెజుంగువాడగుచున్నాడు. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో ఇతి తే౭_భిహితస్తాత విక్రమః శార్శధన్వనః। 

సిన్గోర్చిర్మథనే యేన-ధృతః పృష్టే మహాచలః॥ 45 
ప్రతిపదార్థము : తాత - నాయనా! ఓ పరీక్షిత్తు, సింధోః=సముద్రము యొక్క నిర్మథనే= 
మధించునప్పుడు, యేన=ఎవనిచేత, మహా+అచలః=దొడ్డ కొండ, పృష్టే=వీపునందు, ధృతః 
=ధరింపబడినదో, ఆ, శార్శధన్వనః=శార్త్న మను విల్లుగలవాడైన విష్ణువు యొక్క విక్రమః 
=పరాక్రమము, ఇతి=ఇవ్విధముగా, తే=నీకు, అభిహితః=చెప్పబడినది. 
తాత్పర్యము : ఓ పరీక్షితూ! క్షీరసాగరమందెవ్వడు కూర్మరూపుడై తన వీపుపైన దొడ్డ కొండను, 


యం య 


భరించెనో, శార్మమను విల్లును ధరించిన ఆ వెన్నుని పరాక్రమము వర్ణించి నీకుంజెప్పినాను. 
శ్లో॥ వతన్ముహుః కీర్తయతోల_నుశ్ళణ్వతో-న రిష్యతే జాతు సముద్యమః క్వచిత్‌! 
యదుత్తమ శ్లోకగుణానువర్ణనం-సమస్తసంసారపరిశ్రమాపహమ్‌॥ 46 
దీనిని కీర్తించుట వలన ఫలమును జెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఏతత్‌=శివుడు మోహినిని మోహించిన ఈ కథను, ముహుః=మాటి మాటికి, 
కీర్తయతః=కీర్తించుచు, అనుశ్చణ్వతః=పెద్దల వలన వినుచున్నవాని యొక్క సముద్యమః 
=చక్కని ప్రయత్నము, జాతు=ఒకానొకప్పుడు, క్వచిత్‌=ఎచ్చోటను, న రిష్యతే=విఫలము 
కాదు, యత్‌+ఉత్తమ శ్లోక గుణ+అనువర్ణనమ్‌=ఏ పుణ్యశ్లోకుని గుణములను వర్ణించుట, 
సమస్త సంసారపరిశ్రమ +అపహమ్‌ =అన్ని సంసార ఖేదములను బోనడంచునది అగును. 


తాత్సర్యము : శివుడు మోహినిని మోహించిన ఈ కథను గీర్తించుచుంబెద్దల వలన 
వినుచున్నవాని ప్రయత్నమొకటెచ్చోటను వ్యర్థముగాదు. పుణ్యశ్లోకుడు హరి గుణములను 
వర్ణనము సమస్తసంసారదుఃఖములనుంబోగొట్టునదిగదా! 
శ్లో అసదవిషయమ్రిం భావగమ్యం ప్రపన్నాన్‌ 
అమృతమమరవర్యానాశయత్‌ సిన్ధుమధ్యమ్‌। 
కపటయువతివేషో మోహయన్‌ యః సురారీం 
స్తమహముపసృతానాం కామపూరం నతో౭ స్మి! 47 
భగవంతుడు గావించిన భక్తపక్షపాతమును స్మరించుచున్నాను. 


అష్టమస్మున్ధః క ద్వాదళో 9 ధ్యాయః 155 


ప్రతిపదార్థము : అసత్‌ +అవిషయమ్‌ =అసత్పురుషులకు గోచరించనివాడు, భావగమ్యమ్‌= 
భజనముచే పొందదగిన, అం([ఘ్రిమ్‌=మూలమైనవాడు, ప్రపన్నాన్‌=తనను శరణుపొందిన, 
అమరవర్యాన్‌=సురశ్రేష్ణులను, యః=ఎవడు, సింధుమధ్యమ్‌ =సాగరమధ్యమందు, అమృతమ్‌ 
=అమృతమును, ఆశయత్‌ =భుజింపంజేసెనో, కపటయువతివేషః=మోసపు స్తీ వేషముగల 
వాడై, యః=ఎవడు, సురా+అరీన్‌=దేవతల శత్రువులైన అసురులను, మోహయన్‌ =మోహింవ 
జేసెనో, ఉపసృతానామ్‌ =తన్నాశ్రయించినవారి, కామపూరమ్‌=కోర్మెలనిండించునట్టి, తమ్‌=ఆ 
హరిని గూర్చి, అహమ్‌ =నీకు, నతః+అస్మి=నమస్మారము చేసిన వాడనగుచున్నాను. 
తాత్పర్యము : ఎవడు మోసమగు స్త్రీ వేషము ధరించి యసురులను మోహింపంజేసి 
సురశ్రేష్ణులకు అమృతమును బంచి వారిచే సుధను భుజింపంజేసెనో, ఎవడు జెడునడవడి 
గల పురుషులకు గోచరముకానివాడో, ఎవడు భజనముచేంబొందదగినవాందో, ఎవడాగ్రితుల 
వాంఛలనిండించువాడో ఆ హరిని గూర్చి నేను నమస్మరించుచున్నవాడనగుచున్నాను. 


ఇతి శ్రీమద్భాగవతే అష్టమన్నన్దే శంకరమాయామోవానం నామ ద్వాదళో- ధ్యాయః 


ఇది శ్రీమద్భాగవతమున అష్టమన్మంధమున శంకరమాయామోహనమను 
పేరుగల 12వ అధ్యాయము. 





ప్రతిపదార్థము : నవమః=తొమ్మిదవవాడు, మనుః=మనువు, వరుణసంభవః=వరుణుని 
వలన జనించినవాడు, దక్షసావర్ణిః=దక్షసావర్ణియగును, తత్‌ సుతాః=ఆతని కుమారులు, 
ధృతకేతుః, దీప్తకేతుః ఇతి +ఆద్యాః =ధృతకేతువు, దీప్తకేతువు అను మొదలగువారు, నృపాః 
రాజులు (కాగలరు). 
శ్లో పరో మరీచిర్గర్లాద్యా-దేవా ఇన్లో౭_ద్భుతః స్మృతః 

ద్యుతిమ(త్రముఖాస్తత్ర-భవిష్యన్రషయస్తతః॥ 19 
ప్రతిపదార్థము : పరః=పరుడు, మరీచిః=మరీచి, గర్భ+ఆద్యాః=గర్గుడులోనగువారు, దేవాః 
=దేవతలు, అద్భుతః=అద్భుతుడు, ఇన్టః=ఇంద్రుడు అని, స్మృతః=తెలుపబడెను. ద్యుతిమత్‌+ 
ప్రముఖాః=ద్యుతిమంతుడులోనగువారు, బుషయః=సప్తర్నులు, భవిష్యన్తి=కాగలరు, తతః 
=తర్వాత, 
తాత్పర్యము : దక్షసావర్ణిమన్వన్తరమున పరుడు, మరీచి, గర్గుడులోనగువారు దేవతలు. 
అద్భుతుడు అను వాడింద్రుడు. ద్యుతిమంతుడు లోనగువారు సప్తర్షులు కాగలరు. తర్వాత. 
శో ఆయుష్మతో9_మ్బుధారాయామృషభో భగవత్మలా। 

భవితా యేన సంరాద్దాం త్రిలోకీం భోక్ష్యతేం_ద్భుతః॥ 20 
ప్రతిపదార్థము : భగవత్మళా =విష్ణువు భగవంతునియంశము, ఆయుష్మతః =ఆయుష్మంతుని 
వలన, అంబుధారాయామ్‌ =అంబుధారకు, బుషభః=బుషభుడు, భవితా =పుట్టగలడు, 
యేన=ఏ బుషభునిచే, సంరాద్దామ్‌=వశము చేసికోబడిన, త్రిలోకీమ్‌ =ముల్లోకములను, 
అద్భుతః =అద్భుతుడు, భోక్ష్యతే =అనుభవింపగలడో. 
తాత్పర్యము : దక్షసావర్ణిమన్వన్తరమున భగవంతుడు ఆయుష్మంతుడనువానికి అంబుధార 
యను భార్యయందు బుషభుడను పేర జన్మించి ముల్లోకములను రక్షించుచుండ, నద్భుతుడను 
ఇంద్రుడు వానిననుభవించును. 
శః దశమో బ్రహ్మసావర్ణిరుపశ్లోకసుతో మనుః 

తత్సుతా భూరిషేణాద్యా హవిష్మ(త్సముఖా నృపాః॥। 21 
ప్రతిపదార్థము : ఉపశ్లోకసుతః=ఉపశ్లోకుని కుమారుడు, (బ్రహ్మసావర్ణిః=బ్రహ్మ సావర్ణి, 
దశమః మనుః=పదియవ మనువు, తత్సుతాః=ఆతని కుమారులు, భూరిషేణ+ఆద్యాః= 
భూరిషేణుడు లోనగువారు, హవిష్మత్ర్రముఖాః=హవిష్మంతుడు లోనగువారు, నృపాః=రాజులు 
కాగలరు. 
తాత్పర్యము : పదియవ మనువు, ఉపశ్లోకుని కుమారుడగు (బ్రహ్మసావర్ణి. అతని కుమారులు 
భూరిషేణాదులు, హవిష్మంతుడు లోనగువారు రాజులగుదురు. 
శ్లో తత్రాపి జన్మ భవితా -హరేర్విశ్వసృజో గృహే! 

అమూర్తిరితి విఖ్యాతో-యేనాప్యాయతే వై జగత్‌॥ 22 
ప్రతిపదార్థము : తత్ర+అపి =బ్రహ్మసావర్ణిమన్వన్నరమున, హరేః=విష్ణువు యొక్క 
జన్మజన్మము, విశ్వసృజః గృహే=విశ్వసృజగ్భహమునందు, భవితా=కాగలదు. అమూర్తిః 


అష్టమసృన్ధః క (తయోదళో 9 ధ్యాయః 157 


ప్రతిపదార్థము : ఇతి=అని, తే=వారు, బుషయః=సప్తర్నులని, స్మృతాః=చెప్పబడిరి - 
కశ్యపుడు, అత్రి, వసిష్టుడు, విశ్వామిత్రుడు, మతి గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడను 
వారలు సప్తర్శులైరి. 
శో అత్రాపి భగవజ్ఞన్మ కశ్యపాదదితేరభూత్‌! 

ఆదిత్యానామవరజో -విష్ణుర్వామనరూపధ్యక్‌॥ 6 
ప్రతిపదార్థము : అత్ర+అపి=ఈ వైవస్వతమన్వన్తరమునందును, భగవత్‌ +జన్మ=భగవంతుని 
అవతారము, కశ్యపాత్‌=కశ్యపుని వలన, అదితేః=అదితికి, అభూత్‌=కలిగెను. ఆదిత్యానామ్‌= 
ద్వాదశాదిత్యులకు, అవరజః=కడగొట్టువాడు, విష్ణుః=వెన్నుడు, వామనరూపధ్భక్‌=పొట్టి వాని 
రూపమును ధరించి అవతరించెను. 
తాత్పర్యము : ఈ మన్వంతరమునందును భగవంతుడు, విష్ణువు ద్వాదశాదిత్యులకు జిన్నవాడై 
వామనరూపమును ధరించి కశ్యపప్రజాపతి వలన అదితికి కలిగెను. 
శో సంక్షేపతో మయోక్తాని-సప్త మన్వన్తరాణి తే! 

భవిష్యాణ్యథ వక్ష్యామి-విష్ణోః శక్త్యన్వితాని చ॥ 7 
ప్రతిపదార్థము : మయా=నాచే, తే=నీకు, సప్త మన్వన్తరాణి=ఏడు మన్వన్తరములు, సంక్షేపతః 
=సంగ్రహముగా, ఉక్తాని =చెప్పబడినవి, విష్ణోః=విష్ణువు యొక్క శక్య్యన్వితాని =అవతారములతో 
గూడుకొనినవియగు, భవిష్యాణి =రాబోవు మన్వన్తరములను, అథ =పిమ్మట, వక్ష్యామి= 
చెప్పెదను. 
తాత్పర్యము : నేను నీకు ఏడు మన్వన్తరములను సంగ్రహముగా వచించితిని. ఇంక రాబోవు 
తక్కిన మన్వన్తరములను విష్ణునవతారములతో గూడిన వానిని వాకొనెదను, వినుము. 
శ్లో వివస్వతశ్చ ద్వే జాయే-విశ్వకర్మసుతే ఉభే! 

సంజ్ఞా ఛాయా చ రాజేన్ట-యే ప్రాగభిహితే తవ॥ 8 
ప్రతిపదార్థము : రాజ+ఇన్ట=ఓ రాజగ్రేష్టుడా!, విశ్వకర్మసుతే =విశ్వకర్మకూతులు, సంజ్ఞా 
ఛాయా చ=సంజ్ఞ, ఛాయలను, ఉభే=ఇరువురు, వివస్వతః =సూర్యునికి, ద్వే జాయే=ఇరువురు 
భార్యలని, తవ=నీకు, ప్రాక్‌=ముందు, అభిహితే =చెప్పియున్నాను. 
తాత్పర్యము : విశ్వకర్మకూతులు సంజ్ఞ ఛాయ అను వారిర్వురును సూర్యుని భార్యలని 
నీకు ముందు చెప్పియున్నాను. 
శ్లో తృతీయాం బడబామేకే తాసాం సంజ్ఞాసుతాస్తయః। 


యమో యమో (శ్రాద్ధదేవశ్ళాయాయాశ్చ సుతాబ్బుణు॥ 9 
శ్లో సావర్ణిస్తపతీ కన్యా-భార్యా సంవరణస్య యా। 
శనైశ్చరస్తృతీయో9_భూ-దశ్వినౌ బడబాత్మజౌ॥ 10 


ప్రతిపదార్థము : బడబామ్‌=బడబను (ఆడు గుజ్జపు రూపు పొందినదానిని), తృతీయామ్‌= 
సూర్యునికి మూడవభార్యనుగా, ఏకే=కొందటు (చెప్పుదురు). సంజ్ఞయను భార్యయే 
బడబయైనదని-నా మతము). (ఆ సంజ్ఞయే బడబారూపిణియె అశ్వనిదేవతలను గనెనని 


చెప్పబడినది). సంజ్ఞాసుతాః=సంజ్ఞాదేవి బిడ్డలు, యమః=యముడు, యమీ=యమున, 
శ్రాద్ధదేవః =శ్రాద్ధదేవుడనుపేరుగల వైవస్వతమనువు, త్రయః=ముగ్గురైరి. ఛాయయా=ఛాయా 
దేవియొక్క సుతాన్‌=పుత్రులను, శృణు=వినుము. సావర్ణిః=సావర్ణిఅను కుమారుడు, తపతీ 
కన్యా=తపతియను కూతురు, యా=ఎవ్వతె, సంవరణస్య=కురువంశపురాజు సంవరణునికి, 
భార్యా=భార్య అయ్యెను. తృతీయః=మూడవవాడు, శనైశ్చరః=శనైశ్చరుడు, అభూత్‌ =అయ్యెను, 
అశ్వినౌ =అశ్వినీకుమారులు, బడబాత్మజౌ =బడబారూపిణియైన సంజ్ఞకు కుమారులు. 
తాత్పర్యము : వీరిర్వురుగాక బడబయను నామెను మూడవ భార్యగాంగొందరు వచింతురు. 
సంజ్ఞాదేవియే బడబారూపిణి. (ఆమె గుజ్జము రూపుపొందెను. గావున ఇద్దరు భార్యలేయని 
చెప్పవలెను.) ఈ ముగ్గురు భార్యలందు సంజ్ఞాదేవికి సావర్ణి, తపతియను కన్య. ఈమె 
సంవరణుని భార్య. మూడవవాడు శనైశ్చరుడు, అని ఇరువురు కుమారులు, ఒక కూతురు 
గలిగిరి. బడబాదేవికి కుమారులిర్వురు, అశ్వనిదేవతలు గలిగిరి. 
శ్లో అష్టమే9 న్రర ఆయాతే-సావర్ణిర్భవితా మనుః। 

నిర్మోహవిరజస్మాద్యాః-సావర్ణేస్తనయా నృపాః॥। 11 
ప్రతిపదార్థము : అష్టమే=ఎనిమిదవదగు, అంతరే=మన్వన్తరము, ఆయాతే సతి=వచ్చినది 
కాగా, సావర్థిః:=సావర్థి, మనుః=మనువు, భవితా=కాగలడు. నిర్మోహ విరజస్మ+ఆద్యాః 
=నిర్మోహుడు, విరజస్ముడులోనగువారు, సావర్ణేః=సావర్ణి యొక్క తనయాః=తనయులు, 
నృపాః=రాజులగుదురు. 
తాత్పర్యము : ఎనిమిదవ మన్వన్తరమురాగానే సావర్ణి మనువగును. ఆతని పుత్రులు 
నిర్మోహుడు, విరజస్ముడు లోనగువారు రాజులగుదురు. 
శ్లో॥ తత్ర దేవాః సుతపసో-విరజా అమృత |ప్రభాః। 

తేషాం విరోచనసుతో-బలిరిన్లో భవిష్యతి॥ 12 
ప్రతిపదార్థము : తత్ర=ఎనిమిదవదగు సావర్ణిమన్వన్తరమునందు, సుతపసః=సుతపసులు, 
విరజాః=విరజులు, అమృత ప్రభాః=అమృతప్రభులు, దేవాః=దేవతలగుదురు. తేషామ్‌= 
వారలలో, విరోచనసుతః =విరోచనుని కుమారుడు, బలిః=బలి, ఇంద్రః=ఇంద్రుడు, భవిష్యతి= 
కాగలదు. 
తాత్పర్యము ఆ సావర్ణి మన్వన్తరమునందు సుతపసులు, విరజులు, అమృత ప్రభులను 
వారు దేవతలగుదురు. వారలలో విరోచనకుమారుడు బలి ఇంద్రుండగును. 
శ్లో దత్త్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయమ్‌। 

రాద్ధమినపదం భుక్వా తతః సిద్ధిమవాష్ప్యతి।॥। 13 
ప్రతిపదార్థము : యః=ఏ బలి, సప్తమమగు వైవస్వతమన్వంతరమందు, యాచమానాయ= 
తన్ను యాచించిన, విష్ణవే=విష్ణువు కొజికు, పదత్రయమ్‌=మూడడుగులు, ఇమామ్‌=ఈ, 
సమస్త భూమిని, దత్త్స్వా=ఇచ్చి, అష్టమమగు సావర్ణిమన్వన్తరమందు, రాద్ధమ్‌ =విష్ణు ప్రసాద 
లబ్ధమైన, ఇంద్రపదమ్‌ =ఇంద్రపదవిని, భుక్వ్వా=అనుభవించి, తతః=తర్వాత, సిద్ధిమ్‌= 
మోక్షమును, అవాష్యుతి=పొందగలడు. 


అష్టమస్నన్ధః క (తయోదళో 9 ధ్యాయః 159 


తాత్సర్యము : బలి ఏడవదగు వైవస్వత మన్వన్తరమందు తన్ను మూడడుగులిమ్మని యాచించిన 
విష్ణువుకు ఈ సమస్త భూమినొసంగి, అష్టమమగు సావర్ణిమన్వన్తరమున తత్ఫలితముగా 
విష్ణుప్రసాదలబ్ధమైన ఇంద్రపదవిననుభవించి తరువాత మోక్షమును బొందగలడు. 
శ్లో యో9_ సౌ భగవతా బద్ధః-ప్రీతేన సుతలే పునః 

నివేశితో౭_ధికే స్వర్గా-దధునాస్తే స్వరాడివ॥ 14 
ప్రతిపదార్థము : యః+అసౌ=ఏ ఈ బలి, ప్రీతేన=ప్రీతుడైన, భగవతా=విష్ణుభగవానునిచే, 
బద్ధః=కట్టబడినవాడై, పునః, స్వర్లాత్‌=స్వర్గముకంటె, అధికే=అధికమైన, సుతలే=సుతలము 
నందు, నివేశితః=ఉంచబడినవాడై, అధునా=ఇపుడు, స్వరాట్‌+ఇవ=చక్రవర్తివలె, ఆస్తే= 
ఉన్నాడో, 
తాత్పర్యము : ఈ బలి ప్రీతుడైన విష్ణుభగవానునిచే బంధింపబడి, స్వర్గముకంటె మిన్నయైన 
సుతలలోకమునందుంచబడెను. ఇప్పుడతడు చక్రవర్తివలెనున్నాడు. 
శ్లో॥ గాలవో దీప్తిమాన్‌ రామో-ద్రోణపుత్రః కృపస్తథా। 


బుష్యశ్చ్ళబ్గః పితాస్మాకం భగవాన్‌ బాదరాయణః॥ 15 
శో ఇమే సప్తర్షయస్తత్ర-భవిష్యన్తి స్వయోగతః। 
ఇదానీమాసతే రాజన్‌-స్వే స్వే ఆ(శ్రమమణ్ఞలే।। 16 


ప్రతిపదార్థము : గాలవుడు, దీప్తిమంతుడైన పరశురాముడు, ద్రోణుని పుత్రుడైన అశ్వత్థామ, 
తథా=ఆ (ప్రకారము, కృపుడు, బుప్యశృ్ళంగుడు, అస్మాకం పితా=మా తండ్రియగు, భగవాన్‌ 
=భగవంతుడైన, బాదరాయణః=బాదరాయణుడు, ఇమే=వీరు, తస్మిన్‌=ఆ సావర్ణిమన్వన్తరము 
నందు, స్వయోగతః=తమ యోగబలమున, సప్తర్ష్నయః=సప్తర్నులు, భవిష్యన్తి=కాగలరు. 
రాజన్‌=ఓ రాజా!, ఇదానీమ్‌=ఇప్పుడు, వీరు, స్వే స్వే=తమ తమ, ఆశ్రమమణ్జలే =ఆశ్రమము 
లందు, ఆసతే=ఉన్నారు. 
తాత్పర్యము : గాలవుడు, తేజోవంతుడగు పరశురాముడు, ద్రోణపుత్రుడశ్వత్థామ, కృపుడు, 
బుష్యశ్ళంగుడు, మా తండి వేదవ్యాసుడు, వీరు ఆ సావర్ణి మన్వన్తరమున సప్తర్షులుగా 
నుండగలరు. ఇపుడు వీరు తమ తమ ఆ(శ్రమములందు వసించియున్నారు. 
శో దేవగుహ్యాత్‌ సరస్వత్యాం-సార్వభౌమ ఇతి ప్రభుః। 

స్థానం పురన్దరాద్ధత్వా-బలయే దాస్యతీశ్వరః॥। 17 
ప్రతిపదార్థము క దేవగుహ్యాత్‌ =దేవగుహ్యుడనువాని వలన, సరస్వత్యామ్‌ =సరస్వతియను 
స్రీయందు, సార్వభౌమః ఇతి=సార్వభౌముడును, ప్రభుః=ప్రభువును అగు, ఈశ్వరః 
=పరమేశ్వరుడు, పురన్దరాత్‌=-ఇంద్రునుండి, బలాత్‌=బలవంతముగా, హృత్వా=ఇంద్ర పదవిని 
హరించి, స్థానమ్‌=ఇంద్రస్థానమును, బలయే=బలి కొబకు, దాస్యతి=ఈయగలడు. 
తాత్సర్యము : అప్పుడు విష్ణువు దేవగుహ్యుడనువానికి సరస్వతియను స్తీయందు సార్వభౌముడై 
జనించి, ఇంద్రునుండి బలవంతముగాగైకొని ఆ ఇంద్రపదవిని బలికి నాసంగగలడు. 
శో నవమో దక్షసావర్ణిర్మనుర్వరుణసమృవః। 

భూతకేతుర్దిప్తకేతు -రిత్యాద్యాస్తత్సుతా నృపాః॥ 18 


తాత్పర్యము : ఈ మన్వన్తరమున పవిత్రులు, చాక్షుషులు దేవతలగుదురు. శుచియనువాడు 
ఇంద్రుడగును. అగ్ని బాహువు, శుచి, శుద్దుడు, మాగధుడులోనగువారు సప్తర్షులు కాగలరు. 
శః సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః। 

వితానాయాం మహారాజ-(క్రియాతనూన్‌ వితాయితా॥। 36 
ప్రతిపదార్థము : మహారాజ!=ఓ మహారాజా!, తదా=ఆ మన్వన్తరమున, హరిః=విష్టువు, 
సత్రాయణస్య=న త్రాయణునికి, బృహద్భానుః=బృహద్భానుడను, తనయః=సుతుడై, 
క్రియాతన్లూన్‌ =క్రియాకలాపములను, వితాయితా=విస్తరింపజేయగలడు. 
తాత్పర్యము : ఓ మహారాజా! ఆ మన్వన్తరమున విష్ణువు సత్రాయణునికి బృహద్భానువనువాడు 
తనయుడై జనించి యాగాదికర్మ సంతతులను విస్తరింపజేయగలడు. 
శ్లో॥ రాజంశ్చతుర్దశైతాని త్రికాలానుగతాని తే। 

ప్రోక్తాన్యేభిర్మితః కల్పో-యుగసాహస్రపర్యయః॥। 837 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, (క్రికాలానుగతాని=మూడు కాలములందును వచ్చునట్టి, 
ఏతాని =ఈ, చతుర్దశ=పదునాలుగు మన్వన్తరములును, తే=నీకు, ప్రోక్తాని=చెప్పబడినవి. 
ఎభిః=ఈ పదునాల్లింటిచే, యుగసాహ(స్రపర్యయః=చతుర్యుగములు వేయిమారులు 
ప్రవర్తించిన ప్రయాణము, కల్పః=కల్పమగును. 
తాత్పర్యము : ఇట్లు భూతభవిష్యద్వర్తమాన కాలములందు వర్తించు ఈ 14 మన్వన్తరములు 
నీకు చెప్పినాను. ఈ పదునాలుగు మన్వన్తరకాలము కృతత్రేతాద్వాపర కలియుగములు 
వేయిమారులు ప్రవర్తించిన ప్రమాణము కల్పమగుచున్నది. 


ఇతి శ్రీమద్భాగవతే మవోవురాణో అష్టమన్నన్హే త్రయోదళో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోవురాణమున అష్టమన్థుంధమున త్రయోదశాధ్యాయము. 


అష్టమస్మన్ధః జ (తయోదళో 9 ధ్యాయః 161 


+ఇతి= అమూర్తి అని, విఖ్యాతః=ప్రసిద్దుడగును. యేన=ఎవ్వనిచే, జగత్‌=లోకము, ఆప్యాయతే 
వై=సుఖమునుంబడయునో. 
శో హవిష్మాన్‌ సుకృతః సత్యో-జటామూర్తిస్తదా ద్విజాః 

సుత్రామాణవిబుద్దాద్యా-దేవా శృమ్బుస్సురే శ్వరః।। 23 
ప్రతిపదార్థము : హవిష్మాన్‌=హవిష్మంతుడు, సుకృతః, సత్యః, జటామూర్తిః అనువారు, 
తదా=అప్పుడు, ద్విజాః=సప్తర్నులు, సుత్రామాణ=సుత్రామాణుడు, విబుద్ధ+ఆద్యాః =విబుద్దుడు 
లోనగువారు, దేవాః=దేవతలు, శమ్ముః =శమ్భుడనువాడు, సుర+ఈశ్వరః=ఇంద్రుడగును. 
తాత్పర్యము ఆ బ్రహ్మసావర్ణిమన్వన్తరమున హవిష్మంతుడు, సుకృతుడు, సత్యుడు, జటామూర్తి 
లోనగువారు సప్తర్నులగుదురు. సుత్రామాణుడు, విబుద్ధుడులోనగువారు దేవతలగుదురు. 
శంభుదడనువాడింద్రుడగును. 
శ్లో విష్వక్సేనో విషూచ్యాన్తు-శమ్మోః శక్తిం విధాస్యతి। 

జాతో£_.౦శాంశేన భగవాన్‌ గృహే విశ్వసృజో విభుః॥। 24 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడు, విష్వక్సేనః=విష్ణువు, విశ్వసృజః =విశ్వసృజుని యొక్క 
గృహే=గృహమునందు, విషూచ్యాంతు=విషూచియను నామెయందు, అంశ+అంశేన= 
తనయంశము చేత, జాతః=పుట్టినవాడై, శంభోః=శంభుడనునింద్రునికి, శక్తిమ్‌=సామర్థ్వ 
మును, విధాస్యతి=కలిగించును. 
తాత్సర్యము : ఆ మన్వన్తరమున విష్ణు భగవానుడు విశ్వసృజునికి విషూచియను భార్యయందు 
తన యంశమున జన్మించి శంభునికి సామర్ధ్యమును గలిగించి సాయపడును. 
శ్లో మనుర్వై ధర్మసావర్ణిరేకాదశమ ఆత్మవాన్‌! 

అనాగతాస్తత్సుతాశ్చ-సత్యధర్మాద యో దశ॥ 25 
ప్రతిపదార్థము : ఏకాదశమః=పదునొకండువాడు, ధర్మసావర్ణిః=ధర్మసావర్ణి, మనుః=మనువు, 
ఆత్మవాన్‌ =జ్ఞాని, బుద్ధిమంతుడు, తత్‌ సుతాః=ఆతని కుమారులు, సత్యధర్మా+ఆదయః 
=సత్యధర్ముడులోనగువారు, దశ=పదిమంది, అనాగతాః=కలుగుదురు. 
తాత్పర్యము : పదునొకండవ మనువు ధర్మసావర్ణి. బుద్ధిమంతుడు, జ్ఞాని. ఆతని కొడుకులు 
సత్యధర్ముడులోనగువారు పదిమంది కలుగుదురు. 


శ్లో॥॥ విహజ్గమాః కామగమా నిర్వాణరుచయః సురాః। 

ఇన్దశ్చ వైధృతస్తేషామృషయశ్చారుణాదయః॥। 26 
ప్రతిపదార్థము : విహంగమాః=విహంగములు, కామగమాః=కామగమనముగలవారు, 
నిర్వాణరుచయః=నిర్వాణరుచులు అనువారు, సురాః=దేవతలు, తేషామ్‌=వారలకు, ఇంద్రః 
=ఇంద్రుడు, వైధృతః=వైధృతుడగును. అరుణాదయః=అరుణుడు లోనగువారు, బుషయః 
=సప్తర్నులగుదురు. 
తాత్పర్యము వ ఆ మన్వన్తరమునందు విహంగములు, కామగాములు, నిర్వాణరుచులు 
దేవతలు. వారలకింద్రుడు వైధృతుడగును. అరుణుడు లోనగువారు సప్తర్నులగుదురు. 


162 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో సూర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృతః 

వైధృతో యో హరేరంశస్ర్తిలోకీం ధారయిష్యతి॥ 26 
ప్రతిపదార్థము : తత్ర=ఆ మన్వన్తరమునందు, యః=ఏ, హరేః=హరియొక్క అంశః=భాగము, 
సూర్యకస్య=సూర్యకుడనువానికి, వైధృతః=వైధృతియను నామెయందు జన్మించి, సుతః=సుతుడై, 
ధర్మసేతుః ఇతి స్మృతః =ధర్మసేతువు అను పేరునొంది, త్రిలోకీమ్‌=ముజ్జగములను, 
ధారయిప్యతి =ధరింపగలడు. 
తాత్పర్యము : ఆ మన్వన్తరమున విష్ణువు సూర్యకుడనువానికి వైధృతియందు ధర్మసేతువను 
కుమారుడై జన్మించి మూడులోకములను భరించును. 
శః భవితా భద్రసావర్ణీ రాజన్‌ ద్వాదశమో మనుః। 

దేవవానుపదేవశ్చ దేవజ్యేష్టాదయః సుతాః॥ 28 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, ద్వాదశమః=పం[డ్రెండవవాడు, మనుః=మనువు, 
భద్రసావర్దీ=భద్రసావర్ణి, భవితా=కాగలడు. దేవవాన్‌=దేవవంతుడు, ఉపదేవఃచ= 
ఉపదేవుడును, దేవజ్యేష్ట+ ఆదయః=దేవజ్యేష్ణుడులోనగువారు, సుతాః=దేవతలు. 
తాత్పర్యము : పం[డ్రెండవ మనువు భద్రసావర్ణి. దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్టుడు 
లోనగువారు ఆతని కుమారులగుదురు. 
శ్లో బుతధామా చ తత్రేన్లో దేవాశ్చ హరితాదయః। 

బుషయశ్చ తపోమూర్తి-స్తపస్వ్యగ్నీధ్రకాదయః।। 29 
ప్రతిపదార్థము : తత్ర=ఆ మన్వన్తరమున, బుతధామా =బుతధాముడు, ఇన్టః=ఇంద్రుడు, 
హరితాదయః=హరితాదులు, దేవాఃచ =దేవతలగుదురు. తపోమూర్తిః =తపోమూర్తి, 
తపస్వీ+అగ్నీధక+ఆదయః=తపస్వియగు అగ్నీధక్కులోనగువారు, బుషయః+చ =సప్తర్నులు 
అగుదురు. 
తాత్పర్యము : ఆ మన్వన్తరమున బుతధాముడు ఇంద్రుడగును. హరితాదులు దేవతలగుదురు. 
తపోమూర్తి, తపస్వియగు అగ్నీధ్రక్కులోనగువారు సప్తర్షులు అగుదురు. 
శ్లో స్వధామాఖ్యో హరేరంశః సాధయిష్యతి తన్మనోః। 

అన్తరం సత్యసహసః -సూనృతాయాః సుతో విభుః 30 

తిపదార్థము : స్వధామ+ఆఖ్యః=స్వధాముడను పేర, హరేః+అంశఈ=హరియొక్క అంశము, 
త్యసహసః=సత్యసహుడనువానికి, సూనృతాయాః=సూన్భతయను నామెయందు జన్మించి, 
సుతః=సుతుడై, తన్మనోః అంతరమ్‌ =ఈ మన్వన్తరమును, సాధయిష్యతి=పాలించును. 
తాత్పర్యము : స్వధాముడను పేర శ్రీహరియంశరూపుడు సత్యసహుడనువానికి సూనృతయను 
నామెయందు జన్మించి సుతుడై ఈ మన్వన్తరమును పాలించును. 
శ్లో మనుస్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్‌। 

చిత్రసేనవిచి త్రాద్యా-దేవసావర్ణిదేహజాః।। 81 
ప్రతిపదార్థము : తయోదశు=పదుమూడవవాడు, ఆత్మవాన్‌=ఆత్మతత్త్వజ్ఞడగు, దేవసావర్షిః 


బ్‌ గన 


మ్‌ 


అష్టమస్యన్ధః - త్రయోదళోల_ ధ్యాయః 163 


=దేవసావర్ణి, మనుః=మనువు, భావ్యః=అగును. చిత్రసేనవిచిత్ర+ఆద్యాః=చిత్రసేనుడు, 
విచిత్రుడులోనగువారు, దేవసావర్ణిదేహజాః=దేవసావర్ణి పుత్రులు. 
తాత్పర్యము : ఆత్మతత్త్వజ్ఞుడగు దేవసావర్ణి మనువు పదుమూడవవాడు. చిత్రసేనుడు, 
విచిత్రుడులోనగువారు దేవసావర్ణి పుత్రులగుదురు. 
శ్లో; దేవాః సుకర్మసుత్రామసంజ్ఞా ఇన్లో దివస్పతిః। 

నిర్మోకతత్త్వదర్శ్భాద్యా-భవిష్యన్త క ఎ్రషయస్తదా॥। 32 
ప్రతిపదార్థము : తదా=13వ మన్వన్తరమున, సుకర్మసుత్రామసంజ్ఞాః =సుకర్ముడు, సుత్రాముడు 
అను నామములుగలవారు, దేవాః=దేవతలు, దివస్పతిః=దివస్పతియనువాడు, ఇన్టః 
=ఇంద్రుడు, నిర్మోకతత్త్వదర్శ+ఆద్యాః =నిర్నోకుడు, తత్త్వదర్భ్శనుడులోనగువారు, బుషయః 
=సప్తర్నులు, భవిష్యన్తి=కాగలరు. 
తాత్సర్యము : 13వ మన్వన్తరమున సుకర్ముడు, సుత్రాముడు అను నామములుగలవారు 
దేవతలగుదురు. దివస్పతియనువాడింద్రుడగును. నిర్మోకుడు, తత్త్వదర్శనుడులోనగువారు 
సప్తర్షులు కాగలరు. 
శ్లో; దేవహోత్రస్య తనయ-ఉపహర్తా దివస్పతేః। 

యోగేశ్వరో హరేరంశో -బృహత్యాం సమృవిష్యతి।। 33 
ప్రతిపదార్థము : దేవహోత్రస్య=దేవహోత్రుని యొక్క తనయః=కుమారుడగు, యోగేశ్వరః 
=యోగేశ్వరుడు, హరేః=విష్ణువు యొక్క అంశః=అంశము, బృహత్యామ్‌ =బ్బృహతికి, 
సంభవిష్యతి=పుట్టగలడు. దివస్పతేః=ఇంద్రుడగు దివస్పతికి, ఉపహర్తా=చేదోడు అగును. 
తాత్పర్యము : దేవహోత్రుని యొక్క కుమారుడు యోగేశ్వరుడు విష్ణువు యొక్క అంశమున 
జన్మించును. ఆయన బృహతీగర్భసంజాతుడై దివస్పతియను ఇంద్రునికి చేదోడగును. 
శో మనుర్వా ఇనసావర్ణి శృ్చతుర్ణశమ ఏప్యతి। 

ఉరుగమ్బీరబుధాద్యా-ఇన్ద సావర్ణి వీర్యజాః॥। 34 
ప్రతిపదార్థము క చతుర్దశమః=14వ మన్వన్తరమున, ఇందద్రసావర్ణిః:=ఇం ద్రసావర్ణి, మనుః 
=మనువు, ఏప్యతి=అగును. ఉరు-గంభీర-బుధ +ఆద్యాః=ఉరువు, గంభీరుడు, బుధుడు 
లోనగువారు, ఇన్టసావర్ణి వీర్యజాః=ఇంద్రసావర్ణి పుత్రులగుదురు. 
తాత్పర్యము : ఇంద్రసావర్ణియనువాడు 14వ మనువగును. ఉరువు, గంభీరుడు, బుధుడు 
లోనగువారు ఆతని పుత్రులు. 
శో పవిత్రాశ్చాక్షుషా దేవాః-శుచిరిన్లో భవిష్యతి। 

అగ్నిర్భాహుః శుచిః శుద్దో-మాగధాద్యాస్తపస్వినః॥। 85 
ప్రతిపదార్థము : పవిత్రాః=పవిత్రులు, చాక్షుషాః=చాక్షుషులు, దేవాః=దేవతలగుదురు. శుచిః 
=శుచియనువాడు, ఇన్టః=ఇంద్రుడు, భవిష్యతి=కాగలడు. అగ్నిః+బాహుః, శుచిః-శుద్ధః 
-మాగధ+ఆద్యాః=అగ్ని, బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు లోనగువారు, తపస్వినః 
=సప్తర్నులు కాగలరు. 


ఇట్లు ప్రసంగికమును నిరూపించి ప్రస్తుతముచే ఉపసంహరించుచున్నాడు. 
శ్లో॥ ఏతత్‌ కల్పవికల్పస్య ప్రమాణం పరికీర్తితమ్‌। 
యత్ర మన్వన్తరాణ్యాహుశ్చతుర్దశ పురావిదః॥। 11 
ప్రతిపదార్థము : ఏతత్మల్బవికల్పస్య=ఈ బ్రహ్మాది ఈ అవాంతర కల్పము యొక్క ప్రమాణమ్‌= 
ప్రమాణము, పరికీర్తితమ్‌ =చెప్పబడినది. యత్ర=ఏ కల్పమందు, చతుర్దశ మన్వంతరాణి= 
పదునాలుగు మన్వంతరములు ప్రవర్తిల్లునని, పురావిదః=ప్రాచీనులగు మహర్షులు, ఆహుః 
=చెప్పుదురు. 
తాత్పర్యము : దేనియందు పదునాలుగు మన్వంతరముల కాలము ప్రవర్తించునో ఆ కాలమును 
బ్రహ్మదేవుని యొక దిన ప్రమాణమగు కల్పకాలమని ప్రాచీనులగు మహర్షులు వచింతురు. 
ఇతి శ్రీమద్భాగవతే మవోవురాణో అష్టమన్యంధో చతుర్ధళో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోవురాణమున అష్టమస్థుంధమున వదునాలుగవ అధ్యాయము. 


చతుర్దశో౨_ ధ్యాయః 
రాజోవాచ : విష్ణుభక్తుడు వచించెను. 

శో మన్వన్తరేషు భగవన్‌ యథా మన్వాదయ స్త్విమే। 

యస్మిన్‌ కర్మణి యే యేన నియుకాస్తద్‌ వదస్వ మే॥ 1 

ఈ అధ్యాయమునందు మనువులులోనగు నెల్లవారికి వారివారికిందగిన కర్మలు 
వేజువేజుగ వర్ణింపబడును. 
ప్రతిపదార్థము : భగవన్‌=ఓ భగవానుడా!, మన్వంతరేషు =ఆయా మనువుల పరిపాలన 
కాలమందు, యథా=ఏ ప్రకారము, ఇమే=ఈ, మను+ఆదయః=మనువులు లోనగువారు, 
యే యే=ఎవరెవరు, యస్మిన్‌ కర్మణి=ఏయే కర్మలయందు, నియుకాః=నియోగింపబడిరో, 
తత్‌=ఆ విధమును, మే=నాకు, వదస్వ=చెప్పుము. 
తాత్సర్యము : ఓ శుకయోగీ! ఈ మన్వంతరములందు ఎవరెవరు ఏయే పనులందు 
నియోగింపబడియుందురో ఆ సంగతిని నాకుందెలియజెప్పుము. 

బ్రహ్మోవాచ : బ్రహ్మజ్ఞాని శుకుడు వచించెను. 

శ్లో మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే। 

ఇంద్రాః సురగణాశ్చైవ సర్వే పురుషశాసనాః॥। 2 
ప్రతిపదార్థము : మహీపతే!=ఓ భూపాలా!, ఓ రాజా, మనవః=మనువులు, మనుపుత్రాశ్చ= 
మనువుల పుత్రులు, మునయశ్చ=మునులు, ఇంద్రాః=ఇంద్రులు, సురగణాఃచ+ఏవ =దేవ 
గణములును, సర్వే=ఎల్లటు, పురుషశాసనాః=ఈశ్వరుడైన విష్ణువుచే యజ్ఞుడు లోనగు 
నవతారములెత్త నియోగింపబడుదురు. 
తాత్పర్యము : ఓ రాజా! మనువులు, మనువుల పుత్రులు, ఇంద్రులు, సప్తర్నులు దేవగణములు 
వీరెల్లరు యజ్ఞుడులోనగు నవతారములెత్త విష్ణువుచే నియుక్తులగుచుందురు. 
శ్లో; యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృష। 

మన్వాదయో జగద్యాత్రాం నయన్వాభిః ప్రచోదితాః॥। 8 
ప్రతిపదార్థము : నృప!= ఓ రాజా!, యజ్ఞ+ఆదయః=యజ్ఞుడు లోనగువారు, యాః=ఏ, 
పౌరుష్యః=పురుషుడగు విష్ణువునకు సంబంధించిన, తనవః=అవతారమూర్తులు, కథితాః 
=చెప్పబడిరో, తాభిః=ఆ మూర్తులచే, ప్రచోదితాః=ఆజ్ఞాపింపబడిన, మన్వాదయః=మనువు 
లోనగువారు, జగత్‌ +యాత్రామ్‌ =లోకమున యాత్రను, నయంతి=చక్కగా పోషించి 
నడుపుదురు. 
తాత్సర్యము : అవతారమూర్తులచే నాజ్ఞాపింపబడినవారై మనువులులోనగు వారు లోకమున 
ధర్మములను చక్కగా నడుపుదురు. 
శ్లో చతుర్యుగాన్తే కాలేన గ్రస్తాన్ఫుతిగణాన్‌ యథా। 

తపసా బుషయో౭_ పశ్యన్‌ యతో ధర్మః సనాతనః॥। 4 


ప్రతిపదార్థము : చతుః యుగాంతే =కృతాది నాలుగు యుగముల సమాప్తియందు, యథా=ఏ 
ప్రకారము, గ్రస్తాన్‌=అడంగిన (అణగిపోయిన), (శ్రుతిగణాన్‌ =శుతుల సమూహములను, 
బుషయః=సప్తర్నులు, తపసా=తమ తపశ్శక్తిచే, అపశ్యన్‌ =తెలుసుకొందురో, యతః=ఏ 
శ్రుతుల వలన, సనాతనః=చిరకాలమునుండియున్న, ధర్మః=ఎల్ల ధర్మములు తెలియనగునో. 
తాత్పర్యము : కృత త్రేతాది చతుర్యుగములచే ఒక్క మహాయుగము డెబ్బదియొక్క మాజులు 
పరివర్తించినచో నొక్క మనువు కాలమగును. ఆ మనుకాలము సమాప్తి వేదములన్నియు 
నధ్యయనములేక కాలగర్భమున నడగిపోవును కాని మరల మనుప్రారంభ కాలమున 
సప్తర్షులు, తమ శక్తిచే తెలిసికొందురు. వానివలననే లోకమున సనాతన ధర్మము వర్ధిల్లును. 


శ్లో తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః। 

యుక్తాః సజ్బారయన్య్యద్దా స్వే స్వే కాలే మహీం నృష॥ 5 
ప్రతిపదార్థము : నృప!=ఓ రాజా!, తతః=అంతట, మనవః=మనువులు, హరిణోదితాః 
=విష్ణువుచే చెప్పబడినవారై, యుక్తాః=యోగ్యులై, స్వేస్వేతమతమ, కాలే=కాలమునందు, 
చతుష్పాదమ్‌ =నాలుగు పాదములుగల, ధర్మమ్‌ =ధర్మమును, మహీమ్‌=భూమియందు, 
సంచారయన్లి=ప్రవర్తింపజేయుదురు. 
తాత్పర్యము : అట్లు సప్తర్షులు వేద ప్రకాశనముగావించిన తర్వాత మనువులు యోగ్యత 
గలిగినవారై శ్రీవిష్ణువు బోధింప నా ప్రకారము భూతలమందు ధర్మమును నాలుగు పాదముల 
నడిపించుదురు. 


శ్లో॥ పాలయన్తి ప్రజాపాలా యావదన్తం విభాగశః। 

యజ్ఞభాగభుజో దేవా యే చ తత్రాన్వితాశ్చ తైః॥ 6 
ప్రతిపదార్థము : ప్రజాపాలాః=మనుపుత్రులు ప్రభువులై, యావత్‌+అంతమ్‌ =మనువు కాలము 
పూర్తియగు వరకు, విభాగశః=తాము పుత్రపౌత్రాదుల క్రమమున, పాలయంతి=ఆ ధర్మమును 
పాలింతురు. దేవాః=దేవతలు, యేచ=ఎవరు, అత్ర=ఈ సందర్భము, అనుకీర్తితాః=వచించ 
బడినదో, అన్యే=ఇతరులు, దివి, పృథివిలోనగువారు, ఈ కర్మయందు భోక్తలుగా 
చెప్పబడినవారు. వారితోంగూడి యజ్ఞభాగభుజః=యజ్ఞములందు హవిర్భాగములను 
భుజించుచుందురు. 
తాత్పర్యము : మనుపుత్రులు మనుకాలము సమాప్తియగు వరకు పుత్రపౌత్రాది క్రమమున 
ఆ మనుధర్మమును పాలింతురు. దేవతలు దివి, పృథివిలోనగువారితోంగూడి యజ్ఞములందు 
హవిర్భాగములను భుజించుచు ప్రజల వాంఛలను తీర్చుచుందురు. 
శ్లో ఇన్లో భగవతా దత్తాం త్రెలోక్యశ్రియమూర్దితామ్‌। 

భుజ్ఞానః పాతి లోకాంస్రీన్‌ కామం లోకే ప్రవర్నతి॥ 7 
ప్రతిపదార్థము : ఇంద్రః=ఇంద్రుడు, భగవతా=భగవంతునిచే, దత్తామ్‌=ఈయబడిన, 
ఊర్జితావు =సమృద్దిగల, త్రై లో క్యశ్రియమ్‌=ముజ్జగముల రాజ్యలక్ష్మిని, భుంజానః 
=అనుభవించుచు, త్రీన్‌లోకాన్‌=మూడు లోకములను, పాతి=పాలించును, లోకే=లోకము 
నందు, కామమ్‌=మిక్కిలి, (ప్రవర్షతి=వర్షించును. 


అష్టమస్యన్థః క్‌ు చతుర్దశో, 9 ధ్యాయః 167 


తాత్పర్యము : ఇంద్రుడు భగవంతుడిచ్చిన సమృద్ధవంతమైన ముల్లోకముల రాజ్యలక్ష్మిని 
పొంది భోగములనుభవించును. లోకమునందు మిక్కిలి వర్షించును. 
శో జ్ఞానజ్బానుయుగం బ్రూతే హరిః సిద్ధేశరూపధ్ఫ్భృక్‌। 
బుషిరూపధరః కర్మయోగం యోగేశరూపధ్యృక్‌! 8 
ప్రసంగవశమున రూపాంతరములచేతను లోకయాత్ర ప్రవర్తించుటను రెండు 
శ్లోకములచే చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : హరిః=విష్ణువు, అనుయుగజ్బు=ప్రతియుగమును, సిద్ధ + ఈశరూపధ్భక్‌ =సిద్ధ 
శ్రేష్ణలైన సనకాదుల రూపమును ధరించి, జ్ఞానమ్‌=జ్ఞానమును, బుషిరూపధరః 
=యాజ్యవల్క్యాది బుషుల రూపమున, కర్మ=కర్మ, యోగమ్‌=యోగ విధానము, యోగేశ 
రూపదృక్‌ =దత్తాత్రేయుడు లోనగు యోగేంద్రుల రూపు ధరించి, యోగమార్గమును, 
(బూతే=వచించుచున్నాడు. 
తాత్సర్యము : విష్ణువు ప్రతి మన్వంతరమునందును సనకాది సిద్దులరూపమును ధరించి 
జ్ఞానమార్గమును, యాజ్ఞవల్క్యాది బుషుల రూపమున అవతరించి కర్మమార్గమును, 
దత్తాత్రేయాది యోగుల రూపమునవతరించి యోగమార్గమును బోధించుచున్నాడు. 
శో సర్గం ప్రజేశరూపేణ దస్యూన్‌ హన్యాత్‌ స్వరాట్‌ వపుః 
కాలరూపేణ సర్వేషామభావాయ పృథగ్గుణః॥। 9 
ప్రతిపదార్థము : ప్రజా+ఈశరూపేణ=ప్రజాపతులగు మరీచ్యాదుల రూపముచే, సర్గమ్‌= 
ప్రజావృద్ధిని చేయును. స్వరాట్‌ వపుః =రాజశరీరధారియై, దస్యూన్‌=దుష్టులను, హన్యాత్‌= 
వధించును. పృథక్‌ +గుణః =శీతోష్టాది భిన్న భిన్న గుణములుకలవాడై, కాలరూపేణ =కాల 
స్వరూపము వలన, సర్వేషామ్‌ =ఎల్ల ప్రాణుల యొక్క అభావాయ=లయము కొజకు 
అగుచున్నాడు. 
తాత్పర్యము : ఆ విష్ణువు మరీచిలోనగు ప్రజాపతుల రూపమునంబ్రజావృద్ది చేయును. 
రాజమూర్తియై దుష్టుల దండించుచు శీతోష్టాది గుణములుకల కాలస్వరూపుడై ఎల్ల ప్రాణుల 
నంతమొందించుచున్నాడు. 
శో స్తూయమానో జనైరేభిర్మాయయా నామరూపయా। 
విమోహితాత్మభిర్నానాదర్శనైర్న చ దృశ్యతే॥ 10 
ప్రతిపదార్థము : నామరూపయా=నామరూపములుగా కన్పట్టు, మాయయా =విష్ణ్టమాయచే 
(ప్రపంచముచే), విమోహిత +ఆత్మభిః:=మోహమునుంబొందిన, ఏభిః=ఈ, జనైః=జనుల చేత, 
నానాదర్శనైః=సమస్త శాస్తములచేతను, స్తూయమానః=స్తుతింపబడుచుండువాడును, న చ 
దృశ్యతే=కన్సట్టువాడు కాడు. 
తాత్పర్యము : మాయచే నామరూపాత్మకముగా గన్పట్టు విశ్వము గాంచి మోహమును 
పొందిన జనుల చేతను, సమస్త శాస్తములచేతను స్తుతింపబడుచున్న ఆ పరమాత్మ కన్పట్టువాడు 
కాడు. 


172 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో తుల్యైశ్వర్యబలశ్రీభి -స్సరథై ర్టైత్యయూథ పైః। 

పిబద్భిరివ ఖం దృగ్భిర్దహద్భిః పరిధీనివ॥ 10 
ప్రతిపదార్థము : తుల్య+ఐశ్వర్యబల -శ్రీభిః=తనకు సమానమైన ్రభుశక్తి బలము సంపద 
గలిగి, సరథైః =రథములతోంగూడి, దృగ్భిః=కన్నులతో, ఖమ్‌=ఆకాశమును, పిబద్భిః ఇవ= 
త్రాగుచున్నవారి వలె, పరిధీన్‌ =దిక్కులను, దహద్శిః ఇవ=హరించుచున్నవారి వలెను, 
దైత్యయూథ పైః =దైత్యసేనాపతులతో కూడుకొని, 
తాత్పర్యము : తనతో సాటి ప్రభుశక్తియు, బలము, సంపదగలిగి రథములతో గూడి 
కన్నులతో ఆకాశమును ద్రాగువారివలెను, దిక్కులను హరించువారివలెనగు దైత్య 
సేనాపతులతోంగూడుకొని, 
శః వృతో వికర్షన్మహతీమాసురీం ధ్వజినీం విభుః 

యయావిగపురీం సృద్ధాం కమ్పయన్నివ రోదసీ॥ 11 
ప్రతిపదార్థము : వృతః=ఆ సేనాపతులతోంగూడినవాడై, విభుః=ప్రభువగు బలి, మహతీమ్‌= 
దొడ్డదైన, ఆసురీమ్‌=అసురులు గల, ధ్వజినీమ్‌=సేనను, వికర్షన్‌=వెంటగొని, బుద్ద్ధామ్‌= 
మిగుల సమృద్ధిమంతమైన, ఇంద్రపురీమ్‌ =అమరావతిని గూర్చి, రోదసీ =భూమ్యాకాశములను, 
కమ్పయన్‌ ఇవ=వడకించువాడువలె, యయౌ=పోయెను. 
తాత్పర్యము : ప్రభువగు ఆ బలి సేనాపతులతో గూడి పెద్దదైన అసురసేనను వెంటగొని 
సకల సమృద్ధిమంతమగు నింద్రపురియగు స్వర్గమును గూర్చి, భూమ్యాకాశములను 
వడకించుచు బ్రోయెను. 
శ్లో రమ్యాముపవనోద్యానైః శ్రీమద్భిర్నన్లనాదిభిః। 

కూజద్విహబ్గమిథునై -ర్గాయన్మత్తమధుకరైః॥। 12 
ప్రతిపదార్థము : ఉపవన+ఉద్యానైః==ఫలములొసగుచు సమీపమునున్న తోటలచేత, పుష్ప 
ప్రధానములై దూరమునున్న పూదోటలు గలవియు, కూజత్‌ +విహంగమిథునైః=కూయుచున్న 
విహంగమిథునములు గలవియు, గాయత్‌+మత్తమధుకరైః=పాడుచున్న ఉన్మత్తములైన 
తుమ్మెదలు గలవియు, శ్రీమద్భిః:=శోభగలవియు, నందన +ఆదిఖిః;=నందనములోనగు 
నుద్యానములచే, రమ్యామ్‌ =*సుందరమైనదై యుండెను. 
తాత్పర్యము : ఆ ఇంద్రునిపురి పండ్లనొసగుచు దగ్గణనున్న తోటలు, పువ్వులకు నిలయములైన 
పూదోటలు గలదియు కోయిలలులోనగు పక్షులు కూయుచుండునదియు, మదించిన కొండ 
తుమ్మెదల రుంకారములు గలదియునై శోభిల్లునదైన నందనములోనగు నుద్యానములచే 
సుందరమై యుండెను. 
శ్లో ప్రవాళఫలపుష్పోరుభారశాఖామర[ద్రుమైః। 

హంససారసచక్రాహ్వకారణ్ణవకులాకులాః॥। 13 
ప్రతిపదార్థము : ప్రవాళ...[ద్రుమైః, ప్రవాళ=చిగుళ్ళు, ఫల=పండ్లు, పుష్ప=పువ్వులు, ఉరుః 
గురుతరమగు, భార=బరువుతో, శాఖా=కొమ్మలు, అమరద్రుమైః=దేవతాతరువులచే, 


పంచదశో9 ధ్యాయః 
వామనావతార కథ 
ఈ అధ్యాయము మొదలు తొమ్మిది అధ్యాయములు శ్రీ మహావిష్ణువు వామనుడై 
అవతరించి చేసిన సుందరమైన చేష్టలను బలిని మోసమున నిగ్రహించి అనుగ్రహము 
జూపుటయు వర్ణింవబడి - ఈ పదునైదవ అధ్యాయమందు ఆచార్యులు బలిచే 
విశ్వజిద్యాగమును యజింపచేసిరి. అందువలన అతడు స్వర్గమును జయించెను. 
రాజోవాచ : రాజు వచించెను. 
శ్లో బలేః పదత్రయం భూమేః కస్మాద్ధరిరయాచత। 
భూతేశ్వరః కృపణవల్లబ్బార్లో9_పి బబన్థ తమ్‌॥ 1 
ప్రతిపదార్థము : హరిః=శ్రీమహావిష్ణువు, భూత +ఈశ్వరః=ప్రాణులకెల్ల ప్రభువు, కృపణవత్‌= 
దీనుడవలె, బలేః=బలివలన, భూమేః=భూమి యొక్క పదత్రయమ్‌=మూడు అడుగులను, 
అయాచత =కోరెను. లబ్ధ+అర్థః+అపి=పొందిన ప్రయోజనముగలవాడు అయినా, తమ్‌ =ఆ 
బలిని, కస్మాత్‌= ఎందువలన, బబంధ =బంధించెను. 
తాత్పర్యము : ఆ శ్రీమహావిష్ణువు సర్వప్రాణులను సృజించు ప్రభువైనవాడు తాను స్వయముగా 
దీనుడువలె బలిని మూడడుగుల భూమినిమ్మని ఏల కోరెను. అట్లు కోర్కె సఫలమైనను 
బలినేల బంధించెను. 


శ్లో ఏతద్‌ వేదితుమిచ్చామో మహత్‌ కౌతూహలం హి నః॥। 

యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బన్ధనం చాప్యనాగసః॥ 2 
ప్రతిపదార్థము న యజ్ఞ +ఈశ్వరస్య =జయజ్ఞఫలదాతయు, పూర్ణస్య =అపరాధమేమియు జేయని 
బలియొక్క బంధనజ్బు=బంధించుటయు, ఏతత్‌=ఈ విషయమును, వేదితుమ్‌ తెలిసి 
కొనుటకు, ఇచ్చామః=కోరుచున్నాము. నః=మాకు, దీని విషయమై మహత్‌ =గొప్ప, 
కౌతూహలమ్‌=విను వేడుక గలదు. 
తాత్పర్యము : యజ్ఞఫల ప్రదాతయై పరిపూర్ణకాముండైన విష్ణువు యాచించుట నిరపరాధియైన 
బలిని బంధించుటయు అను నీ వృత్తాంతమును తెలిసికోగోరుచున్నాము. ఇందు మాకు 
మిగుల వినవేడుక గలదు. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో పరాజితశ్రీరసుఖిశ్చ హాపితో హీంద్రేణ రాజన్‌ భృగుభిః స జీవితః। 

సర్వాత్మనా తానభజద్‌ భృగూన్‌ బలిః శిష్యో మహాత్మార్థనివేదనేన॥ 8 

ఇప్పుడిచ్చట విష్ణువు బలివలన త్రిలోకములను అపహరించుటకు కపట యాచనను 
జేసినాడని చెప్పుచు భార్గవునారాధించిన బలమున బలికి కాలము కానప్పుడు గూడా 
స్వర్గ విజయము సంభవించినదని దాని క్రమమును జెప్పుచున్నాడు. ఇది అధ్యాయము 
సమాప్తివరకూ వర్ణింపబడినది. 


170 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, బలిః=బలి, యుద్ధమున, పరాజితశ్రీః:=కోలుపోయిన 
రాజ్యసంపద గలవాడై, ఇంద్రేణ =ఇంద్రునిచే, అసుభిశ్చ=ప్రాణములచేత, హాపిత=వీడబడిన 
వాడు, సః=ఆ బలి, భృగుభిః=శు క్రాచార్యులచే, జీవితః=(బ్రతికింపబడినవాడైన బలి, మహాత్మా= 
ఉదారచిత్తుడై, శిష్యః=శిష్యుడై, అర్థనివేదనేన=ధనకనకాది పదార్థముల నివేదించుటచే, 
సర్వాత్మనా=పరిపూర్తిగా, తాన్‌=ఆ, భృగూన్‌=శుక్రాచార్యులను, అభజత్‌ =సేవించెను. 
తాత్పర్యము : బలి యుద్ధమునందన సకల రాజ్యసంపదలను గోలుపోయి ఇంద్రునిచే 
ప్రాణములు వీడిన బలి మరల శుక్రాచార్యుల వలన బ్రతికి ఉదారచిత్తుడై ధనకనకాది 
పదార్థములను సమర్పించి ఆ శుక్రాచార్యునికి శిష్యుడై పరిపూర్తిగా సేవించెను. 
శ్లో తమ్బాహ్మణా భృగవః ప్రీయమాణా అయాజయన్‌ విశ్వజితా త్రిణాకమ్‌। 

జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిిషేకేణ మహానుభావాః॥ 4 
ప్రతిపదార్థము : భృగవః=భృగు వంశీయులగు, (బ్రాహ్మణాః= బ్రాహ్మణులు, ప్రీయమాణాః 
=బలియందు (ప్రీతిగలవారై, మహానుభావాః=గొప్ప ప్రభావముగలవారు, త్రిణాకమ్‌= 
స్వర్గమును, జిగీషమాణమ్‌ =జయింప గోరు, తమ్‌=ఆ బలిని, విధినా=వేదోక్తవిధానమున, 
మహాఖభిషేకేణ =బహువిధ బ్రాహ్మణ ప్రస్తుతమై ఇంద్రసంబంధమైన మంత్రములచే, అభిషిచ్య = 
అభిషేకము చేసి, విశ్వజితా=విశ్వజిత్తను యాగము, ఆయాజయన్‌=యాజింపచేసిరి. 
తాత్సర్యము : భృగువంశ్యులగు శుక్రాచార్యుడులోనగు బ్రాహ్మణులు బలియెడ మిగుల 
బ్రీతిగలవారు స్వర్గమును జయింపగోరు బలిని బహ్వృచ (బ్రాహ్మణమున పేర్కొనబడిన 
ఇంద్ర సంబంధమైన మహాభిషేక మంత్రములునభిషేకింప ఆ మహాశాస్త్ర ప్రభావము గలవారు 
బలిచేత విశ్వజిత్తను యాగము చేయించిరి. 
శః తతో రథః కాబ్బునపట్టనద్దో హయాశ్చ హర్యశ్వతురజ్ఞవర్ణాః। 

ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్భిరిష్టాత్‌!। 5 
ప్రతిపదార్థము : తతః=ఆ యాగము చేసినంతట, హవిర్భిః=సోమాజ్య పయస్సులోనగు, 
హవిర్భాగముల చేత, ఇష్ట్రాత్‌=పూజింపబడిన, హుతాశనాత్‌=అగ్నివలన, కాంచన పట్టనద్ధః 
=బంగారు రేకుచే కూర్చబడినది, కాంచనాదులు గలదియైన, రథః=రథము, హర్యశ్వతురంగ 
వర్ధాః=ఇంద్రుని అశ్వములకు వలె, ఆకుపచ్చ వన్నెగల, హయాశ్చ =అశ్వములను, సింహేన= 
సింహప్రతిమతో, విరాజమానః =విరాజిల్లుచుండు, ధ్వజశ్చ =టెక్కమును, ఆస =ఆవిర్భవించెను. 
తాత్పర్యము : ఆ యాగము చివర నెయ్యి పాలులోనగు హవిర్భాగముల సమర్పణముచేం 
దృప్తిగాంచి ప్రియుడైన అగ్నినుండి స్వర్ణమయమైన రథము ఇంద్రునశ్వముల వంటి ఆకుపచ్చ 
వన్నెగల గుజ్టిములు సింహవి[గ్రహమున విరాజిల్లు ధ్వజమును ఉద్భవించెను. 
శ్లో ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరికౌ కవచం చ దివ్యమ్‌। 

పితామహస్తస్య దదౌ చ మాలామమ్లానపుష్పాం జలజం చ శుక్రః॥ 6 
ప్రతిపదార్థము : పితామహః=టప్రహ్లోదుడు, తస్య=ఆ బలికి, పురట+ఉపనద్ధమ్‌ =బంగారంతో 
నిర్మింపబడిన, దివ్యమ్‌ =ఉత్తమమైన, ధనుశ్చ=విల్లును, అరికౌ=అక్షయ శరములు గల, 


అష్టమస్యునః - వంచదళోల_ ధ్యాయః 171 


తూణౌ=అమ్ములపొదలును, దివ్యమ్‌=మేలైన, కవచజ్బ్చ=కవచమును, అమ్లానపుష్పామ్‌= 
వాడని తామరలుగల, మాలాఇ్బు=పూవుల మాలను, దదౌ=ఇచ్చెను. శుక్రచ=శుక్రుడు కూడా, 
జలజమ్‌=శంఖమును, దదౌ=ఇచ్చెను. 
తాత్సర్యము : తాత ప్రహ్లాదుడు తన మనుమడైన బలికి సువర్ణధనుస్సును, అక్షయ బాణములు 
గల అమ్ములపొదలును, ఉత్తమ కవచమును వాడిపోని కమలములు గల పూలదండను 
ఇచ్చెను. శుక్రుడు శంఖమును ఇచ్చెను. 


శ్లో ఏవం స విప్రార్దితయోధనార్థస్తెః కల్పితస్వస్యయనో9_థ విప్రాన్‌! 

ప్రదక్షిణీకృత్య కృతప్రణామః ప్రప్రోాదమామన్ర్య నమశ్చకార। 7 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, విప్ర+ఆర్జితయోధన +అర్ధః=విప్రులచే సంపాదింప 
బడిన యుద్ధపరికరములు గలవాడై, సః=ఆ బలి, కల్పిత స్వస్తి +అయనః=కావింపబడిన 
మంగళవాచకము గలవాడై, అథ=అంత, విప్రాన్‌= బ్రాహ్మణులను, ప్రదక్షిణీకృత్య= ప్రదక్షిణము 
చేసి, కృత ప్రణామః=చేసిన నమస్మారముగలవాడై, ప్రహ్రాదమ్‌=ప్రహ్లోదుని, ఆమగన్య=అనుజ్ఞ 
నడిగి, నమః+చకార=నమస్మారము చేసెను. 
తాత్పర్యము : ఇటు తనకు విప్రులు వలయు యుద్ధపరికరములన్నింటిని సమకూర్చిరి. ఆ 
బలి విప్రులు మంగళవచనములు గావింప వారలకుంబ్రదక్షిణ మాచరించి, నమస్కరించి 
ప్రహ్లోదుననుజ్ఞ వడసి ఆయనకు నమస్కరించెను. 
శ్లో అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథః। 

సుస్రగ్ధరస్సరభసో-ధన్వీ ఖడ్గీ ధృతేషుధిః॥ 8 
ప్రతిపదార్థము : అథ=అంత, మహారథః=మహారథుడైన బలి, భృగుదత్తమ్‌=భృగుదత్తమగు, 
దివ్యమ్‌=ఉత్తమమైన, రథమ్‌=రథమును, ఆరుహ్య=ఎక్కి సుస్రక్‌+ధరః=శుభమగు మాలను 
ధరించి, ధన్వీ=ధనువు గలిగి, ఖడ్గీ=ఖడ్గము గలిగి, ధృత+ఇషుధిః=ధరించిన అమ్ముల 
పొదులు గలవాడై, సరభసః =వేగిరపాటు గలవాడయ్యెను. 
తాత్పర్యము : అంత మహారథుడైన బలి భృగుదత్తమగు ఉత్తమమైన రథమును ఎక్కి 
మంగళకరమైన మాలను ధరించి, ధనుస్సును చేత ఖడ్గమునుగొని, అమ్ములపొదులను 
వహించి వేగముగలవాడయ్యెను. 
శ్లో! హేమాజ్గదలసద్చాహుః స్ఫురన్మకరకుణ్జలః॥ 

రరాజ రథమారూధో-ధిష్ట్రస్థ ఇవ హవ్యవాట్‌॥ 9 
ప్రతిపదార్థము : హేమ+అంగదలసత్‌+బాహుః=స్వర్ణమయమైన భుజకీర్తులు బాహువులందు 
ధరించినవాడును, స్ఫురత్‌+మకరకుండలః=ప్రకాశించు మకరకుండలములు గలవాడును, 
రథమ్‌ =రథమును, ఆరూఢః=అధిష్టించినవాడై, హవ్యవాట్‌ ఇవ =ఆహవనీయాగ్నివలె, రరాజ= 
శోభిల్లుచుండెను. 
తాత్పర్యము : స్వర్ణ్వమయమైన భుజకీర్తులు భుజములందు ధరించినవాడును, ప్రకాశించు 
మకరకుండలములు గలవాడును, రథమును అధిష్టించినవాడై ఆహవనీయాగ్నివలె 
శోభిల్లుచుండెను. 


176 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అసురసే నాధిపతియైన ఆ బలి దేవతలరాజధానిని బయటనుండి నలుదిశల 
సైన్యముతో ముట్టడించెను. ఇంద్రుని భార్యలకు భయమును కలిగించుచు, గురువగు 
శుక్రాచార్యునిచే నీయబడిన శంఖమును (మోగించెను. 
శ్లో మఘవాంస్తదభిప్రేత్య-బలేః పరమముద్యమమ్‌। 

సర్వదేవగణో పేతో -గురుమేతదువాచ హ॥ 24 
ప్రతిపదార్థము : బలేః=బలియొక్క పరమమ్‌=గొప్పదైన, తత్‌ ఉద్యమమ్‌=ఆ సన్నాహమును, 
అభి ప్రేత్యనెణింగిన, మఘవాన్‌=ఇంద్రుడు, సర్వదేవగణోపేతః=సర్వదేవతలతో కూడి వెళ్ళి, 
గురుమ్‌ =గురువగు బృహస్పతిని గూర్చి, ఏతత్‌ ఉవాచ=దానిని చెప్పెను. 
తాత్పర్యము అ బలియొక్క గొప్పదైన ఆ సన్నాహమును నెజింగి, ఇంద్రుడు సర్వదేవతలతో 
కూడి బృహస్పతి కడకు వెళ్ళి దానిని చెప్పెను. 
శ్లో భగవన్నుద్యమో భూయాన్‌-బలేర్నః పూర్వవైరిణః। 

అవిషహ్యమిమం మన్యే-కేనాసీత్‌ తేజసోర్జితః॥। 25 
ప్రతిపదార్థము : భగవన్‌=ఓ ఆచార్యదేవా!, నః=మాకు, పూర్వవైరిణః=పూర్వశత్రువగు, 
బలేః=బలియొక్క ఉద్యమః=సన్నాహము, భూయాన్‌=పెద్దది, ఇమమ్‌=దీనిని, అవిషహ్యమ్‌= 
సహింపరానిదిగా, మన్యే=నేను తలంచుచున్నాను. కేన =ఎవ్విధమున, తేజసోర్టిత=బలో పేతుడు 
ఆసీత్‌=ఆయెనో - 
తాత్సర్యము : ఓ ఆచార్యదేవా! మాకు పూర్వశత్రువగు బలియొక్క ఈ సన్నాహము 
సహిాంచుటకు అసమర్శడనని నేను తలంచుచున్నాను. ఎవ్విధమున ఈ బలి 
బలోపేతుడాయెనో! 
శ్లో నైనం కశ్చిత్ముతో వాపి ప్రతివోధుమధీశ్వరః। 

పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ। 

దహన్నివ దిశో దృగ్భిః-సంవర్తాగ్నిరివోట్టితః।। 26 
ప్రతిపదార్థము : ముఖేన =నోటిద్వారా, ఇదమ్‌ =ఈ విశ్వమును, పిబన్‌+ఇవ=పానము 
చేయుచున్నవానివలె, దిశః దశ=దశదిశలను, లిహన్‌+ఇవ =ఆస్వాదించుచున్నవానివలె, దృగ్భిః 
=చక్షువులచే, దిశః=దిక్కులను, దహన్‌+ఇవ =దహించుచున్నవానివలె, సంవర్తాగ్ని+ఇవ= 
ప్రళయాగ్నివలె, ఉత్ధితః=లేచుచున్నాడు. 
తాత్పర్యము : ఈ బలి నోటిద్వారా విశ్వమును పానము చేయుచున్నవానివలె దశదిశలను 
ఆస్వాదించుచున్నవానివలె, చక్షువులచే దిక్కులను దహించుచున్నవానివలె, ప్రళయాగ్నివలె 
లేచుచున్నాడు. 
శ్లో బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః। 

ఓజః సహో బలం తేజో-యత ఏతత్సముద్యమః॥। 27 
ప్రతిపదార్థము : క ఏతస్య దీనికి, కారణమ్‌ =కారణము, బ్రూహి=చెప్పుము, అస్య మద్రిపోః 
=నా శత్రువుకు, ఓజః=ఓజము (శక్తి, సహః=సాహసము, బలమ్‌ =బలము, తేజః=తేజము, 
యతః=దేని నుండి, ఏతత్‌ =ఇతనియొక్క సముద్యమః=దండెత్తుట సాధ్యమయినదో. 


అష్టమస్యున్ధః - వంచదశో౭౨_ ధ్యాయః 173 


హంస...కులాః, హంస=అంచలు, సారస=బెగ్గురు, చక్రాహ్వ=జక్కవలు, కారణ్దవ =నీటి 
కాకులు, కుల+ఆకులాః =తెగలచే సందడిగలవైన- 

తాత్పర్యము : చిగుళ్ళు, పండ్లు, పువ్వులలోనగువాని బరువుతోడి కొమ్మలుగల దేవతా 
తరువులచే రమ్యముగా నుండెను. మతి రాయంచలు, బెగ్గురు పిట్టలు, జక్కవలు, నీటికాకులు 
లోనగువాని తెగల సందడిగలవైన- 


శ్లో; నళిన్యో యత్ర క్రీడన్తి ప్రమదాస్సుర సేవితాః। 
ఆకాశగజ్ఞయా దేవ్యా వృతాం పరిఖభూతయా॥। 14 


ప్రతిపదార్థము : నళిన్యః=తామర కొలనులుగల, యత్ర=ఆ ప్రదేశమున, సురసేవితాః 
=సురలచే శే సేవింపబడు, ప్రమదాః=దేవాంగనలు, క్రీడన్తి=క్రీడించుచుందురు. ఆకాశగంగయా= 
ఆకాశగంగచేత, వృతామ్‌ = =చుట్టబడియుండి, పరిఖభూతయా=అగడ్తవలె నుండెను. 


తాత్సర్యము : తామరకొలనులు గల ఆ ప్రదేశమున సురలచే సేవింపబడు దేవాంగనలు 
క్రీడించుచుందురు. దేవతయైన ఆకాశగంగ ఆ పురిచుట్టు అగడ్తవలె నుండెను. 
శ్లో ప్రాకారేణాగ్నివర్ణేన -సాట్టాలేనోన్నతేన చ। 

రుక్కపట్టకపాటైశ్చ-ద్వారైః సృటికగోపురైః॥ 15 
ప్రతిపదార్థము : అగ్నివర్ణేన=స్వర్ణకాంతిగలదైన, సాట్టాలేన=నలువైపుల బురుజులుగలదైన, 
ఉన్నతేన =ఎత్తెన, ప్రాకారేణ=ప్రాకారము చేతను, రుక్కపట్టకప్తాటైః=బంగారు పట్టిల తలుపులు 
గల, ద్వారైః =గ్భృహద్వారముల చేత, స్ఫటిక గోపురైః =స్ఫటి కమణిమయములై పురద్వారముల 
చేత నొప్పారుచుండిన - 


తాత్సర్యము : ఆ పురి స్వర్ణకాంతి శోభిల్లుచు యుద్దసమయములందు శత్రుసేనలను జూచుటకై 
చివరన గట్టబడిన బురుజులుగలదై ఎత్తెన కోటగోడచేతను, బంగారు పట్టిల తలుపులు 
గల గృహద్వారముల చేత, సృటి కమణులతో గట్టబడిన వురద్వారములచేత నొప్పారు 
చుండిన- 
శో జుష్ట్రాం విభక్తప్రపథాం విశ్వకర్మవినిర్మితామ్‌। 

సభాచత్వరరథ్యాధ్యాం -విమానై ర్య్యర్చుదైర్భృతామ్‌। 

శృజ్ణాటకైర్మణి మయైర్వజవిద్రుమవేదిభిః॥। 16 
ప్రతిపదార్థము : జుష్టామ్‌=కూడినదియు, విభక్తప్రవథామ్‌=వేజువేజుగ దీటైన రాజ 
మార్గములు గలదియు, విశ్వకర్మవినిర్మితావ్‌ =వి శ్వక ర్మచే నిర్మింవ బడినదియు, 
సభాచత్వరర థ్యా+ఆఢధ్యామ్‌ =రచ్చబండలు, ఇండ్లముంగిళ్ళు, రథములు పోవుమార్గములు 
లోనగువాటితో గూడినదియు, న్యర్చుదైః=పదికోట్ల సంఖ్య, విమానైః=విమానములచేత, 
మణిమయిః=రత్నఖచి తములైన, శృంగాటకైః=చదుకములచేత (నాలుగు వీథులుగలదియు), 
వజవిద్రుమవేదిభిః=వజ మణిమయములైన వృక్షములతోడి అరుగులుగలదై, 
తాత్పర్యము ౩: ఆ పురి చక్కగ నేర్చరచిన రాజమార్గములు గలదై, విశ్వకర్మచే నిర్మింప 
బడినదియు, రచ్చబండలు, ముంగిళ్ళు, రథములుపోవు మార్గములులోనగువాటి తో 


174 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


గూడినదియు, పదికోట్ల విమానములతోను, రత్నఖచితములు వజ్రమణులచే నిర్మించిన 
వృక్షములతోడి అరుగులుగలదై నాలుగు వీథులు గలదై నొప్పారుచుండెను. 
శ్లో; యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః। 

భ్రాజన్రే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వహ్నయః॥ 17 
ప్రతిపదార్థము : యత్ర=ఏ ఇంద్రపురియందు, నిత్యవయోరూపాః=మార్చులేని జవ్వనము 
రూపముగలవారును, శ్యామాః=జవ్వనమున నొప్పారుచున్నవారును, విరజవాసనసః 
=నిర్మలములైన వస్రములుగలవారును, రూపవత్‌+నార్యః=రూపవతులునగు రమణీమణులు, 
అర్చిర్భిః=శిఖలచే, వహ్నయః+ఇవ =అగ్నులవలె, (భ్రాజన్తే=విరాజిల్లుచున్నారో - 
తాత్పర్యము : ఏ ఇంద్రపురియందు మార్పులేని జవ్వనముచే అందముగలవారును, స్థిరమైన 
రూపముగలవారును, నిర్మలములైన వస్త్రములుగలవారును, రూపవతులునగు రమణీమణులు 
శిఖలచే గూడిన అగ్నులవలె విరాజిల్లుచున్నారో - 
శ్లో సురస్త్రీకే శవి భ్రష్టన వసౌ గన్గికస్రజామ్‌। 

యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః॥ 18 
ప్రతిపదార్థము : యత్ర=ఏ ఇంద్రపురియందు, సుర...జామ్‌, సురస్రీ=వేల్పులేమల యొక్క 
కేశ విభ్రష్ట=శిరోజములనుండి జాటీన, నవ.. స్రజామ్‌ =కలువపూదండల, ఆమోదమ్‌ =ఎక్కువ 
పరిమళమును, ఉపాదాయ=గ్రహించి, మారుతః=వాయువు, మార్గే=రాజమార్గమునందు, 
ఆవాతి=వీచుచుండునో - 
తాత్సర్యము : ఏ ఇంద్రపురియందు వేల్పులేమల శిరోజములనుండి జాలిన కలువపూదండల 
పరిమళమును గ్రహించి వాయువు రాజమార్గమునందు వీచుచుండునో- 
శ్లో  హేమజాలాక్షనిర్గచ్చద్భూమేనాగురుగన్టినా। 

పాణ్డురేణ ప్రతిచ్చన్నమారే యాని సురస్తియః॥। 19 
ప్రతిపదార్థము : హేమజాల =బంగారు గవాక్షములనుండి, నిర్ణచ్చత్‌ =బయలువెడలు, 
అగురుగన్ట్థినా=చందనము పరిమళముతోను, పాణ్డురేణ=తెల్లనైన, ధూమేన=ధూమముచే, 
ప్రతిచ్చన్నమార్దే =వ్యాప్తమైన మార్గమున, సురస్తియః=అప్పరసలు, యాన్తి=పోవుచుందురు. 
తాత్సర్యము : బంగారు గవాక్షములనుండి బయలువెడలు చందనము పరిమళముతోను, 
తెల్లనైన ధూపముచే వ్యాప్తమైన మార్గమునందు అప్సరసలు పోవుచుందురు. 
శ్లో ముక్తావితానైర్మణి హేమకేతుఖిః నానాపతాకావలభీభిరావృతామ్‌। 

శిఖణ్లి పారావతభృబ్గనాదితాం వైమానికగస్రీకలగీతమజ్గ్లలామ్‌॥॥। 20 
ప్రతిపదార్థము : (యత్ర=ఆ ఇంద్రపురియందు), ముక్తావితానైః=ముత్తెముల చాందినీల 
చేతను, మణిహేమకేతుభిః=మణులతో గూడిన స్వర్ణధ్వజములచేతను, నానాపతాకావలభీభిః 
ఆవృతామ్‌=నానావిధములగు పతాకములచేత నలంకృతమైన మేడలతోను, శిఖబ్లి... 
నాదితామ్‌ =నెమళ్ళు, పావురములు, తుమ్మెదలులోనగువానిచే మోగుచున్నదియు, వైమానిక... 
మంగలామ్‌=విమానములందు విహరించు దేవతాస్త్రీల అవ్యక్తమధురమైన గానముచే 
మంగలమయమై యున్నదో- 


అష్టమస్యునః - వంచదశో౭౨_ ధ్వాయః 175 


తాత్పర్యము : ఏ పురి ముత్తెముల చాందినీలచేతను, రత్నఖచితములై స్వర్ణధ్వజముల 
చేతను, మణులతో కూడిన స్వర్ణధ్వజముల చేతను, నానా విధములగు పతాకములచేత 
నలంకృతమైన మేడలతోను, నెమళ్ళు, పావురములు, తుమ్మెదలు లోనగువాని కూతలుచే 
మోగుచున్నదియు, విమానములందు విహరించు దేవతాస్రీల అవ్యక్తమధురగానముచే 
మంగలమయమై యున్నదో- 
శ్లో మృదజ్గశజ్ఞానకదున్దుభిస్వనైః సతాలవీణామురజేష్టవేణుభిః। 

నృత్యైః సవాద్యైరుపదేవగీతకైర్మనోరమాం స్వప్రభయా జితప్రభామ్‌॥ 21 
ప్రతిపదార్థము ఇ మృద... స్వనైః =మృదంగములు, శంఖములు, తప్పెటలు అనువాని మోతల 
చేతను, సతాల...వేణుభిః=తాళములతో గూడిన వీణ, మద్దెల, వేణురవముల చేతను, 
సవాద్యైః=వాద్యములతో గూడిన, నృత్ర్యైః=నృత్యములచేతను, ఉపదేవగీతకైః=గంధర్వుల 
గానముల చేతను, మనోరమామ్‌=మనస్సునకింపు గొల్పుచు, స్వప్రభయా=తన తేజముతో, 
జితప్రభామ్‌=జయించునట్లుగ నుండెను. 
తాత్పర్యము : తాళములు, వీణలు, చిజుమద్దియలు గూడిన మద్దెలలు, శంఖములు, 
తప్పెటలు, భేరులులోనగువాని (మోతల చేత, పిల్లనగ్రోవుల చేత, వాద్యములతోను 
నృత్యముల చేతను, గంధర్వుల గానము మనస్సుకింపుగొల్పుచు తన తేజమున దీప్తిదేవతనునై 
యుండెను. 
శో న యాం ప్రజన్యధర్మిష్టా భూతధర్మ[ద్రుహశ్ళరాః। 

మానినః కామినో లుబ్బా ష్పడ్సిర్హీనా వ్రజన్తి యత్‌॥ 22 
ప్రతిపదార్థము : యామ్‌=ఏ ఇంద్రపురిని గూర్చి, అధర్మిష్టాః=అధర్మపరులు, భూతధర్మద్రుహః 
=ప్రాణులకును, ధర్మమునకు (దోహమాచరించువారును, శఠాః=శతులును, మానినః 
=అహంకారము గలవారును, కామినః=కాముకులును, లుబ్ధాః=లోభులును, న వ్రజన్సి=పోరో, 
షద్భిః=కామాదులగు అరిషడ్వర్గములు, హీనాః=లేనివారు, వ్రజన్తి=పోదురు. 
తాత్పర్యము : ఏ ఇంద్రపురిని అధర్మపరులు, భూతములకు, ధర్మమునకు ద్రోహమాచరించు 
వారు, అభిమానులు, కాముకులు, లోభులు స్వర్గమునకుంబోవరో కామము, కోధము, 
లోభము, మోహము, మదము, మాత్సర్యములను అరిషడ్వర్గములు లేనివారు మాత్రము 
ఆ ఇంద్రపురికి పోదురు. 
శో తాం దేవధానీం స వరూధినీపతిర్భహిః సమన్నాద్రురుధే పృతన్యయా। 

ఆచార్యదత్తం జలజం మహాస్వనం దధ్మా ప్రయుజ్ఞున్‌ భయమినయోషితామ్‌॥। 23 

ప్రతిపదార్థము : వరూధినీపతిః=అసుర సేనాధిపతియెన, సః=ఆ బలి, దేవధానీమ్‌=దేవతల 
రాజధానిని, బహిః=బయట నుండి, సమన్తాత్‌=నలువైపుల, పృతన్యయా=సైన్యముతో, రురుధే 
=ముట్టడించెను. ఇంద్రయోషితామ్‌ =ఇంద్రుని భార్యలకు, భయమ్‌=భయమును, ప్రయుంజన్‌ 
=కలిగించుచు, ఆచార్యదత్తమ్‌ =గురువగు శుక్రాచార్యునిచే నీయబడిన, జలజమ్‌ =శంఖమును, 
దధ్మా=*యోగించెను. 


షోడశో9_ ధ్యాయః 

దేవమాత అదితి శోకించుట, ఆమె ప్రార్థనననుసరించి పతియగు కశ్యపుడామెకు 

పయోవ్రతమునుపదేశించుటయను విషయములు వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు పలికెను. 

శ్లో ఏవం పుత్రేషు నష్టేషు-దేవమాతాదితిస్తథా। 

హృతే త్రివిష్టపే దైత్యైః-పర్యతప్యదనాథవత్‌।। 1 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, పుత్రేషు=తన కుమారులు, నష్టేషు సత్సు=కనపడని 
వారుకాగా, తథా=అట్లే, త్రివిష్టపే=స్వర్గము, దైత్యైః=దైత్యులచే, హృతే =అపహరింపబడగా, 
దేవమాతా=దేవతల తల్లి, అదితిః=అదితి, అనాథవత్‌=నాథుడులేనిదానివలె, పర్యతప్యత్‌= 
మిగుల సంతాపమొందెను. 
తాత్సర్యము : ఇట్లు దేవతలెల్ల దిక్కులకు బారి దాగుకొనగా, దైత్యులు స్వర్గమును ఆక్రమింపగా 
(జూచి దేవతల తల్లి అదితి దిక్కులేనిదానివలె మిగుల సంతాపమొందెను. 
శ్లో ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్‌! 

నిరుత్సవం నిరాననం-సమాధేర్విరతశ్చిరాత్‌॥। 2 
ప్రతిపదార్థము : ఏకదా=ఒకప్పుడు, చిరాత్‌=తడవు కాలము, సమాధేః=సమాధినుండి, విరతః 
=చాలించినవాడై, భగవాన్‌=భగవంతుడగు, కశ్యపః=కశ్యపుడు, తస్యాః=ఆ అదితి యొక్క 
నిరుత్సవమ్‌=వేడుకలేనిదియు, నిరాననమ్‌ =హాయిగొల్పనిదియునగు, ఆశ్రమమ్‌ =ఆశ్రమమును 
గూర్చి, అగాత్‌=వెళ్ళెను. 
తాత్పర్యము : ఒకప్పుడు కశ్యపభగవానుడు తడవుకాలము సమాధినుండి చాలించినవాడై, 
మంగళకరముగానిదై, ఆనందములేనిదైన ఆమె ఆశ్రమమునకు వెళ్ళెను. 
శ్లో స పత్నీం దీనవదనాం -కృతాసనపరి[గ్రహః। 

సమ్మావితో యథాన్యాయ-మిదమాహ కురూద్వహ 8 
ప్రతిపదార్థము : కురూద్వహ! =ఓ కురువంశీయుడా!, యధథాన్యాయమ్‌=ధర్మవద్ధతి 
ననుసరించి, కృత+ఆసన పరిగ్రహః=కావించిన పీఠమును గ్రహించినవాడై, సంభావితః 
=గౌరవింపబడినవాడై, దీనవదనామ్‌ =దిగులుపడిన వదనము గలదియు, పత్నీమ్‌=భార్యయు 
నగు అదితిని గూర్చి, ఇదమ్‌ +ఆహ=ఇట్లు పలికెను. 


తాత్సర్యము : ఓ కురువంశీయుడా! తగిన విధమున నాదరింపబడినవాడై కశ్యపుడు 
ఆసనమును పరిగ్రహించినవాడై దీనవదనయు, భార్యయునగు నదితితో నిట్లు పలికెను. 
శ్లో అప్యభద్రం న విప్రాణాం-భద్రే లోకేత ధునాగతమ్‌। 
న ధర్మస్య న లోకస్య -మృత్యోశ్ళన్దానువర్తినః॥। 4 
దీన భావమున గన్పట్టుముఖముగల అదితిని గాంచి - ఇట్లు చెప్పుచున్నాడు. 
ఏడు శ్లోకములబే. 


అష్టమస్యన్ధః - వంచదళోల_ ధ్యాయః 177 


తాత్పర్యము : ఓ గురుదేవా! నా శత్రువగు బలికి ఓజము, సాహసము, బలము, తేజము 
ఎవని నుండి ఉద్యమించినవో దానికి కారణము చెప్పుము. 
శ్రీ గురురువాచ : దేవగురువు బృహస్పతి పలికెను. 

శో జానామి మఘవళ్ళుత్రోరున్నతేరస్య కారణమ్‌! 

శిష్యాయోపభృతం తేజో -భృగుభిర్పహ్మవాదిభిః॥ 28 
ప్రతిపదార్థము : మఘవన్‌=ఓ మహేంద్రా!, అస్య=ఈ, శత్రోః=శత్రువగు బలియొక్క ఉన్నతేః 
= అభ్యున్నతికి, కారణమ్‌ =కారణమును, జానామి=నేనెబుంగుదును. (బ్రహ్మవాదిభీః= 
బ్రహ్మజ్ఞులగు, భృగుభిః =భృ్యంగువంశీయులచేత, తేజః=తేజస్సు, శిష్యాయోపభృతమ్‌ =ఈ 
శిష్యునకు కలుగజేసిరి. 
తాత్సర్యము : ఓ మహేంద్రా! శత్రువగు బలియొక్క అభ్యున్నతికి కారణమును నేనెబుంగుదును. 
(బ్రహ్మజ్ఞులగు భృగువంశీయులచేత ఈ తేజస్సు శిష్యుడగు బలికి చేకూరినది. 
శో ఓజస్వినం బలిం జేతుం న సమర్షో9 స్తి కశ్చన 

భవద్విధో భవాన్‌ వాపి వర్ణయిత్వేశ్వరం హరిమ్‌। 
శో విజేష్యతి న కోల ప్యేనం బ్రహ్మతేజస్సమేధితమ్‌ 

నాస్య శక్తః పురః స్థాతుం -కృతాన్తస్య యథా జనాః! 29 
ప్రతిపదార్థము : ఓజస్వినమ్‌=బలశాలియగు, బలిమ్‌ =బలిచక్రవర్తిని, జేతుమ్‌ =జయించు 
టకు, కశ్చన =ఎవ్వడును, సమర్థః=సమర్గుడు, న అస్తి=కాలేడు, ఈశ్వరమ్‌ =భగవంతుడగు, 
హరిమ్‌=హరిని, వరయిత్వా=మినహాయించి, భవాన్‌=నీవుగాని, భవద్విధః అపి=నీవంటి వారు 
గాని, కః అపి=ఎవ్వడును, బ్రహ్మతేజ స్సమేధితమ్‌ =బ్రహ్మతేజస్సుచే వెలుగొందుచున్న, 
ఏనమ్‌ =వీనిని, న విజేష్యతి=జయింపజాలడు. కృతాన్తస్య=యమునికి, పురః=యెదుట, యథా 
జనాః=మానవులవలె, అస్య పురః=ఈ బలిచక్రవర్తి యెదుట, స్థాతుమ్‌=నిలుచుటకు, న 
శక్తః=సమర్గుడు కాడు. 
తాత్పర్యము : బలశాలియగు బలిచక్రవర్తిని జయించుటకు ఎవ్వడును సమర్హుడు కాలేడు. 
భగవంతుడగు శ్రీహరి తప్ప నీవుగాని, నీవంటివారుగాని ఎవ్వడును (బ్రహ్మతే జముచే 
వెలుగొందుచున్న వీనిని జయింపజాలడు. యమునికి ఎదుట మానవులవలె, ఈ బలి 
చక్రవర్తి యెదుట నిలుచుటకు సమర్గులు కారు. 
శో తస్మాన్నిలయముత్సజ్య యూయం సర్వే త్రివిష్టపమ్‌। 

యాత కాలం ప్రతీక్షనో యతః శత్రోర్విపర్యయః॥। 30 
ప్రతిపదార్థము ఆ తస్మాత్‌=అందువలన, యూయమ్‌=మీరు, సర్వే=ఎల్లరు, త్రివిష్టపమ్‌=దేవ 
నగరమును, ఉత్సృజ్యావిసర్జించి, నిలయమ్‌=కనబడక, యాత=పొండు. యతః శత్రోః 
=పగతునికి, విపర్యయః=చెడుకాలముకలుగునో, కాలమ్‌=ఆ కాలమును, ప్రతీక్షనః 
=నిరీక్షించుచుండుడు. 


178 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అందువలన మీరందరు స్వర్గమును వీడి కనపడక పోయి దాంగికొనుడు. 
పగతుడైన బలికి మరలనెప్పుడు చెడుకాలము సంప్రాప్తించునో దానిని వేచి యుండుడు. 
శ్లో వష విప్రబలోదర్శః స్యమృత్యూర్దితవిక్రమః। 

తేషామేవావమానేన సానుబన్లో వినబ్యతి॥। 81 
ప్రతిపదార్థము : ఏషః=ఈ బలి, సం(ప్రతి=ఇవుడు, విప్రబల+ఉదర్మ=బ్రాహ్మణుల 
తేజోబలముచే నుత్తరోత్తరమధికమగు బలము కలుగువాడై, ఊర్జిత విక్రమః=ధృడమైన 
పరాక్రమము గలవాడైనాడు, తేషామ్‌=ఆ విప్రలయొక్క అవమానేన=అవమానముచే, 
స+అనుబన్దః=తన బంధుపరివారముతో గూడ, వినంక్ష్యతి=నశింపగలడు. 
తాత్సర్యము : ఈ బలి యిప్పుడు బ్రాహ్మణుల తేజోబలముచేనుత్తరోత్తరమధికమగు బలము 
గలిగి దిట్టమైన పరాక్రమము గలవాడైయున్నాడు. ఆ బ్రాహ్మణుల నవమానించుటచే నితడు 
బంధుపరివారముతో నశింపగలడు. 
శ్లో ఏవమ్‌ సుమన్రితార్థాస్తే గురుణార్ధానుదర్శినా। 

హిత్వా త్రివిష్టపం జగ్ముర్గీర్వాణాః కామరూపిణః॥। 32 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ ప్రకారము, అర్థ+అనుదర్శినా=చేయదగినపనిని తెలుపుటతో, 
గురుణా =బ్బహస్పతిచే, సుమన్రితార్జాః=ఆలోచింపబడిన ప్రస్తుతకార్యము గలవారై, తే=ఆ, 
గీర్వాణాః=దేవతలు, కామరూవిణః=ఇచ్చవచ్చిన రూపములు గలవారు, త్రివిష్టపమ్‌ = 
స్వర్గమును, హిత్వా=వీడి, జగ్యుః=పోయిరి. 
తాత్పర్యము : ఇట్లు కార్యవిదుడైన బృహస్పతి ప్రస్తుతము చేయవలసిన పనిని తెలుపుటతో 
ఆ దేవతలు కామరూపులై స్వర్గమును వీడిపోయిరి. 
శ్లో దేవేష్వథ నిలీనేషు బలిర్వైరోచనః పురీమ్‌! 

దేవధానీమధిష్టాయ వశం నిన్యే జగ[త్రయమ్‌॥ 883 
ప్రతిపదార్థము : దేవేషు=దేవతలు, నిలీనేషు=స్వర్గమును వీడి దాగినవారు కాగా, అథ =అంత, 
వైరోచనః=విరోచనుని కుమారుడు, బలిః=బలి, దేవధానీమ్‌ =దేవతల రాజధానియగు, 
పురీమ్‌ =ఇంద్రపురిని, అధిష్టాయ=అధిష్టించి, జగత్‌ +త్రయమ్‌=స్వర్గమర్యపాతాళములను 
మూడు లోకములను, వశమ్‌=తన వశము, నిన్యే=తీసుకొనెను. 
తాత్పర్యము : దేవతలు పోయి దాగినంతనే విరోచనునికుమారుడగు బలి ఇంద్రపురిని 
జొచ్చి ఇంద్రునిస్థానమునాక్రమించుకొని ముల్లోకములను తనకు వశము చేసుకొనెను. 
శ్లో తం విశ్వజయినం శిష్యం భృగవః శిష్యవత్సలాః। 

శతేన హయమేధానామనుప్రతమయాజయన్‌॥ 834 
ప్రతిపదార్థము 9 శిష్యవత్సలాః=శిష్యులందు డప్రేమగలవారైన, భృగవః=భృగు వంశజులు, 
శుక్రాచార్యాదులు, అనువ్రతమ్‌ =తమ్మనుసరించియున్న, విశ్వజయినమ్‌=విశ్వజేతయైన, 
శిష్యమ్‌ =శిష్యుడైన, తమ్‌=ఆ బలిని (చే), హయమేధానామ్‌ =అశ్వమేధముల యొక్క శతేన= 
నూటిచే, అయాజయన్‌ =యాజింపజేసిరి. 


అష్టమస్యృన్ధః - పంచదళోల. ధ్యాయః 179 


తాత్సర్యము : శిష్యులందు వాత్సల్యముగల శుక్రాచార్యుడులోనగు భృగువంశీయులు 
విశ్వజేతయై తమ్మనుసరించియున్న శిష్యుడగు ఆ బలిచేత ఇంద్రపదవి స్థిరపడుటకై నూజు 
అశ్వమేధయాగములు చేయించిరి. 
శో తతస్తదనుభావేన -భువనత్రయవిశ్రుతామ్‌। 

కీర్తిం దిక్షు వితన్వానః-స రేజ ఉడురాడివ॥। త్‌ 
ప్రతిపదార్థము : తతః=పిమ్మట, తత్‌+అనుభావేన=ఆ అశ్వమేధముల ప్రభావముచే, భువన 
త్రయవిశ్రుతామ్‌=త్రిలోక విశ్రుతమగు, కీర్తిమ్‌ =కీర్తిని, దిక్షు=దిక్కులందు, వితన్వానః= 
విస్తరింపజేయుచు, సః=ఆ బలి, ఉడురాట్‌+ఇవ=నక్షతములకు రాజైన చంద్రుడు వలె, 
రేజే=విరాజిల్లెను. 
తాత్సర్యము : అంత నా నూబశ్వమేధముల ప్రభావమువలన ఆ బలి ముల్లోకములందు 
వ్యాపించిన తన కీర్తిని దశదిశలందు విస్తరింపజేయుచు చంద్రునివలె నొప్పెను. 
శ్లో బుభుజే చ శ్రియం స్వద్దాం ద్విజదేవోపలమ్భితామ్‌। 

కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామనాః॥। 36 
ప్రతిపదార్థము : మహామనాః=దొడ్డ మనస్సుగలవాడైన బలి, ద్విజదేవ +ఉపలమితామ్‌ 
=దేవతలతో సమానులైన విప్రులచే ప్రాపింపబడిన, సు+బుద్దామ్‌ =సమృద్ధిశాలినియగు, 
భ్రియమ్‌ =త్రిలోకరాజ్యలక్షి శని, ఆత్మానమ్‌=తన్ను, కృతకృత్యమ్‌ ఇవ=ధన్యునిగా, మన్యమానః 
=తలంచుచు, బుభుజే =అనుభవించెను. 
తాత్పర్యము : దొడ్డవాడైన బలి తన్ను ధన్యునిగాందలంచుచు విప్రవర్యులచే సంపాదింపబడిన 
త్రిలోకరాజ్యలక్ష్మిననుభవించెను. 


ఇతి శ్రీమద్భాగవతే మహావురాణే అష్టమన్నన్హై వజ్బదళో- ధ్యాయః 
ఇది శ్రీ మద్భాగవతమవోవురాణమున అష్టమన్థున్రమున వజ్బదశాధ్యాయము. 


తాత్పర్యము : ఓ ఈశ! నిన్ను సేవించుటచే నా శ్రేయస్సును గూర్చి యాలోచింపుము. 
దైత్యులచే హరింపబడిన సంపదలు, హరింపబడిన రాజ్యము గల మమ్ము రక్షింపుము. 
శ్లో పరైర్వివాసితా సాహం-మగ్నా వ్యసనసాగరే। 

ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం-హృతాని ప్రబలైర్మమ॥ 16 
ప్రతిపదార్థము : సా+అహమ్‌=ఆ నేను, పరైః=శత్రువులచే, వివాసితా=వేరు దేశమునకు 
వెడలుగొట్టబడినదానినై, వ్యసనసాగరే=దుఃఖసముద్రమునందు, మగ్నా=మునిగియున్నాను. 
ప్రబలైః=బలవంతులచే, మమ =నా యొక్క ఐశ్వర్యమ్‌ =సంపదను (ప్రభుత్వము), శ్రీః 
=రాజ్యము, యశః=కీర్తి, స్థానమ్‌=చోటు, హృతాని=హరింపబడినవి. 
తాత్సర్యము : ఆ నేను శత్రువులచే వేరు దేశమునకు వెడలుగొట్టబడినదానినై దుఃఖసముద్రము 
నందు మునిగియున్నాను. బలవంతులచే నాయొక్క ప్రభుత్వము, రాజ్యము, కీర్తి చోటు 
హరింపబడినవి. 
శ్లో యథా తాని పునః సాధో!-ప్రపద్యేరన్‌ మమాత్మజాః। 

తథా విధేహి కళ్యాణం -ధియా కల్యాణకృత్తమ॥। 17 
ప్రతిపదార్థము : యథా=ఏ విధంగా, మమ+ఆత్మజాః=నా పుత్రులు దేవతలు, పునః=మరల, 
తాని=ఆ పోగొట్టుకొనిన వానిని, ప్రపద్యేరన్‌=పొందగలరో, సాధో=ఓ సత్పురుషుడా!, కల్యాణ 
కృత్తమ! =శుభమును గలిగించువారిలోనుత్తముడా!, తథా=ఆ విధముగా, కల్యాణమ్‌ = 
శుభమును, ధియా=బుద్ధితో, విధేహి=కావింపుము. 
తాత్పర్యము : ఓ మేలుజేయుగోరువాడా! ఓ సత్పురుషుడా! నా కుమారులు ఆ పోగొట్టుకొనిన 
వానిని ఏ విధముగా మరల పొందగలరో, ఆ విధముగ శుభమును మనన్సుతో 
నాచరింపుము. 


శ్రీ శుక ఉవాచ : శ్రీశుకుడు వచించెను. 
శ్లో  ఏవమభ్యర్థితోల_దిత్యా-కస్తామాహ హసన్నివ। 18 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఈ (ప్రకారము, అదిత్యా=అదితిచే, అభ్యర్థితః=యాచింపబడిన, 
కః=కశ్యపుడు, తామ్‌=ఆయదితిని గూర్చి, హసన్‌+ఇవ=నవ్వుచున్నవాని వలె, ఆహ=ఇట్లు 
చెప్పెను. 
తాత్సర్యము : అదితి తన్ను నిట్టు యాచింపగా కశ్యపుడు నవ్వుచు నిట్లనెను. 

కశ్యప ఉవాచ : కశ్యపుడు వచించెను. 


శ్లో! అహో మాయా బలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్‌! 

క్వ దేహో భౌతికోల నాత్మా-క్వ చాత్మా ప్రకృతేః పరః। 

కస్య కే పతిపుత్రాద్యా-మోహ ఏవ హి కారణమ్‌॥ 19 
ప్రతిపదార్థము : విష్ణోః=విష్ణువు యొక్క మాయాబలమ్‌ =మాయ యొక్క బలము, అహో= 
ఓరా ఏమి?, ఇదమ్‌ జగత్‌=ఈ జగము, స్నేహబద్ధమ్‌=ఒండొరులపై నెయ్యమున 
గట్టుబడినది, భౌతికః=పంచభూతముల అంశమైన, అనాత్మా=ఆత్మకాని, దేహః=శరీరము, 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 181 


ప్రతిపదార్థము : భద్రే=ఓ మంగలశాలినీ!, లోకే=లోకమున, అధునా=ఇప్పుడు, విప్రాణామ్‌= 
విప్రులకు, అపి +అభద్రమ్‌ +న=అశుభములేదుగదా!, ధర్మస్య=ధర్మమునకు, న=కీడులేదు 
గదా!, న లోకన్య=లోకమునకు చెడులేదు కదా!, మృత్యోః=మృత్యుదే వత యొక్క, 
ఛంద+అనువర్తినః=ఇష్టము మోద వర్తించు జనమునకు, న=అమంగళము లేదు గదా!, 


తాత్సర్యము : ఓ మంగలశాలినీ! లోకమునందిప్పుడు విప్రులకు అశుభము లేదు గదా! 
ధర్మమునకు, లోకమునకు మృత్యువునకధీనులై వర్తించు జనములకు అమంగళము పొరలుదు 
గదా! 
శో అపి వా కుశలం కిజ్బిద్ధ హేషు గృహమేధిని। 

ధర్మస్యార్థస్య కామస్య-యత్ర యోగో హ్యయోగినామ్‌॥ ర్‌ 
ప్రతిపదార్థము | గృహమేధిని=ఓ ఇల్లాలా!, గృహేషు=గృహస్థుల గృహములందు, కించిత్‌= 
ఇంచుక, అపి వా కుశలమ్‌=అమంగళము కలిగినదా?, అయోగినామ్‌ =యోగనిస్టలేనివారికిని, 
యత్ర=ఏ గృహములందు, ధర్మస్య=ధర్మమునకును, అర్థ స్య=అర్థమునకు, కామస్య = 
కామమునకు, యోగః హి=యోగఫలము గలుగునో- 
తాత్పర్యము : ఓ ఇల్లాలా! ఏ గృహములందు యోగనిష్టలేని గృహస్థులకు సైతము ధర్మార్థ 
కామ ఫలములు గలుగుచుండునో అట్టి గృహమున ఇంచుక అమంగళము కలిగినదా? 
శో అపి వాతిథయో హ్యత్ర కుటుమ్బాసక్తయా త్వయా! 

గృహాదపూజితా యాతాః-ప్రత్యుత్థానేన వా క్వచిత్‌॥ 6 
ప్రతిపదార్థము ఏ; యథత్ర=ఈ నీ యాశ్రమమునందు, అతిథయః =అతిథులు, కుటుంబ+ 
ఆసక్తయా =కుటుంబమునందు వాంఛగల, త్వయా =నీచేత, గృహాత్‌=గృహమునుండి, 
క్వచిత్‌=ఎప్పుడైనా, ప్రత్యుత్థానేన=ఎదుర్మోలు లేకయు, అపూజితాః=పూజింపబడనివారై, అపి 
హి యాతాః=వెడలిపోయినారా ఏమి? 
తాత్పర్యము : నీ యాశ్రమమునకు వచ్చిన యతిధులు పుత్రాదులకుటుంబములందు మిగుల 
నాసక్తిగల నీ చేత ఎదుర్కోలు లేక పూజింపబడకయు నీ గృహమునుండి మరలిపోయిరా 
ఏమి? 
శ్లో॥ గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి। 

యది నిర్యాన్తి తే నూనం ఫేరురాజగృహోపమాః॥। 7 
ప్రతిపదార్థము : యేషు గృహేషు=ఏ గృహములందు, అతిథయః=అతిథులు, సలిలైః+అపి= 
ఉదకములచేతనైనను, న +అర్చితాః=పూజింపబడనివారై, యది నిర్యాన్తి=మరలిపోయినవారగు 
నేని, తే=ఆ గృహములు, ఫేరురాజగ్భహ+ఉపమాః =నక్కల రాయని బొక్కలతో సమానమైనవి. 
తాత్పర్యము : ఏ గృహములకు వచ్చి అతిథులు జలముచేనైనను సత్మారముపొందక మరలి 
పోవుదురో ఆ గృహములు నక్కలరాయని నివసించు బొక్కలతో సమానమైనవి. 
శ్లో అప్యగ్నయస్తు వేలాయాం-న హుతా హవిషా సతి। 

త్వయోద్విగ్నధియా భద్రే-ప్రోషితే మయి కర్షిచిత్‌!! 8 


182 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : సతి=ఓ సాధ్వీ, భద్రే=ఓ మంగళశీలా!, మయి=నేను, ప్రోషితే=నిన్ను 
విడిచిపోయినవాడను కాగా, ఉద్విగ్నధియా=వ్యథనొందిన మనస్సుతో, త్వయా=నీ చేత, 
కర్షిచిత్‌=ఎప్పుడైన, వేలాయామ్‌=తగిన వేళయందు, తే=ఆ, అగ్నయః=త్రేతాగ్నులు, హవిషా= 
హవిస్సు చేత, న హుతా అపి=వ్రేల్వబడలేదా! 
తాత్పర్యము : ఓ సాధ్వీ! మంగళశీలా! నేను నిన్ను విడిచిపోయిన తరువాత, నీవు వ్యథ 
చెందిన మనస్సుతో నెప్పుడైన తగినవేళకు అగ్నులందు హవిస్సుతో హోమము చేయక 
పోయినావా! 

త్రేత+అగ్నులు=ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అనునవి. 
శ్లో యత్పూజయా కామదుఘాన్‌ యాతి లోకాన్‌ గృహాన్వితః। 

బ్రాహ్మణో? గ్నిశ్చ వై విష్ణోః-సర్వదేవాత్మనో ముఖమ్‌॥ 9 
ప్రతిపదార్థము : గృహాన్వితః=స్వధర్మనియమముననుండు గృహస్థుడు, యత్‌+పూజయా=ఏ 
అగ్నిపూజచే, కామదుఘాన్‌=ఇష్టములను పెంచునట్టి, లోకాన్‌ =లోకములను గూర్చి, యాతి= 
పోవుచున్నాడు. బాహ్మణః=బ్రాహ్మణుడు, అగ్నిః+చ =అగ్నియు, సర్వదేవాత్మనః =సర్వ 
దేవమయుడగు, విష్ణోః=విష్ణువుయొక్క ముఖమ్‌=ముఖమగును. 
తాత్పర్యము : స్వధర్మపరుడై గృహస్థుడగ్ని పూజచేయువాడగునేని సమస్తసుఖములంగూర్చు 
స్వర్ణాదిలోకములు పొందుచున్నాడు. సర్వదేవతామయుడగు విష్ణువునకు (బ్రాహ్మణుడు, 
అగ్నియు ముఖమై యున్నారు. 
శ్లో అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని! 

లక్షయే౭_ స్వస్థమాత్మానం భవత్యా లక్షణరహమ్‌॥। 10 
ప్రతిపదార్థము : మనస్విని!=ఓ మానవతీ!, తవ=నీ యొక్క సర్వే పుత్రాః=పుత్రులెల్లరు, 
అపి కుశలినః=కుశలులే కదా!, భవత్యాః=నీ యొక్క లక్షణః=చిహ్నముల చేత, అహమ్‌=నేను, 
ఆత్మానమ్‌ =నన్ను, అస్వస్థమ్‌ =వెతగూడినవానినిగా, లక్షయే =ఊహించుచున్నాను. 

అదితిరువాచ : అదితి వచించెను. 

శ్లో భద్రం ద్విజగవాం బ్రహ్మన్‌! ధర్మస్యాస్య జనస్య చ। 

త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్‌ గృహా ఇమే॥ 11 
ప్రతిపదార్థము న (బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా!, గృహమేధిన్‌ =ఓ గృహమేధీ!, ద్విజగవామ్‌= 
బ్రాహ్మణులకు, గోవులకు, ధర్మస్య=అనుష్టించిన ధర్మమునకు, అస్య జనస్య=ఈ జనమునకు, 
ఇమే గృహాః=ఈ గృహములు, త్రివర్గస్య=ధర్మార్థకామములకు, పరమ్‌ =ఉత్తమమై, క్షేత్రమ్‌= 
ఉద్భవస్థానమై, భద్రమ్‌=కుశలముగ నున్నది. 
తాత్పర్యము : ఓ విప్రోత్తమా!, ఓ గృహస్టూ!, (బ్రాహ్మణులకు, గోవులకు, స్వధర్మానుష్టాన 
పరులకు, ఈ జనమునకు, ఎల్లరకుంగుశలమే. ఈ గృహము త్రివర్గమునకుత్తమమై ఉద్భవ 
స్థానమై క్షేమముగనే వర్తించుచున్నది. 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 183 


శో అగ్నయో౭_తిథయో భృత్యా భిక్షవో యేచ లిప్సవః। 

సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి॥ 12 
ప్రతిపదార్థము : (బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా, అగ్నయః=అగ్నులు, అతిథయః=అతిథులు, 
భృత్యాః=సెవకులు, భిక్షవః=యాచకులు, యే=ఎవ్వరు, లిప్పవః =భిక్షకులు, సర్వమ్‌ =వీరందటు, 
భగవత: =భగవంతుదవగు నీయొక్క అనుధ్యానాత్‌ =ధ్యాన ప్రభావము వలన, న 
రిష్యతి=తక్కువ చేయబడలేదు. 
తాత్పర్యము న్‌ు బ్రాహ్మణోత్తమా! అగ్నులు, అతిథులు, సేవకులు, యాచకులు, భిక్షకులెల్లరు 
భగవంతుడవగు నీ ధ్యానప్రభావము వలన తక్కువ చేయబడలేదు. 
శ్లో కోను మే భగవన్‌! కామోన సమృద్యేత మానసః। 

యస్యా భవాన్‌ ప్రజాధ్యక్ష-ఏవం ధర్మాన్‌ ప్రభాపతే॥। 18 
ప్రతిపదార్థము : యస్యాః=ఎవతెకు, ప్రజాధ్యక్షు=ప్రజాపతియైన, భవాన్‌=నీవు భర్తవై, 
ఏవమ్‌ =ఈ ప్రకారము, ధర్మాన్‌=ధర్మములను, ప్రభాషతే=సంభాషించుచున్నావో, భగవన్‌=ఓ 
భగవానుడా!, మే=నా యొక్క మానసః=మనస్సులోని, కోను కామః=ఏ వాంఛ, న 
సంపద్యేత =పొందకుండునో. 
తాత్పర్యము : ఓ భగవానుడా! ప్రజాపతివైన నీవు నాకు భర్తవై యిట్టి ధర్మముల 
నుపదేశించుటచే నా యొక్క మనస్సు ఏ వాంఛ పొందకుండును. 
శ్లో; తవైవ హే దేవ మనః శరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః। 

సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః॥। 14 
ప్రతిపదార్థము : హే దేవ!=ఓ భగవంతుడా!, మనః శరీరజాః=మనస్సునుండియు, శరీరము 
నుండియు జనించిన, ఇమాః ప్రజాః=నీ పుత్రులైన సురాసురులు, సత్త్వరజస్తమోజుషః 
=సత్త్వము, రజస్సు, తమస్సు అను గుణములుగలవారై యున్నారు. ప్రభో=ఓ ప్రభూ!, 
మహేశ్వరః =మహాదేవుడు, భక్తమ్‌ =భక్తుల పై, భజతే తథాపి =స్నేహమును చూపవునట్లే, 
భవాన్‌=నీవు, తాసు=ఆ, సురాదిషు=దేవతలులోనగువారియందు, సమః=సమదృష్టి 
యున్నాడవు. 
తాత్పర్యము ; ఓ దేవా! మనస్సునుండియు, శరీరమునుండియు జనించిన నీ పుత్రులైన 
సురాసురులు సత్త్వరజస్తమోగుణములు గలవారై యున్నారు. ఓ ప్రభు, మహాదేవుడు భక్తులపై 
స్నేహమును చూపునట్లే నీవు ఆ సురాసురులందు సమదృష్టియున్నాడవు. 
శో తస్మాదీశ! భజన్యా మే శ్రేయశ్చిన్రయ సువ్రత। 

హృతశ్రియో హృతస్థానాన్‌ సపత్మైః పాహి నః ప్రభో॥ 15 
ప్రతిపదార్థము : తస్మాత్‌=అందువలన, ఈశ! ప్రభో=ఓ ప్రభూ, సువత=ఓ సువ్రతా!, 
భజన్యాః=నిన్ను సేవించుటచే, మే=నా యొక్క (శ్రేయః= శ్రేయస్సును గూర్చి, చినయ = 
ఆలోచింపుము. సపత్షై=దైత్యులచే, హృత(శ్రియః=హరింపబడిన సంపదలుగల, హృతస్థానాన్‌ 
=హరింపబడిన రాజ్యముగల, నః=మమ్ము, పాహి=రక్షింపుము. 


ప్రతిపదార్థము : ద్విశీర్నే =ప్రాయణీయము, ఉదయనీయము - అను రెండు క్రియలు 
శిరస్సులు గలవాడవు, త్రిపదే=ప్రాతర్మధ్యాహ్నసాయం సమయములను మూడుంబాదములు 
గల వాడవు, చతుఃశృజ్ఞాయ=ఏడు ఛందస్సులు హస్తమునగలవాడవు, త్రయీవిద్యా+ఆత్మనే 
=బుగ్యజుస్సామములను విద్యయందు ఆత్మకుడవు, యజ్ఞాయ=యజ్ఞరూపుడవు, తన్తవే= 
యజ్ఞ ఫల విస్తారకుడవైన, తుభ్యమ్‌=నీ కొకు, నమః=నమస్సు. 
తాత్సర్యము : ద్విశీర్చుడు, త్రిపదుడు, చతుఃశృంగుడు, సప్తహస్తుడు, త్రయీవిద్యాత్మకుడు, 
యజ్ఞుడు, యజ్ఞఫల విస్తారకుడవైన నీ కొణకు నమస్సు. 
శ్లో నమశ్శివాయ రుద్రాయ-నమశ్శక్తిధరాయ చ। 

నమస్సర్వాధిపతయే -భూతానాం పతయే నమః॥ 32 
ప్రతిపదార్థము : శివాయ=శివుడగు, రుద్రాయ =రుద్రుని కొణకు, నమః=నమస్సు, శక్తిధరాయ 
=గౌరిరూపమగు శక్తిని ధరించినవాని కొణకు, నమః=నమస్మారము. సర్వ+ అధిపతయే 
=సమస్త జగమునకు అధిపతియైనవాని కొణకు, నమః=నమస్మారము, భూతానామ్‌ = 
భూతముల యొక్క పతయే =పతి కొబకు, నమః=నమస్మారము. 
తాత్పర్యము : శివుడు, రుద్రుడు, శక్తిధరుడు, సర్వాధిపతి, భూతపతి కొణకు నమస్మారము. 
అట్టి విష్ణువునకు నమస్మారము. 
శః నమో హిరణ్యగర్భాయ -ప్రాణాయ జగదాత్మనే। 

యోగైశ్వర్యశరీరాయ-నమస్తే యోగహేతవే॥। 88 
ప్రతిపదార్థము క హిరణ్యగర్భాయ =హిరణ్యగర్భుడవు, ప్రాణాయ=ప్రాణస్వరూపుడవు, జగత్‌+ 
ఆత్మనే =జగజ్జీవనుడవు, యోగై శ్వర్యశరీరాయ =యోగై శ్వర్యమయుడవు, యోగహేతవే= 
యోగమునకు కారణభూతుడవగు, తే=నీ కొకు, నమః=నమస్మారము. 
శ్లో॥ నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః 

నారాయణాయ బుషయే నరాయ హరయే నమః॥। 34 
ప్రతిపదార్థము : ఆదిదేవాయ =ఆదిదేవుడవు, సాక్షిభూతాయ=సాక్షి స్వరూపుడవు అగు, తే=నీ 
కొటికు, నమః=నమస్మారము, నారాయణాయ=నారాయణుడవు, బుషయే =బుషివి, 
హరయే=హరివినగు, తే=నీ కొఅకు, నమః=నమస్మారము. 
శ్లో నమో మరకతశ్యామవపుషే9_ధిగత[్రియే। 

కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే॥ 85 
ప్రతిపదార్థము _ మరకతశ్యామవపు షే=గరుడపచ్చవలె శ్యామలవర్ణ దేహమును ధరించిన 
వాడవు, అధిగతగ్రియే=శ్రీని పొందినవాడవగు, తే=నీ కొణకు నమస్మారము. కేశవాయ= 
కేశవుడగు, తుభ్యమ్‌=నీ కొణికు నమస్మారము. పీతవాససే=పీతాంబరుడవగు, తే=నీ కొబికు 
నమస్మారము. 
శ్లో త్వం సర్వవరదః పుంసాం-వరేణ్య! వరదర్నభ!। 

అతస్తే శ్రేయసే ధీరాః-పాదరేణుముపాసతే॥ 86 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 185 


క్వ=ఎక్కడ, ప్రకృతేః=మాయకంటె, పరః=వేజైన, ఆత్మా=పరమాత్మ, క్వ=ఎక్కడ, కస్య=ఏ 
జనునికి, పతిపుత్రాద్యాః=భర్త పుత్రుడులోనగువారు, కే=ఎవరు, మోహః ఏవ హి=మోహమే 
కదా, కారణమ్‌=దానికంతటికి కారణము. 
తాత్పర్యము : విష్ణుమాయ యొక్క బలము బెరా ఏమి? జగమంతయు స్నేహబద్ధమై 
యున్నది కదా! పంచభూతాత్మకమగు ఆత్మకాని శరీరము ఎక్కడ? ప్రకృతికంటె వేజైన 
పరమాత్మ యెక్కడ? ఏ జనునికి భర్తపుత్రుడు లోనగువారు ఎవరు? మోహమే దానికంతటికి 
కారణము గాదా! 
శ్లో ఉపతిష్టస్వ పురుషం-భగవన్తం జనార్దనమ్‌। 

సర్వభూతగుహావాసం-వాసుదేవం జగద్గురుమ్‌॥ 20 
ప్రతిపదార్థము :పురుషమ్‌ =పురుషోత్తముడు, భగవన్తమ్‌ =షడ్డుణెశ్వర్య సంపన్నుడు, జనార్దనమ్‌ 
=శత్రునాశము చేయ సమర్థుడు, సర్వభూతగుహ +ఆవాసమ్‌ =సర్వప్రాణుల హృదయమందు 
వసించువాడు, వాసుదేవమ్‌=శుద్ధచిత్తముతో జనించిన ప్రాణులకు శుభమును జేకూర్చు 
వాడగు, జగద్దురుమ్‌=లోకగురుని, శ్రీకృష్ణభగవానుని, ఉపతిష్టస్వ=ఉపాసింపుము. 
తాత్పర్యము : పురుషోత్తముడు, భగవన్తుడు, జనార్దనుడు, సర్వప్రాణుల హృదయమందు 
వసించువాడు, వాసుదేవుడు, జగద్దురువగు శ్రీకృష్ణభగవానుని ఉపాసింపుము. 
శ్లో స విధాస్యతి తే కామాన్‌-హరిర్దీనానుకమ్పనః। 

అమోఘా భగవత్సేవా నేతరేతి మతిర్మమ॥। 21 
ప్రతిపదార్థము : దీనానుకంపనః=దీనులయందు దయాళువును, సః హరిః=ఆ విష్ణువు, 
తే= నీయొక్క కామాన్‌=వాంఛలను, విధాస్యతి=సమకూర్చగలడు. భగవత్‌ +సేవా=భగవన్తుని 
సేవ, అమోఘా=విఫలము గానిది, న+ఇతరా+ఇతి=ఇతరము గాదని, మమ=నాయొక్క 
మతిః=అభి ప్రాయము. 
తాత్పర్యము : దీనుల రక్షణయందు దయాళువైన విష్ణువు నీ కోర్కెలనీదేర్చగలడు. భగవన్తుని 
సేవ వ్యర్థముగాదు సుమా! ఇతర సేవలేవియు దానికి సాటిరావని నా అభిప్రాయము. 

శ్రీ అదితిరువాచ : అదితి వచించెను. 

శో కేనాహం విధినా బ్రహ్మన్నుపస్థాస్యే జగత్సతిమ్‌। 

యథా మే సత్యసజ్కల్పో విదధ్యాచ్చ మనోరథమ్‌॥ 22 
ప్రతిపదార్థము : బ్రహ్మన్‌=ఓ మహాత్మా!, అహమ్‌=నేను, కేన విధినా= ఏ విధిననుసరించి, 
జగత్పతిమ్‌ =జగద్దురువును, ఉపస్థాస్యే=ఆరాధింపవలెను. సత్యసంకల్పః =సత్యసంకల్పుడగు, 
సః=ఆ శ్రీహరి, మే=నా యొక్క మనోరథమ్‌=మనోరథమును, యథా=ఎట్లు, విదధ్యాత్‌= 
ఈడేర్చునో. 
తాత్పర్యము : ఓ మహాత్మా! నేను ఏ విధిననుసరించి జగద్దురువును ఆరాధింపవలెను. 
సత్యసంకల్పుడగు శ్రీహరి నా మనోరథమునెట్లు ఈడేర్చును. 
శో ఆదిశ త్వం ద్విజ శ్రేష్ట! విధిం తదుపధావనమ్‌। 

ఆశు తుష్యతి మే దేవః-సీదన్యాః సహ పుత్రకైః॥। 23 


ప్రతిపదార్థము : ద్విజశ్రేష్ట=ఓ విప్రోత్తమా!, దేవః=విష్ణు భగవానుడు, పుత్రకైస్సహ=పుత్రులతో 
గూడి, సీదన్యాః=దుఃఖమునుపొందు, మే=నాకు, ఆశు=శీఘ్రముగా, తుష్యతి=సంతోషించునో, 
తత్‌+ఉపధావనమ్‌=అయ్యారాధనచేయు, విధిమ్‌=విధిని, ఆదిశ=ఆనతిమ్ము. 
తాత్సర్యము : ఓ విప్రోత్తమా! విష్ణు భగవానుడు పుత్రులతో గూడి దుఃఖమును పొందిన 
నాకు శీఘ్రముగా ప్రసన్నుడగునో, అయ్యారాధనావిధిని నాకుపదేశింపుము. 
శ్రీ కశ్యప ఉవాచ : శ్రీ కశ్యపుడు వచించెను. 

శ్లో ఏతన్మే భగవాన్‌ పృష్టు-ప్రజాకామస్య పద్మజః 

యదాహ తే ప్రవక్ష్యామి-వ్రతం కేశవతోషణమ్‌॥ 24 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడైన, పద్మజః=కమలసంభవుడైన బ్రహ్మదేవుడు, ఏతత్‌= 
ఈ విషయమై, పృష్టః=అడుగబడినవాడై, ప్రజాకామస్య=పుత్రకాంక్షగల, మే=నాకు, యత్‌=ఏ 
వ్రతం, ఆహ=చెప్పెనో, కేశవతోషణమ్‌ =విష్ణువునకు సంప్రీతినిచ్చు, వ్రతమ్‌=ఆ వ్రతమును, 
తే=నీకు, ప్రవక్ష్యామి =చెప్పగలను. 
తాత్పర్యము : భగవంతుడగు బ్రహ్మదేవుడు పుత్రకాంక్షపై అడుగబడినవాడై నాకు ఏ వ్రతము 
చెప్పెనో, విష్ణువుకు సంప్రీతినిచ్చు వ్రతమును నీకు చెప్పెదను, వినుము. 
శ్లో ఫాల్గునస్యామలే పక్షే-ద్వాదశాహం పయోవ్రతమ్‌। 

అర్బయేదరవిన్దాక్షం -భక్యా పరమయాన్న్వితః॥। 25 
ప్రతిపదార్థము : ఫాల్గునస్య=ఫాల్గునమాసము యొక్క అమలే పక్షే=శుక్షపక్షమున, 
ద్వాదశాహమ్‌=పండ్రెండు దినములు, పయోవ్రతమ్‌=దుగ్ధపాన వ్రతమును, భక్యా=భక్తితో, 
పరమయాన్వితః =చక్కగానాచరించి, అరవిన్దాక్షమ్‌ =కమలలోచనుడగు విష్ణుభగవానుని, 
అర్చయేత్‌ =అర్చింపవలెను. 
తాత్పర్యము : ఫాల్గున మాస శుక్లపక్షమునందు పండ్రెండు దినములు దుగ్ధపానవ్రతమును 
భక్తితో చక్కగనాచరించి కమలలోచనుని అర్చింపవలెను. 
శ్లో సినీవాల్యాం మృదాలిష్య-స్నాయాత్‌ క్రోడవిదీర్ణయా। 

యది లభ్యేత వై స్రోతస్యేతం మన్రముదీరయేత్‌॥ 26 
ప్రతిపదార్థము : యదిలభ్యేత =దొరికినచో, క్రోడవిదీర్ణయా =అడవిపందిచే త్రవ్వబడిన, 
మృదా=మట్టితో, సినీవాల్యామ్‌=అమావాస్యదివసమున, ఆలిష్య=దేహమునకు బూసికొని, 
స్రోతసి=నదీ ప్రవాహమున, స్నాయాత్‌=స్నానము చేయవలెను, ఏతమ్‌=ఈ, మంత్రమ్‌ = 
మంత్రమును, ఉదీరయేత్‌ =జపింపవలెను. 
తాత్పర్యము : అడవిపందిచే త్రవ్వబడిన మట్టిని పొంది దానిని అమావాస్య దివసమున 
దేహమునకు బూసికొని, నదీప్రవాహమున స్నానముచేసి మంత్రమును జపింపవలెను. 
శ్లో త్వం దేవ్యాదివరాహేణ -రసాయాః స్థానమిచ్చతా। 

ఉద్ధృతాసి నమస్తుభ్యం-పాప్మానం మే ప్రణాశయ॥ 27 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 187 


ప్రతిపదార్థము : దేవి!=ఓ పృథ్వీదేవి!, స్థానమిచ్ళతా =స్థానాభిలాషియు, ఆదివరాహేణ=ఆది 
వరాహరూపుడునగు భగవానునిచే, త్వమ్‌ =నీవు, మే=నా యొక్క పాష్మానమ్‌=సర్వ 
పాపములను, ప్రణాశయ=నాశము చేయుము. తుభ్యమ్‌ =నీకు, నమః=నమస్మారము. 
తాత్పర్యము : ఓ పృథ్వీదేవి! స్థానాభిలాషియు, ఆదివరాహరూపుడగు భగవానునిచే నీవు 
రసాతలము నుండి పైకి తీసుకొనిరాబడితివి. నీవు నా సర్వపాపములను నాశము చేయుము. 
నీకు నమస్సు. 
శ్లో॥  నిర్వర్తితాత్మనియమో-దేవమర్చేత్‌ సమాహితః। 

అర్బాయాం స్టణ్జిలే సూర్యే-జలే వహ్నా గురావషి॥ 28 
ప్రతిపదార్థము : నిర్వర్తిత +ఆత్మనియమః =నిత్యనైమిత్తిక నియమమును నెరవేర్చినవాడై, 
సమాహిత=చక్కగా శ్రద్ధగలవాడై, దేవమ్‌ =భగవంతుని, అర్బాయామ్‌ =అర్బామూర్తిని, 
స్థణ్జిలే=భూమియందు, సూర్యే= సూర్యునియందు, జలే=ఉదకమందు, వహ్నా=అగ్నియందు, 
గురౌ +అపి =గురువునందును, అర్చేత్‌=అర్బ్చింపవలెను. 
తాత్సర్యము : పిమ్మట, నిత్యనైమితిక నియమమును చక్కగా పూర్తిచేసి భగవంతుని 
అర్వామూర్తిని భూమియందు (యజ్ఞ ప్రదేశమందు), సూర్యుని యందు, ఉదకమందు, 
అగ్నియందు, గురువునందును అర్చింపవలయును. 
శ్లో నమస్తుభ్యం భగవతే-పురుషాయ మహీయసే। 

సర్వభూతనివాసాయ -వాసుదేవాయ సాక్షిణే॥। 29 
ప్రతిపదార్థము : దేవ!=ఓ దేవా! మహీయసే=మహనీయుడవు, పురుషాయ=పరమ 
పురుషుడవు, సర్వభూతనివాసాయ =సర్వప్రాణులకు ఆశ్రయమైనవాడవు, వాసుదేవాయ = 
వాసుదేవుడవు, సాక్షిణే=సర్వసాక్షిస్వరూపుడవు, భగవతే =భగవంతుడవగు, తుభ్యమ్‌ =నీ కొబికు, 
నమః=నమస్సు. 
తాత్పర్యము : ఓ దేవా! మహనీయుడవు, పురుషోత్తముడవు, సర్వప్రాణులకు ఆధారభూతుడవు, 
వాసుదేవుడవు, సాక్షిస్వరూపుడవు, భగవంతుడవగు నీకొణకు నమస్సు. 
శో నమో౭_వ్యక్తాయ సూక్ష్మాయ-ప్రధానపురుషాయ చ। 

చతుర్వింశద్గుణజ్ఞాయ-గుణసజ్ఞ్యాన హేతవే॥ 30 
ప్రతిపదార్థము : అవ్యక్తాయ =వ్యక్తముకానివాడవు, సూక్ష్మాయ =సూక్షుడవు, పరమపురుషాయ= 
పరమ పురుషుడవును, చతుర్వింశద్దుణజ్ఞాయ =ఇరువది నాలుగు గుణముల తత్త్వము 
నెలతింగిన వాడవు, గుణసంఖ్యాన హేతవే=సాంఖ్యమును ప్రవర్తిల్లచేసిన వాదవును అగు, 
(తుభ్యమ్‌ =నీ కొబికు), నమః=నమస్మారము. 
తాత్సర్యము : వ్యక్తముకాని వాడవు, సూక్ష్ముడవు, పరమ పురుషుడవు, చతుర్వింశతి గుణముల 
తత్త్వము నెటింగినవాడవు, సాంఖ్యప్రవర్తకుడవగు నీ కొణకు నమస్సు. 
శో నమో ద్విశీర్నేే త్రిపదే చతుఃశృజ్ఞాయ తన్తవే। 

సప్తహస్తాయ యజ్ఞాయ-త్రయీవిద్యాత్మనే నమః॥ 31 


192 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 
శ్లో  హరేరారాధనం హోమమర్తణం ద్విజతర్పణమ్‌। 
ప్రతిపద్దినమారభ్య యావచ్చుక్షత్రయోదశీమ్‌!। 48 


ప్రతిపదార్థము : హరేః=విష్ణువు యొక్క ఆరాధనమ్‌=పూజను, హోమమ్‌=హోమమును, 
అర్హణమ్‌ =స్తుతిని, ద్విజతర్పణమ్‌ = బ్రాహ్మణ సంతర్పణమును, ప్రతిపత్‌ +దినమ్‌ =శుక్ల 
పాడ్యమిని, ఆరభ్య=మొదలుకొని, యావత్‌+శుక్షత్రయోదశీమ్‌=శుద్ధ త్రయోదశి పర్యన్తము, 
(కుర్యాత్‌=చేయవలయును). 
తాత్పర్యము : విష్ణుపూజ, హోమము, స్తుతి, బ్రాహ్మణసంతర్పణము, ప్రతిదినమాచరించ 
వలెను. ఇట్లు పాడ్యమి మొదలు శుద్ధ త్రయోదశి పర్యన్తము చేయవలెను. 
శ్లో బ్రహ్మచర్యమథః స్వప్నం స్నానం త్రిషవణం చరేత్‌! 

వర్ణయేదసదాలాపం -భోగానుచ్చావచాంస్తథా।। 49 
ప్రతిపదార్థము శ్‌ బ్రహ్మచర్యమ్‌ =బ్రహ్మచర్యమును, అథ =తర్వాత, స్వప్నమ్‌=శయనమును, 
త్రిషవణమ్‌=ప్రతిదినమున మూడు వేళల, స్నానమ్‌=స్నానమును, చరేత్‌=ఆచరించవలెను. 
అసత్‌ +ఆలాపమ్‌=చెడ్డ సంభాషణము, తథా=అట్లే, భోగానుచ్చావచాన్‌=నానా విషయ 
భోగములను, వర్జయేత్‌ =త్యజింపవలయును. 
తాత్పర్యము : బ్రహ్మచర్యమవలంబించి రాత్రులయందు భూశయనమును, ప్రతిదినమున 
మూడు వేళల స్నానము చేయుచుండవలెను. దుష్ట సంభాషణమును, అధికమైన 
భోగానుభావములను వర్జింపవలయును. 
శ్లో అహింస్రః సర్వభూతానాం -వాసుదేవపరాయణః। 

త్రయోదశ్యామథో విష్ణోః-స్నపనం పజ్బుకైర్విభోః॥ 50 
ప్రతిపదార్థము : సర్వభూతానామ్‌=ఎల్ల ప్రాణులకు, అహింస్రః=హింస చేయనివాడు, వాసుదేవ 
పరాయణః=వాసుదేవునియందు భక్తిగలిగినవాడు, అథ=అంతట, త్రయోదశ్యామ్‌=త్రయోదశి 
యందు, విభోః=ప్రభువగు, విష్ణోః=విష్ణువు కొబికు, పంచకైః=(గోక్షీరము, దధి, ఘృతము, 
ఉదకము, తేనె అనునవి) పంచామృతములచే, న్నపనమ్‌ =అఖి షేకము, కుర్యాత్‌ = 
చేయవలయును. 
తాత్పర్యము : వాసుదేవునందు భక్తిగలిగి సర్వప్రాణులకు హింసకుడు గాక త్రయోదశినందు 
విష్ణువును పంచామృతములచే స్నానము చేయవలయును. 
శ్లో  కారయేచ్చాస్త్రదృష్టేన-విధినా విధికోవిదైః। 

పూజాం చ మహతీం -కుర్యాద్విత్తశార్యవివర్ణితః॥। 51 
ప్రతిపదార్థము : శాస్త్రదృష్టేన=శాస్త్రమునందు దెల్పబడిన, విధినా=విధితో, విధికోవిదైః=ఆ 
శాస్త్రవిధి తెలిసిన పండితులతో, విత్తశార్య వివర్ణితః=ధనలోపము చేయుటను వర్ణించినవాడై, 
మహతీమ్‌ పూజామ్‌ చ=దొడ్డ పూజను, కుర్యాత్‌=చేయవలెను. 
తాత్పర్యము : శాస్త్రమునందుంజెప్పబడిన విధి ప్రకారము, శాస్త్రవిధి తెలిసిన పండితులతో 
గూడి ధనముండియు లోపము చేయక చాలా గొప్పగ విష్ణువునుంబూజించుము. 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 189 


ప్రతిపదార్థము | వరేణ్య! =వరేణ్యా!, వరదర్నభ! =వరద శ్రేష్టా!, త్వమ్‌=నీవు, పుంసామ్‌= 
జీవులకు, సర్వవరదః=కోరిన కోర్కెలనీదేర్చువాడవు, అతః=అందువలన, ధీరాః=బుద్ధి 
మంతులు, వివేకులు, బ్రేయసే =శ్రేయస్సుకొణకు, త్రే=నీ యొక్క పాదరేణుమ్‌=పాద 
రేణువును, ఉపాసతే=పూజింతురు. 
తాత్సర్యము : వరేణ్యా, వరదశ్రేష్టా! నీవు జీవులందటబికు వాంఛిత ఫలములనిచ్చువాడవు, 
అందువలన వివేకులు శ్రేయస్సు కొజకై నీ పాదరేణువులనుపాసింతురు. 
శ్లో అన్వవర్తన్త యం దేవాః-శ్రీశ్చ యత్సాదపద్మయోః। 

స్పృహయన్త ఇవామోదం-భగవాన్‌ మే ప్రసీదతామ్‌॥ 37 
ప్రతిపదార్థము : దేవాః=దేవతలు, శ్రీః చ=లక్ష్మీదేవియు, యత్‌+పాదపద్మయోః=ఎవ్యని 
యడుగుందామరల, ఆమోదమ్‌=తావిని, స్పృహయన్త ఇవ=కోరుచున్నవారు వలె, యమ్‌= 
ఎవనిని, అన్వవర్తన్త =అనువర్తించుదురో, భగవాన్‌ =ఆ విష్ణు భగవానుడు, మే=నాకు, 
ప్రసీదతామ్‌ =అనుగ్రహము గలవాడంగుగాక. 
తాత్పర్యము : దేవతలు సిరియు నెవ్వని పాదకమలముల పరిమళమును వాంఛించువాని 
వలె నెవ్వని ననువర్తించుచున్నారో ఆ భగవానుడు విష్ణువు నాకు ప్రసన్నుడగు గాక. 
శ్లో॥। ఏరైర్మదైర్హ ఫషీకేశమావాహనపురస్కృతమ్‌। 

అర్బ్చ చృద్ధయా యుక్తః పాద్యోపస్పర్భనాదిభిః॥। 838 
ప్రతిపదార్థము : ఏతైః+మనైః=ఈ మంత్రములచే, హృషీకేశమ్‌=విష్ణువును, ఆవాహన 
పురసృతమ్‌ =ఆవాహనము గావించుట వలన, పాద్య+ఉపస్పర్శన +ఆదిభిః=పాద్యము, 
ఆచమనము లోనగువానిచే, డ్రద్ధయా=శ్రద్ధతో, యుక్తః =కూడినవాడై, అర్బయేత్‌=పూజింప 
వలెను. 
తాత్పర్యము : ఈ మంత్రములచే విష్ణువును ఆవాహనము గావించుట వలన పాద్యము 
ఆచమనము లోనగునుపచారములచే (శ్రద్ధతోంగూడినవాడై పూజించవలెను. 
శో అర్బ్చయిత్వా గన్భమాల్ర్యైః పయసా స్నాపయేద్విభుమ్‌। 

వస్రోపవీతాభరణ-పాద్యోపస్పర్శనై స్తతః॥ 39 
ప్రతిపదార్థము : విభుమ్‌=(ప్రభువును, గంధమాల్యైః =చందనముచే, పూవుదండలచే, 
అర్చయిత్వా=పూజించి, పయసా=పాలతో, స్నాపయేత్‌ =అభిషేకించవలెను. తతః=తర్వాత, 
వస్త్ర+ఉప వీత +ఆభరణ +పాద్య+ఉప స్పర్శనైః=వస్త్రము, యజ్ఞోపవీతము, భూషణము, 
పాద్యము, ఆచమనము లోనగువానిచే పూజింపవలెను. 
తాత్పర్యము : తొల్త విష్ణువును పాలతోనభిషేకము చేసి తర్వాత వస్త్రము, జందెము, నగలు, 
గంధము, పుష్పమాలలు సమర్పించి పూజింపవలెను. 
శ్లో గన్ఫపుష్పాది భిశ్చార్చే -ద్వ్వాద శాక్షరవిద్యయా। 

శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి॥ 40 
ప్రతిపదార్థము : సతి!=ఓ సతీ అదితీ!, ద్వాదశాక్షరవిద్యయా =ద్వాదశాక్షరమంత్రముచే, 


(ఓమ్‌ నమో భగవతే వాసుదేవాయా), గన్భపుష్పాదిభిః=గంధము, పువ్వులచే, అర్చేత్‌= 
పూజింపవలెను. పయసి=పాలయందు, శృతమ్‌=పక్వమైన, శాల్యన్నమ్‌ =వరియన్నమును, 
విభవే=విష్ణువు కొజికు, నైవేద్యమ్‌=నైవేద్యమును... 
తాత్సర్యము : ఓ అదితీ! ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వాదశాక్షరమం[త్రముచే 
విష్ణువును గంధపుష్పములచేంబూజించవలెను. తర్వాత ఆ విష్ణువుకొబికు పాయసాన్నమును 
పాలతోనుడికించిన వరియన్నమును నైవేద్యము పెట్టవలెను. 
శ్లో ససర్పిస్సగుడం దత్తా-జుహుయాన్మూలవిద్యయా!। 

నివేదితం తద్భక్తాయ-దద్యాద్భుజ్లీత వా స్వయమ్‌॥ 41 
ప్రతిపదార్థము : సనర్చిః=నేతితో గూడినదియు, సగుడమ్‌=బెల్లంతో గూడినదియు 
నైవేద్యమును, మూలవిద్యయా=ద్వాదశాక్షరమంత్రముతో, జుహుయాత్‌=ఆ పాలయన్నమును 
అగ్నియందు హోమము చేయవలయును. తత్‌ నివేదితమ్‌=భగవంతునికి నివేదనమయిన 
యన్నమును, భక్తాయ =భక్తునికి, దద్యాత్‌ =పెట్టవలెను. స్వయమ్‌=తాను, భుంజీత వా= 
భుజించవలెను. 
తాత్పర్యము : నేయితో, బెల్లముతో గూడిన శాల్యన్నమును ద్వాదశాక్షరమంత్రముతో హోమము 
చేయవలయును. ఆ భగవంతునికి నివేదనమయిన ఆ శాల్యాన్నమును భక్తునికి పెట్టి తాను 
భుజింపవలెను. 


శ్లో దత్వాచమనమర్చిత్వా తామ్బూలం చ నివేదయేత్‌। 

జపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్‌॥ 42 
ప్రతిపదార్థము : ఆచమనమ్‌=ఆచమనమును, దత్వా=ఒనగి, అర్చిత్వా=పూజించి, 
తామ్బ్ఫూలమ్‌=తాంబూలమును, నివేదయేత్‌=నివేదించవలయును. ప్రభుమ్‌=ప్రభువును, 
స్తుతిభి=స్తుతులచే, స్తువీత=స్తుతింపవలెను. అష్టోత్తరశతమ్‌=నూటయెనిమిది మారులు, “ఓం 
నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును, జపేత్‌=జపింపవలయును. 
తాత్పర్యము : ఆచమనమును ఒసగి పూజించి తాంబూలమును నివేదించవలయును. 
ప్రభువును స్తుతులచే స్తుతించవలెను. నూటయెనిమిది మార్లు “ఓం నమో భగవతే 
వాసుదేవాయ” అను మంత్రమును జపించవలయును. 
శ్లో కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దణ్ఞవన్ముదా। 

ధృత్వా శిరసి తచ్చేషం దేవముద్వాసయేత్తతః॥ 43 
ప్రతిపదార్థము : ప్రదక్షిణమ్‌=ప్రదక్షిణమును, కృత్వా=చేసి, ముదా=సంతోషముగ, భూమౌ= 
భూమియందు, దణ్బవత్‌=దండమువలా, ప్రణమేత్‌=నమస్మారము చేయవలయును. 
తత్‌శేషమ్‌ =ఆ నిర్మాల్యమును, శిరసి =శిరమునందు, ధృత్వా=ధరించి, తతః=పిమ్మట, 
దేవమ్‌=ఆ దేవుని, ఉద్వాసయేత్‌=ఉద్వాసము చేయవలయును. 
తాత్సర్యము : దేవునకు ప్రదక్షిణము చేసి దండప్రణామమాచరించి పూజాశేషమును శిరమున 
ధరించి అంత దేవునుద్వాసనము చేయవలయును. (పూజ పూర్తిచేయుటయే ఉద్వాసనము) 





అష్టమస్యృన్ధః = పషోదళో 9 ధ్యాయః 191 
శ్లో ద్వ్యవరాన్‌ భోజయేద్విప్రాన్‌ పాయసేన యథోచితమ్‌। 
భుజ్జీత తైరనుజ్ఞాతశ్ళేషం సేష్టః సభాజితైః॥। 44 


ప్రతిపదార్థము : ద్వి+అరాన్‌=ఇరువురు, విప్రాన్‌= బ్రాహ్మణులను గూర్చి, పాయసేన=ఆ 
పాయసాన్నముతో, యథోచితమ్‌ =తగిన సత్మారముతో, భోజయేత్‌=భుజింపచేయవలయును. 
తైః సభాజితైః=ఆ బ్రాహ్మణులచే, అనుజ్ఞాతః=అనుమతింపంబడిన, స+ఇష్టః= తన 
బంధువులతోంగూడి, భుంజీత =భుబింపవలయును. 
తాత్పర్యము : ఇరువురు బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనము పెట్టి సత్మారము 
చేయవలయును. పిమ్మట వారి అనుమతిని తీసికొని తన బంధుమిత్రులతో గూడి 
భుజింపవలెను. 
శో బ్రహ్మచార్యథ తద్రాత్రాం-శ్వో భూతే ప్రథమే9_హని॥ 

స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః॥। 45 
ప్రతిపదార్థము : ప్రథమే+అహని=ఆ మొదటి దినమునందు, తత్‌+రాత్రామ్‌=ఆ రాత్రి 
యందు, బ్రహ్మచారీ =బ్రహ్మచారియై యుండి, అథ =తర్వాత, శ్వః+భూతే= ఉదయ కాలము 
రాగానే, స్నాతః=స్నానము చేసి, శుచిః=పరిశుద్ద్భుడై, యథా+ఉక్తేన =మున్ను చెప్పిన 
విధానమున, సుసమాహితః=చిత్తసమాధానము గలవాడై, 
తాత్పర్యము : ఆ మొదటి దినమునందు ఆ రాత్రియందు బ్రహ్మచర్యమున గడపి వేకువలేచి, 
స్నానము చేసి, పరిశుద్దుడై పూర్వము చెప్పబడిన ప్రకారము చిత్త సమాధానముగలవాడై 
శ్లో పయసా స్నాపయిత్వార్చేద్యావద్వత సమాపనమ్‌। 

పయోభక్షవ్రతమిదం చరే ద్విష్ట్వర్చనావృతః॥। 46 
ప్రతిపదార్థము: పయసా=పాలతో, స్నాపయిత్వా=హరినభిషేకించి, యావత్‌+ వ్రతసమాపనమ్‌ 
=వ్రతము సమాప్తియగు పర్యన్తము (12 దినములు), అర్చేత్‌=పూజింపవలె. విష్ణు+అర్చన + 
ఆవృతః=విష్ణువును బూజించుటయందు ఆదరము గలవాడై, ఇదమ్‌=ఈ, పయోభక్షవ్రతమ్‌ = 
పయోభక్షవ్రతమును, చరేత్‌ =ఆచరింపవలయును. 
తాత్పర్యము : పాలతో హరినభిషేకించి వ్రతము సమాప్తియగు పర్యంతము పూజింప 
వలెను. విష్ణుపూజనమునందు ఆదరముగలవాడై ఈ పయోభక్ష వ్రతమును ఆచరింపవలెను. 
శ్లో పూర్వవజ్ఞాహుయాదగ్నిం -బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్‌। 

ఏవం త్వహరహః కుర్యా-ద్ద్వాదశాహం పయోవ్రతమ్‌॥ 47 
ప్రతిపదార్థము : పూర్వవత్‌=పూర్వము వలె, అగ్నిమ్‌ =అగ్నిని, జుహుయాత్‌=హోమము 
చేయవలెను, (బ్రాహ్మణాన్‌ +చ +అపి =బ్రాహ్మణులను సైతము, భోజయేత్‌ =భుజింపజేయ 
వలయును. ఏవమ్‌=ఈ ప్రకారము, అహః అహః=(ప్రతిదినము, ద్వాదశాహమ్‌=12 
దినములు, పయోవ్రతమ్‌ =పయోవ్రతమును చేయవలయును. 
తాత్పర్యము : పూర్వమువలె అగ్నిహోమముగావించవలయును. బ్రాహ్మణులకు భోజనము 
పెట్టించ వలయును. ఇట్లు దివసముగావించుచు 12 దివసములు పయోవ్రతము 
చేయవలయును. 


సప్తదశో౭_ధ్యాయః 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 
శః ఇత్యుక్తా సాదితీ రాజన్‌! -స్వభర్రా కశ్యపేన వైః 

అన్వతిష్టద్వతమిదం -ద్వాదశాహమత ్థితా॥। 1 

ఈ అధ్యాయమందు అదితి పయోవ్రతమాచరించినందుకు హరి ప్రీతుడై ఆమె 
వాంఛనెరవేర్చుటకై ఆమెకుంగుమారుడై జన్మించుట -వర్ణింపబడును. 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, సా=ఆ, అదితిః=అదితి, స్వభర్రా=తన భర్తయగు, 
కశ్యపేన=కశ్యపునిచే, ఇతి=ఇట్లు, ఉక్తా=చెప్పగా, అతగ్టితా=స్ట్థిరచిత్తయె, ఇదమ్‌ వ్రతమ్‌=ఈ 
పయోవ్రతమును, ద్వాదశాహమ్‌=12 దినములు, అన్వతిష్టత్‌=అనుష్టించెను. 
తాత్పర్యము : ఆ అదితి తన భర్త కశ్యపుడు ఇట్లు చెప్పగావిని, స్థిరచిత్తమయై ఈ పయోవ్రతమును 
12 దినములు అనుస్టించెను. 
శ్లో చిన్రయన్వేకయా బుద్ధ్యా మహాపురుషమోశ్వరమ్‌। 

ప్రగృహ్యేన్దియదుష్టాశ్వాన్‌-మనసా బుద్ధిసారధథిః॥ 2 
ప్రతిపదార్థము : మహాపురుషమ్‌ =విరాట్పురుషుడైన, ఈశ్వరమ్‌ =పరమేశ్వరుని, ఏకయా= 
ఏకాగ్రమైన, బుద్దా=చిత్తముతో, చిన్తయన్తీ=ధ్యానము జేయుచున్నదై, ఇంద్రియదుష్టాశ్వాన్‌ = 
ఇంద్రియములను పోకిరిగుజ్ఞములను, మనసా=మనస్సుచే, ప్రగృవ్యా=నిగ్రహించి, 
బుద్ధిసారథిః=బుద్ధియే సారథిగ గలదాయెను. 
తాత్పర్యము : విరాట్స్వరూపుదైన పరమేశ్వరుని ఏకాగ్రబుద్ధితో ధ్యానించుచున్నదై, 
ఇంద్రియములను దుష్టాశ్వములను మనస్సుచే నిగ్రహించి బుద్ధియే సారథిగ గలదాయెను. 
శ్లో మనశ్చెకాగ్రయా బుద్ధ్యా-భగవత్యభఖీలాత్మని। 

వాసుదేవే సమాధాయ-చచార హ పయోవ్రతమ్‌॥ 8 
ప్రతిపదార్థము శ ఏకాగ్రయా=లక్ష్యమునందే నెలకొన్న, బుద్ద్యా=బుద్ధితో, మనః=మనస్సు, 
అఖిలాత్మని=సర్వాత్మకుడైన, వాసుదేవే =వాసుదేవునందు, సమాధాయ=జఉంచి, భగవతీ= 
పూజ్యురాలు అదితి, పయోవ్రతమ్‌ =పయోవ్రతమును, చచార=ఆచరించెను. 
తాత్పర్యము : బుద్ధిని స్థిరముచేసి మనస్సు సర్వాత్మకుడైన భగవంతుడైన వాసుదేవునందుంచి 
అదితి పయోవ్రతమును ఆచరించెను. 
శ్లో తస్యాః ప్రాదురభూత్తాత భగవానాదిపూరుషః। 

పీతవాసాశ్చతుర్చాహుః-శజ్ఞచ క్రగదాధరః॥। 4 
ప్రతిపదార్థము : తాత!=ఓ నాయనా!, భగవాన్‌=భగవంతుడు, ఆదిపురుషు=ఆది పురుషుడు, 
పీతవాసాః=పసుపు పుట్టముగలవాడు, చతుర్చాహుః=నాలుగు బాహువులు గలవాడు, 
శంఖచక్రగధాధరః=శంఖము, చక్రము, గదను ధరించినవాడు, తస్యాః=ఆమెకు, ప్రాదురభూత్‌ 
=ప్రత్యక్షమయ్యెను. 


అష్టమస్యన్ధః - షోదళో9_ ధ్యాయః 193 


శ్లో చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే! 

సూక్తేన తేన పురుషం యజేత సుసమాహితః॥। ర్‌2 
ప్రతిపదార్థము : సుసమాహితః=నియమితపరుడై, పయసి=పాలయందు, చరుమ్‌=అన్నము, 
నిరూప్య=ఉడికించి, శిపివిష్టాయ =శిపివిష్టుడగు విష్ణువు కొజికు, తేన సూక్తేన=ఆ పురుష 
సూక్తముతో, పురుషమ్‌ =విష్ణువును, యజేత=యజించవలయును. 
తాత్సర్యము : నియమపరుడై శిపివిష్టుడగు విష్ణువు కొజకు పాలయందు నుడికించి నన్నమును, 
పురుషసూక్తముతో అగ్నియందు విష్ణువు గూర్చి హోమము చేయవలెను. 
శో నైవేద్యం చాదిగుణవద్దద్యాత్పురుషతుష్టయే। 

ఆచార్యం జ్ఞానసమృ్పన్నం వస్తాభరణధేనుఖిః (తోషయత్‌)॥ ర్‌ి 
ప్రతిపదార్థము : పురుషతుష్టయే=ఆ పురుషోత్తముని సంతృప్తి కొణకు, అధిగుణవత్‌=మిక్కిలి 
మేలైన, షడ్రసోపేతమైన, నైవేద్యమ్‌ =నైవేద్యమును, దద్యాత్‌=ఒసగవలెను. జ్ఞానసంపన్నమ్‌ = 
జ్ఞానయుతుడై, ఆచార్యమ్‌ =గురువును, వస్త్ర+ఆభరణధేనుభిః=వస్త్రముల చేతను, ఆభరణముల 
చేతను, గోవులులోనగువానిచేత, తోషయేత్‌ =సంతోషపరుపవలెను. 
తాత్పర్యము : ఆ పురుషోత్తమునికిందృప్పిగలుగునట్లు మేలైన షడ్రసోపేతమైన నైవేద్యము 
పెట్టి జ్ఞానసంపదగల గురువును వస్త్రము చేతను, ఆభరణముల చేతను, గోవుల చేతను 
సంతోషపెట్టవలెను. 
శ్లో తోషయేదృత్విజన్చెవ -తద్విద్ధ్యారాధనం హరేః। 

భోజయేత్తాన్‌ గుణవతా-సదన్నేన శుచిస్మితే! ర్‌& 
ప్రతిపదార్థము g శుచిస్మితే! =శుచిస్మితా, తెల్లని చిరునగవుగలదానా!, బుత్విజః+చ+ఏవ= 
బుత్విక్కులను గూడనట్లే, గుణవతా=గుణవంతమైన, సత్‌+అన్నేన=రుచ్యమైన మేలి 
యన్నముచే, భోజయేత్‌=భుజింపజేయవలెను. తత్‌+హి=అదియే, హరేః=విష్ణువునకు, 
ఆరాధనమ్‌ =పూజ కదా! 
తాత్పర్యము : ఓ అదితీ! బుత్విజులను గూడనట్లే రుచ్యమైన మేలియన్నముచే భుజింపం 
జేయవలయును. ఇదియే హరి సమారాధానమగుచున్నది. 
శ్లో;  అన్యాంశ్చ బ్రాహ్మణాజ్భక్యాయే చ తత్ర సమాగతాః 

దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్వశ్చ యథార్హత్రః॥ ర్‌ర్‌ 
ప్రతిపదార్థము : యేచ=ఎవరు, తత్ర=అచ్చోటకు, సమాగతాః=వచ్చువారు ఐన, అన్యాన్‌= 
ఇతరులైన, యుక్తాన్‌=యోగ్యులైన, (బ్రాహ్మణాన్‌= బ్రాహ్మణులను, భోజయేత్‌=భుజింపజేయ 
వలయును. గురవే=గురువునకు (కొబికు), బుత్విగ్భ్యః+చ =బుత్విక్కులకు (కొజకు), 
యథార్దతః=వారి యోగ్యతను బట్టి, దక్షిణామ్‌ =దక్షిణలను, దద్యాత్‌=ఈయవలెను. 
తాత్పర్యము : అచ్చోటకు వచ్చునితరులైన మాన్యులైన బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనము 
బెట్టి, గురువునకు, బుత్విక్కులకు వారి యోగ్యతను బట్టి దక్షిణలను ఈయవలెను. 


194 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో॥  అన్నాద్యేనాశ్వపాకేభ్యః-ప్రీణయేత్సముపాగతాన్‌। 

భుక్తవత్సు చ సర్వేషు -దీనాన్థకృపణాదిషు॥। 56 
ప్రతిపదార్థము : సముపాగతాన్‌=అచటికేతెంచినవారు, అన్నాద్యేన ఆశ్వపాకేభ్యః=చండాలాది 
సర్వవర్గములవారి కొణకు, ప్రీణయేత్‌ =అన్నాదికములతో తృప్రిపబిచవలెను. సర్వేషు=ఎల్ల, 
దీనాన్ధకృపణాదిషు=దీనులు, అంధులు, అల్బులు, భుక్తవత్సు =అన్నము భుజించినవారుకాగా.. 
తాత్పర్యము : అచ్చోటకి వచ్చిన చండాలాది సర్వవర్గములవారికి అన్నమొసగి భుజింపచేయ 
వలెను. దిక్కులేనివారు, (గ్రుడ్డివారు, దరిద్రులు లోనగువారందలికి అన్నమిడి వారందటు 
తృప్తిచెందిన (తర్వాత) 
శ్లో విష్ణోస్తత్రీణనం విద్వాన్‌-భుజ్జీత సహ బన్ఫుభిః। 

నృత్యవాదిత్రగీతైశ్చ-స్తుతిఖిః స్వస్తివాచకైః॥। ర్‌7 
ప్రతిపదార్థము : విద్వాన్‌=విద్వాంసుడు, సః=ఆ వ్రతముచేయు పురుషుడు, బంధుఖిః 
సహ =బంధువులతోగూడి, నృత్యవాదిత్రగీతైః:+చ =ఆట, వాయిద్యము, పాటలోనగువానిచేత, 
స్తుతిభిః=స్తోత్రములచేత, స్వస్తివాచకైః=మంగళపాఠముల చేత, విష్టోః=విష్ణువుకు, 
తత్‌+ప్రీణనమ్‌ =వానికి సంతోషమునుగావించి, బందుభిఃసహ=బంధువులతోగూడి, భుంజీత 
=భుజింపవలయును. 
తాత్పర్యము : నృత్యము, వాద్యము, గానములోనగువానిచేతను, సోత్రములచేతను, 
మంగళపాఠములచేతను విష్ణువునకు ప్రీతిగావించు ఆ విద్వాంసుడు బంధువులతో గూడి 
భుజించవలయును. 
శ్లో కారయేత్తత్మథాభిశ్చ-పూజాం భగవతో9_న్వహమ్‌। 

ఏతత్పయోవ్రతం నామ-పురుషారాధనం పరమ్‌॥ ర్‌రి 
ప్రతిపదార్థము : భగవతః=భగవంతునికి, తత్‌ +కథాభిః +చ =ఆ విష్ణుకథలచే, పూజామ్‌ = 
పూజను, కారయేత్‌ =చేయవలయును, ఏతత్‌=ఇది, పయోవ్రతమ్‌ నామ=పయోవ్రతమని, 
పురుష+ఆరాధనమ్‌ =పురుషోత్తముని ఆరాధించవలెను, పరమ్‌ =శ్రేష్టమైనదిగా నున్నది. 
తాత్పర్యము : భగవంతుని ఆ విష్ణువు కథలచేతను బూజింపవలెను. ఇది పురుషోత్తముని 
యుత్తమారాధనమైన పయోవ్రతమని ప్రసిద్ధికక్కియున్నది. 
శ్లో పితామహేనాభిహితం మయా తే సముదాహృతమ్‌। 

త్వం చానేన మహాభాగే సమ్యగర్బయ కేశవమ్‌॥ 5్‌9 
ప్రతిపదార్థము | పితామహేన=బ్రహ్మచే, అభిహితమ్‌ =చెప్పబడినది, తే=నీకు, మయా= 
నాచే, సముదాహృతమ్‌ =చెప్పబడినది. త్వమ్‌ చ=నీవును, అనేన=ఈ పయోవ్రతముచే, 
కేశవమ్‌ =విష్ణువును, సమ్యక్‌ =చక్కగ, అరయ =పూజింపుము. 
తాత్పర్యము : ఓ పూజ్యులారా! బ్రహ్మచెప్పిన ఈ వ్రతమును, నీకు నేను చెప్పినాను. నీవీ 
వ్రతమును గ్రహించింజక్కగాంబూజింపుము. 


అష్టమస్యున్ధః = పషోదళో 9 ధ్యాయః 195 
శో ఆత్మనా శుద్ధభావేన -నియతాత్మా భజావ్యయమ్‌। 
అయం వై సర్వయజ్ఞాఖ్యః-సర్వవ్రతమితి స్మృతమ్‌॥ 60 


ప్రతిపదార్థము :శుద్ధభావేన =నిర్మలాశయముగల, ఆత్మనా=బుద్ధితో, నియతాత్మా=నియమించ 
బడిన దేహేంద్రియమనస్సులు గలదానివై, అవ్యయమ్‌ =అవ్యయుదైన విష్ణువును, భజ= 
సేవింపుము. అయం వై=ఇది, సర్వయజ్ఞాఖ్యః=సర్వయజ్ఞమను పేరుగల, సర్వవ్రతమ్‌ ఇతి= 
సర్వవ్రతమని, స్మృతమ్‌=చెప్పబడినది. 

తాత్పర్యము : నిర్మలభావముగల బుద్ధితో నియమితచిత్తవై అవ్యయుడైన విష్ణువును 
సేవింపుము. ఇది సర్వయజ్ఞమను పేరుగలది. సర్వవ్రతమని చెప్పబడినది. 

శ్లో తపస్సారమిదం భద్రే-దానం చేశ్వరతర్పణమ్‌। 

త ఏవ నియమాః సాక్షా-త్త ఏవ చ క్రతూత్తమాః॥ 61 
ప్రతిపదార్థము : భద్రే=ఓ మంగళశీలా!, ఈశ్వరతర్పణమ్‌=పరమేశ్వరునికి తృప్తిని 
గావించునవి, దానమ్‌=దానము, తే+ఏవ=ఈశ్వర ప్రీతికరములైనవే, సాక్షాత్‌=ప్రత్యక్షముగా, 
నియమాః=నియమములు, తే+ఏవ=అవియే, క్రతూత్తమాః=క్రతువులందు శ్రేష్టమైనవి. 
తాత్పర్యము : ఓ మంగళశీలా! పరమేశ్వరునికి తృప్పిగావించునవి దానాదికములు. ఈ 
పయోవ్రతము అన్ని వ్రతములసారమై యున్నది. ఈశ్వర ప్రీతికరములైన పద్ధతులేవి గలవో 
అవియే నియమములు. అవియే క్రతువులందు శ్రేస్టములని తెలియుము. 
శో తస్మాదేతత్‌ వ్రతం భద్రే-ప్రయతా శ్రద్ధయాయజ। 

భగవాన్‌ పరితుష్టస్తే-వరమాశు విధాస్యతి॥ 62 
ప్రతిపదార్థము : తస్మాత్‌=అతి శ్రేష్టమైనదగుట వలన, ఏతత్‌+వ్రతమ్‌=ఈ వ్రతము, ప్రయతా 
=నియమవంతురాలవై, (శ్రద్ధయా =శ్రద్ధతో, యజ=కావింపుము. భగవాన్‌= భగవంతుడు, 
పరితుష్టః=సంతుష్టుడై, తే=నీకు, వరమ్‌ =వరమును, ఆశు =శీవ్రుముగా, విధాస్యతి= 
ఈయగలడు. 
తాత్పర్యము : ఈ [వ్రతము శ్రేష్టమైనది కావున ఈ వ్రతమును నీవు నియమవంతురాలవై 
శ్రద్ధతోంజేయుము. భగవంతుడు సంతుష్టుడై నీకు వరమును శీఘ్రముగా ఈయగలడు. 
ఇతి శ్రీమద్భాగవతే మవోపురాణో అష్టమన్నన్లే పయోధ్రతకథనం నామ షోడళో- ధ్యాయః 

ఇది శ్రీమద్భాగవతమహాపురాణమున అష్టమన్యన్ధమున షోడశాధ్యాయము. 


శ్లో ఆత్మజాన్‌ సుసమృద్దాంస్తం ప్రత్యాహృతయశఃశ్రియః। 

నాకపృష్టమధిష్టాయ -క్రీడతో ద్రష్టుమిచ్చసి॥॥ 15 
ప్రతిపదార్థము : ప్రత్యాహృతయశఃశియః =పోగొట్టుకున్న యశశ్రీలను పొందిన, ఆత్మజాన్‌=నీ 
పుత్రులు, సుసమృద్దాన్‌=సుసమృద్దులై, నాకపృష్టమ్‌ =స్వర్గలోకమును, అధిష్టాయ =అధిష్టించి, 
క్రీడతః=విహరించుటను, ద్రష్టమ్‌ ఇచ్చసి=చూడదలంచుచున్నావు. 
తాత్సర్యము : పోగొట్టుకొన్న యశశ్రీలను పొందిన నీ పుత్రులు సుసమృద్దులై స్వర్ణలోకమును 
అధిష్టించి విహరించుటను చూడదలంచుచున్నావు. 
శ్లో॥ ప్రాయోం ధునా తే౭_సురయూథనాథా అపారణీయా ఇతి దేవి! మే మతిః 

యత్తే౭_ నుకూలేశ్వరవిప్రగుష్తా న విక్రమస్తత్ర సుఖం దదాతి॥ 16 
ప్రతిపదార్థము : దేవి!=ఓ అదితిదేవీ!, ప్రాయః=తబిచుగా, అధునా=ఇప్పుడు, తే=నీకు, 
అసురయూథనాథాః=అసుర (ప్రభువులు, సేనాపతులు, తే=వారు, యత్‌=ఎందువలన, 
అనుకూల+ ఈశ్వర విప్రగుప్తాః=ఈశ్వరుడనుకూలముగానున్న విప్రలచే రక్షింపబడినవారో, 
అందువలన, తే=వారు, అపారణీయాః=జయించుటకు సాధ్యముగానివారు, ఇతి మే మతిః 
=అని నాయభిప్రాయము. తత్ర=వారియందు, విక్రమః=పరాక్రమము, సుఖమ్‌=సుఖమును, 
న దదాతి=ఈయదు. 
తాత్పర్యము : ఇప్పుడు అసురప్రభువులు జయింపసాధ్యముగానివారని నా యభిప్రాయము. 
ఏలయన వారికి కాలమనుకూలించి యున్నది. శుక్రుడులోనగు (బ్రాహ్మణులచే వారు 
రక్షితులైయున్నారు. వారిపై పరాక్రమము చూపుట సుఖమును ఈయదు. 
శ్లో అథాప్యుపాయో మమ దేవి చిన్వః సన్తోషితస్య వ్రతచర్యయా తే। 

మమార్చనం నార్హతి గన్తుమన్యథా-[శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్‌॥। 17 
ప్రతిపదార్థము : అథ+అపి=అట్లు అసురులజేయులైనను, తే=నీయొక్క వ్రతచర్యయా= 
వ్రతానుష్థానముచే, సన్లోషితన్య=నంతోషమును పొందిన, మమ=నాకు, ఉపాయ= 
ఉపాయము, చిన్యః=ఆలోచింపందగినది. మమ+అర్చనమ్‌=నా యారాధనము, న 
గన్తుమ్‌ +అన్యథా అర్హతి =వేబువిధముగపోదు, (శద్ధా+అనురూపమ్‌=[శ్రద్ధకు అనుకూలముగా, 
ఫల హేతుకత్వాత్‌=ఫలమునొసగు కారణమైనదగును. 
తాత్పర్యము : దేవీ! అట్లు అసురులజేయులైనను, నీ వ్రతానుష్థానముచే సంతుష్టుడనైన 
నేను నీకై ఉపాయము యాలోచింపవలెను. ఏలయన (శ్రద్ధకు తగిన ఫలమునొసగు కారణమైన 
నాయారాధన యొప్పుడును వృథా కానేరదు. 
శః త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోట్రతేనానుగుణం సమీడితః। 

స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్‌ గోప్తాస్మి మారీచతపస్యధిష్టితః॥ 18 
ప్రతిపదార్థము : అపత్యగుప్తయే=సంతాన రక్షణము కొకు, త్వయా=నీ, పయోవ్రతేన= 
పయోవ్రతముచే, అహమ్‌ =నేను, అనుగుణమ్‌ =తగినట్లుగా, అర్చితః=పూజింపబడితిని, 
సమీడితః =స్తుతింపబడినాను. మారీచతపసి =కశ్యపుని యొక్క తపస్సునందు, అధిష్టితః=ఉండి, 


అష్టమస్సృన్ధః - నప్తదళో౨. ధ్వాయః 197 


తాత్పర్యము : వత్సా! పరీక్షిత్తూ! భగవంతుడు, ఆదిపురుషుడు, చతుర్భుజుడు, పీతాంబరుడు, 
శంఖచక్రగదాధారి అదితికి సాక్షాత్మరించెను. 
శ్లో॥ తం నేత్రగోచరం వీక్ష్య-సహసోత్థాయ సాదరమ్‌! 

ననామ భువి కాయేన-దణ్ఞవ(త్రీతివిహ్వలా॥ ర్‌ 
ప్రతిపదార్థము : నేత్రగోచరమ్‌=కంటికి గోచరించిన, తమ్‌=ఆ విష్ణువును, వీక్ష్య=చూచి, 
సహసా=వెంటనే, సాదరమ్‌=ఆదరమున, ఉత్ధాయ =లేచి, (ప్రీతివిహ్వలా=సంతోషమున 
మైమజచినదైన అదితి, భువి=భూమియందు, కాయేన=శరీరముతో, దణ్జవత్‌=దండమువలె, 
ననామ=మొక్కెను. 
తాత్సర్యము : కంటికి గోచరించిన ఆ విష్ణువును చూచి వెంటనే సాదరమున లేచి సంతోషమున 
మైమజచినదై నేలపై దండమువలె సాగిలబడి మొక్కెను. 


శ్లో॥ సోత్ధాయ బద్దాజ్బలిరీడితుం స్థితా నోత్సేహ అఆనన్దజలాకులేక్షణా। 

బభూవ తూష్టీం పులకాకులాకృతిస్తద్ధర్శనాత్యుత్సవగాత్రవేపథుః॥। 6 
ప్రతిపదార్థము : సా=_ప్రేమాతిశయముగలదైన అదితి, ఉత్గాయ=లేచి, బద్ధ+అంజలిః 
=చేతులు దోయిలించినదై, స్థితా=నిలువబడి, ఈడితుమ్‌=స్తుతించుటకు, న+ఉత్సేహే= 
సమర్భురాలు కాకపోయెను, ఆనందజల +ఆకుల +ఈక్షణా =ఆనందబాష్పములచే నిండిన 
నేత్రములు గలదె, తూష్టీమ్‌ బభూవ=మిన్నకుండి పోయెను. పులక +ఆకుల +ఆకృతిః 
=గగుర్పాటు వ్యాపించిన దేహముగలదియు, తత్‌+దర్శనాత్‌ =ఆ భగవద్దర్శనము వలన, 
అతి +ఉత్సవగాత్రవేపథుః=అధికముగా గలిగిన సంతోషము చేత శరీరము కంపింపసాగెను. 
తాత్పర్యము : అదితి లేచి చేతులు దోయిలించి నిల్చి భగవంతుని స్తుతింప సమర్గురాలు 
కాకపోయెను. మతి, ఆనందబాష్పములచే నేత్రములు దొలుకాడె, దేహమంతయు గగుర్పాటు 
చెందె, భగవంతుని దర్శనమున జనించిన సంతోషమున మేనువడకుచుండ మిన్నకుండి 
పోయెను. 
శో ప్రీత్యా శనైర్గద్గదయా గిరా హరిం తుష్టావ సా దేవ్యదితిః కురూద్వహ! 

ఉద్వీక్షతీ సా పిబతీవ చక్షుషా-రమాపతిం యజ్ఞపతిం జగత్సతిమ్‌॥ 7 
ప్రతిపదార్థము : కురూద్వహ=ఓ కురువంశోత్తమా!, సా=ఆ, అదితిః దేవీ=అదితి దేవి!, 
ప్రీత్యా=సంతోషముతో, శనైః=మెల్లగా, గద్దదయా=గద్దద స్వరముగల, గిరా=వాక్కుచే, హరిమ్‌ 
=విష్ణువును, తుష్టావ=స్తుతించెను. సా=ఆ దేవి, రమాపతిమ్‌=లక్ష్మీవల్లభుని, యజ్ఞపతిమ్‌= 
యజ్ఞఫలదాతను, జగత్పతిమ్‌ =లోకప్రభువునగు విష్ణువును, చక్షుషా =నేత్రములచే, పిబతీవ= 
పానము చేయుచున్నదానివలె, ఉద్వీక్షతీ=చూచుచున్నదాయెను. 
తాత్పర్యము : ఓ కురువంశోత్తమా! ఆ అదితిదేవి సంతోషముతో మెల్లగా గద్గదస్వరము 
గలదై విష్ణువును స్తుతించెను. అదితి యజ్ఞఫలదాతయు, లక్ష్మీవల్లభుడును, లోకప్రభువగు 
శ్రీవిష్ణుభగవానుని నేత్రములచే పానము చేయుచున్నదానివలె చూచుచున్నదాయెను. 

శ్రీ అదితిరువాచ : అదితి వచించెను. 


198 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో యజ్జేశ! యజ్ఞపురుషాచ్యుత! తీర్థపాద! తీర్ధశ్రవః! శ్రవణమంగళనామధేయ!। 
ఆపన్నలోకవృజినోపశమోదయాద్య! శం నః కృధీశ! భగవన్నసి దీననాథః॥। 8 
“'యజ్లేశ అను శ్లోకము మొదలు 10 శ్లోకములచే సంబోధనములచే నీకు 
అశక్యమేదియు లేదనుచు ప్రార్థించుచున్నది. 
ప్రతిపదార్థము క యజ్ఞ+ఈశ=యజ్ఞఫలదాతా!, యజ్ఞపురుష! =యజ్ఞ స్వరూపుడైన పురుషుడా!, 
అచ్యుత! =స్థానభ్రంశములేనివాడా!, తీర్థపాద!=తీర్థపాదా!, తీర్ణశ్రవః=పరిశుభ్రమైన కీర్తి 
గలవాడా!, శ్రవణమంగళనామధేయ=వినుటయే మంగళమైన పేరుగలవాడా!, ఆపన్నలోక 
వృజిన +ఉప శమ +ఉదయాద్య! =శరణుపొందిన జనుల పాపములను శమించు పుట్టుక 
కలవాడా!, దీననాథః=దీననాథుడవు, అసి=అగుచున్నావు. ఈశ! =పరమేశ్వరా!, నః=మాకు, 
శమ్‌= శుభమును, కృధి=కలిగింపుము. 
తాత్పర్యము : యజ్జేశా! యజ్ఞపురుషా! అచ్యుతా! పరమేశ్వరా! దిక్కులేనివారికి దిక్కగుదువు. 
మాకు శుభములను గలిగింపుము. 
శ్లో విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ స్వరం గృహీతపురు శక్తిగుణాయ భూమ్నే! 
స్వస్థాయ శశ్వదుపబ్బంహి తపూర్ణబోధవ్యాపాదితాత్మతమ సే హరయే నమస్తే॥19 
ప్రతిపదార్థము క విశ్వాయ=జగత్స్వరూపుడు, విశ్వ..య=ప్రపంచము యొక్క సృష్టి స్థితి 
లయముల కొటకు, స్వైరమ్‌ =స్వేచ్చతో, గృహీత...గుణాయ=గ్రహించిన దొడ్డ శక్తియైన 
మరియు గుణములు గలవాడును, భూమ్నే=దొడ్డవాడు, స్వస్థాయ =స్వస్ట్థుడైయున్నవాడు, 
శశ్వత్‌... తమసే=ఎల్లప్పుడు విస్తరించిన సంపూర్ణజ్ఞానముచే జీవునందు నెలకొన్న మాయా 
లక్షణమైన తమస్సును, అజ్ఞానము లోనగునట్లువాడగు, హరయే =విష్ణువు అయిన, తే=నీకు, 
నమః=నమస్మారము. 
తాత్పర్యము క భూమస్వరూపుడు, చాల దొడ్డవాడు, మహత్తు అయినవానికి నమస్మారము. 
అందుకుంగారణము విశ్వస్వరూపుడు. మతి జగము సృజింపను, 'పెంపను, హరింపను, 
దొడ్డశక్తియెన గుణములు గైకొన్నవాడు. అట్లు గుణములు గ్రహించినను స్వస్థుడై యుండువాడు. 
అనగా వికారమునొందని, భ్రంశము పొందని స్వరూపము గలవాడు ఏలయన ఎల్లప్పుడు 
విస్తరించిన సంపూర్ణ జ్ఞానముచే జీవునందు నెలకొన్న మాయాలక్షణమైన తమస్సును 
అజ్ఞానమును లోనగువాడగు విష్ణువునకు నీకు నమస్మారము. 
శ్లో; ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్యోభూరసాః సకలయోగగుణాస్రివర్గః। 
జ్ఞానం చ కేవలమనన్త భవన్తి తుష్టాత్‌ త్వతో నృణాం కిము సపత్నజయాదిరాశీః। 10 
ప్రతిపదార్థము : అనన్త!=ఓ అనంతుడా!, త్వత్తః తుష్టాత్‌=నీవు సంతుష్టుడవైన, ఆయుః 
పరమ్‌ =పరమాయువు, వవుః=అభీష్టమ్‌ =అభీష్టమగు దేహము, అతుల్యలక్ష్మీః=సాటి లేని 
ధనము, ద్యోభూరసాః=స్వర్గ మర్త్య పాతాళములు, సకలయోగగుణాః+త్రివర్గః=ధ ర్మార్థ 
కామములు, జ్ఞానమ్‌ +చ కేవలమ్‌ =కేవల జ్ఞానము, భవన్తి=సులభసాధ్యమగుచున్నవి. 
నృణామ్‌=నరులకు, సపత్నజయాదిరాశీః=శత్రుజయాది విషయములగూర్చి, కిము= చెప్పున 
దేమున్నది. సర్వమూ సులభసాధ్యమని భావము. 


అష్టమస్యన్ధః - సవ్ర్తదళోల_ ధ్యాయః 199 
శ్రీ శుకఉవాచ : శుకుడు వచించెను. 
శో అదిత్యైవం స్తుతో రాజన్‌-భగవాన్‌ పుష్మరేక్షణః। 
క్షేతజ్ఞః సర్వభూతానామితి హోవాచ భారత॥ 11 
ప్రతిపదార్థము : భారత=ఓ భారతా!, రాజన్‌=రాజా, అదిత్యా+ఏవమ్‌=అదితిచేత యిట్లు, 
స్తుతః=స్తుతింపబడినవాడై, భగవాన్‌=భగవంతుడగు, పుష్మరేక్షణః =కమలలోచనుడు, 
సర్వభూతానాం క్షేత్రజ్ఞ =సర్వభూతాంతర్యామి, ఉవాచ హ=ఇట్లు వచింపసాగెను. 
తాత్పర్యము : ఓ రాజా! అదితి యిట్లు స్తుతింపగా భగవంతుడగు కమలలోచనుడిట్లు 
వచించెను. 


శ్రీ భగవానువాచ : భగవానుడు వచించెను. 


శో దేవమాతర్భవత్యా మే-విజ్ఞాతం చిరకాంక్షితమ్‌। 

యత్సపతైర్హతశ్రీణాం-చ్యావితానాం స్వధామతః॥। 12 
ప్రతిపదార్థము : దేవమాతః=దేవమాతా!, సపతైః+హృతశ్రీణామ్‌ =శత్రువులచే నపహృతులగు 
సంపదగలవారు, స్వధామతః=స్వన్థానములనుండి, చ్యావితానామ్‌ =తొలగించబడిన పుత్రులను 
గూర్చిన, భవత్యాః=నీయొక్క చిరకాంక్షితమ్‌ =బహుకాల వాంఛితమును, మే=నాకు, విజ్ఞాతమ్‌ 
=తెలిసినది. 
తాత్పర్యము : దేవమాతా! శత్రువులచే అపహరింపబడిన సంపద గలవారు, స్వస్థానము 
నుండి వెడలినవారునగు పుత్రులను గూర్చిన నీయొక్క చిరవాంఛితమును నేను దెలిసికొంటిని. 
శో తాన్‌ వినిర్దిత్య సమరే-దుర్మదానసురర్షభాన్‌। 

ప్రతిలబృ్ధజయశ్రీ భిః-పుత్రైరిచ్చస్యుపాసితమ్‌॥ 13 
ప్రతిపదార్థము : దేవమాతః=ఓ దేవమాతా!, తాన్‌ =ఆ, దుర్మదాన్‌ =మదోద్ధతులగు, 
అనురర్నభాన్‌ =అసుర (శేమ్మలను, నమరే=నం[గ్రామమున, వినిర్జిత్య =జయించి, 
ప్రతిలబ్బజయశ్రీభిః:=జయసంపదను తిరిగి పొందిన, పుతైః=పుత్రులతో, ఉపాసితమ్‌ = 
ఉండుటకు, ఇచ్చసి =ఇష్టపడుచున్నావు. 
తాత్పర్యము : దేవమాతా! మదోద్ధతులగు అసుర శ్రేష్టులను సంగ్రామమున జయించి 
జయసంపదను తిరిగి పొందిన పుత్రులతో కలసి ఉండుటకిష్టపడుచున్నావు. 
శ్లో; ఇన్రజ్యేస్టైః స్వతనయైర్దతానాం యుధి విద్విషామ్‌! 

ప్రియో రుదస్తీరాసాద్య ద్రష్టుమిచ్చసి దుఃఖితాః॥। 14 
ప్రతిపదార్థము క స్వతనయైః=తన పు[తులగు, ఇన జ్యే ష్టెః:=ఇం ద్రాదులచే, యుధి= 
సంగ్రామమున, విద్విషామ్‌=శత్రువులను, హతానామ్‌=సంహరింపగా, రుదన్తీః=విషాదమున 
దుఃఖించుచున్న, స్త్రియః దుఃఖితాః=ఆ శత్రువుల భార్యలను, ఆసాద్య=పొంది, ద్రష్టుమ్‌= 
చూచుటకు, ఇచ్చసి=నీవు ఇచ్చగించుచున్నావు. 
తాత్సర్యము : తన పుత్రులగు ఇంద్రాదులచే సంగ్రామమున శత్రువులను సంహరింపగా, 
విషాదమున దుఃఖించుచున్న ఆ శత్రువుల భార్యలను చూచుటకు నీవు ఇచ్చగించుచున్నావు. 


అష్టాదశో9_ ధ్యాయః 

ఈ అధ్యాయమునందు హరి వామనుడై జనించియెల్లరచే సత్మరింపబడి బలియజ్ఞ 
వాటమునకుంబోవుట. బలివరము కోరుకొనుమనుట - వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 
శ్లో ఇత్థం విరిజ్చిస్తుతకర్మవీర్యః ప్రాదుర్భభూవామృతభూరదిత్యామ్‌। 

చతుర్భుజః శజ్ఞగదాబ్దచక్రః పిశజ్ఞవాసా నళినాయతేక్షణః॥ 1 
ప్రతిపదార్థము : ఇత్సమ్‌=ఈ విధముగా, విరించిస్తుతకర్మవీర్యః= బ్రహ్మచే స్తుతింపబడిన, 
దేవకార్యము (ప్రభావముగలవాడై, అమృతభూః=మృత్యువు జన్మము లేనివాడగు విష్ణువు, 
చతుర్భుజః=నాలుగు బాహువులుగలిగి, శంఖగదా +అబ్దచక్రః =శంఖము, గద, పద్మము, 
చక్రముగలవాడై, పిశంగవాసాః=పీతవసనముగలిగి, నళిన +ఆయత +ఈక్షణః =తామరరేకువలె 
విశాలమైన నేత్రములు గలవాడై, అదిత్యామ్‌ =అదితియందు, ప్రాదుర్చభూవ =ఆవిర్భవించెను. 
తాత్పర్యము : ఈ విధముగా, బ్రహ్మచే స్తుతింపబడిన విష్ణుభగవానుడు అదితియందు 
ఆవిర్భవించెను. 
శ్లో శ్యామావదాతో రుషరాజకుణ్దలత్విషోల్లస చృీవదనామ్బుజః పుమాన్‌! 

శ్రీవత్సవక్షా వలయాబ్గదోల్లసత్‌ కిరిటకాళృుగుణహారనూపురః।। 2 
ప్రతిపదార్థము : శ్యామ+అవదాతః=ఆకుపసరు వన్నిచే నిర్మలమైన దేహముగలవాడు, 
ర్లుషరాజకుండలత్విషః=మొసలి ఆకారముగల కుండలములు గలవాడు, ఉల్లసత్‌ +శ్రీవదన + 
అంబుజః=(ప్రకాశించు సిరిగల మొగము గలవాడు, శ్రీవత్సవక్షాః=శ్రీవత్సమను పుట్టుమచ్చ 
వక్షమున గలవాడు, వలయాం...పురః, వలయ=కడియములు, అంగద =భుజకీర్తులు, 
ఉల్లసత్‌ =ప్రకాళించు, కిరీట=కిరీటము, కాంచీగుణ=మొలత్రాడు, హార=ముత్తెములపేరు, 
నూపురః=అందెలుగలవాడు... 
తాత్సర్యము 9 అచ్చమైన యాకుపచ్చవన్నె మేనిగలవాడును, మకరకుండలములు గలవాడు, 
ప్రకాశించు సిరిగల మొగముగలవాడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షమున గలవాడు, 
కడియములు, భుజకీర్తులు, ప్రకాశించు కిరీటము, మొలత్రాడు, ముత్తెముల పేరు, అందెలు 
గలవాడునై (ఆవిర్భవించెను). 
శ్లో మధువ్రతవ్రాతవిఘుష్టయా స్వయా విరాజితః శ్రీవనమాలయా హరిః 

ప్రజాపతేర్వేశ్శతమః స్వరోచిషా వినాశయన్‌ కణ్ధనివిష్టకౌస్తుభః॥। తి 
ప్రతిపదార్థము :మధువ్రతవ్రాతవిఘుష్టయా =తుమ్మెద మొత్తముల మోతగల, శ్రీవనమాలయా 
=(ప్రకాశించు తోమాలచే, విరాజితః=విరాజిల్లు, హరిః=విష్ణువు, కంఠనివిష్ట కౌస్తుభః 
=కంఠమున ధరించిన కౌస్తుభమణిగలవాడై, స్వరోచిషా=తన శోభచే, ప్రజాపతేః=కశ్యప 
ప్రజాపతియొక్క వేశ్శతమః=ఇంటి యందున్న చీకటిని, వినాశయన్‌ =నశింపంజేయుచు... 
(ఆవిర్భవించెను). 


తాత్పర్యము : తుమ్మెదల మొత్తముల మోతగల, శోభిల్లువనమాలచే విరాజిల్లు శ్రీహరి 


అష్టమస్సృన్ధః - నప్తదళో౨. ధ్వాయః 201 


స్వ+అంశేన=నాయంశముతో, పుత్రత్వమ్‌ =నీకు పుత్రునిగ, ఉపేత్య=జనించి (పొంది), 
తే=నీయొక్క సుతాన్‌ =పుత్రులను, గోప్తా+అస్మి=నేను రక్షించెదను. 
తాత్పర్యము : సంతానరక్షణముకై పయోవ్రతమునాచరించి నన్ను తగినట్లుగా పూజించితివి, 
స్తుతించితివి. సంతానరక్షణముకై నీవు పయోవ్రతమునాచరించి నాయంశముతో నీకు 
కొమరునిగ జనించి నీ పుత్రులను రక్షింతును. 
శో ఉపధావ పతిం భద్రే-ప్రజాపతిమకల్శ్యషమ్‌। 

మాం చ భావయతీ పత్యా దేవరూపమవస్థితమ్‌॥ 19 
ప్రతిపదార్థము : భద్రే=ఓ మంగళశీలా!, అకల్మషమ్‌ =పాపరహితుడైన, ప్రజాపతిమ్‌= ప్రజాపతి 
యగు భర్తను, ఉపధావ=సేవింపుము. దేవరూపమ్‌=దైవస్వరూపుడనై, అవస్థితమ్‌=నెలకొన్న, 
మామ్‌=నన్ను, పత్యా=నీ భర్తలో, భావయతీ=భావించుచుండుము. 
తాత్సర్యము : ఓ మంగళస్వభావా! నీవు పాపములేవియు లేక నిర్మలుడు, ప్రజాపతియునగు 
నీ భర్తను సేవింపుము. దైవస్వరూపుడనై నెలకొన్న నన్ను నీవు నీ భర్తలో భావించుచుండుము. 
శో నైతత్సరస్మా ఆభఖ్యేయం పృష్టయాపి కథజ్బున। 

సర్వం సమృద్యతే దేవి-దేవగుహ్యం సుసంవృతమ్‌॥। 20 
ప్రతిపదార్థము | దేవగుహ్యమ్‌ =దేవరహస్యమగు, ఏతత్‌ =దీనిని, పరస్మై=ఇతరులకి, కథంచన 
=ఎట్లును, న పృష్టయాపి=అడుగబడినను, న ఆఖ్యేయమ్‌=చెప్పదగినది కాదు. దేవి!=ఓ 
అదితీ!, దేవగుహ్యమ్‌=దేవరహస్యము, సుసంవృతమ్‌ సర్వమ్‌=అంతయు గూఢముగనున్న, 
సంపద్యతే =ఫల ప్రదమగును. 
తాత్పర్యము : ఓ దేవీ! దేవరహస్యమగు దీనిని ఇతరులకి ఎట్లును చెప్పదగినది కాదు. 
దేవరహస్యము అంతయు గూఢముగనున్న ఫలప్రదమగును. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు పలికెను. 

శో ఏతావదుక్వా భగవాంస్తతైవాన్త్రరధీయత। 

అదితిర్దుర్లభం లబ్భా-హరెర్దన్మాత్మని ప్రభో॥ 21 
ప్రతిపదార్థము : ప్రభో=ఓ రాజా!, భగవాన్‌ =భగవంతుడు, ఏతావత్‌=ఇంతమాత్రమే, ఉక్వ్వా= 
చెప్పి, తత్ర+ఏవ=అచటనే, అన్నరధీయత =అంతర్జానమాయెను. అదితిః=అదితిదేవి, దుర్లభమ్‌ 
=లభింప శక్యముగాని, హరేః=విష్ణువు యొక్క జన్మ=పుట్టుక, ఆత్మని=తనయాత్మయందు, 
లబ్బ్వా=పొంది.... 
తాత్సర్యము : ఓ రాజా!, భగవంతుడు ఇంతమాత్రమే చెప్పి అచటనే అంతర్జానమాయెను. 
అదితిదేవి లభింపశక్యముగాని విష్ణువు యొక్క పుట్టుక తనయాత్మయందు పొంది.... 
శో ఉపాధావత్పతిం భక్యా-పరయా కృతకృత్యవత్‌। 

సవై సమాధియోగేన -కశ్యపస్తదబుధ్యత। 

ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితధేక్షణః॥। 22 
ప్రతిపదార్థము : కృతకృత్యవత్‌=కృతార్థురాలైనదై, పరయా భక్యా=పరమభక్తితో, పతిమ్‌= 
భర్తను, ఉపాధావత్‌=పోయి సేవించెను. సః=ఆ, కశ్యపః=కశ్యపుడు, ఆత్మని=తనయందు, 


202 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రవిష్టమ్‌=ప్రవేశించిన, హరేః=హరియొక్క అంశమ్‌ =అంశను, అవితథ +ఈక్షణః =వృథకాని 
దృష్టి, దివ్యదృష్టిగలవాడై, సమాధియోగేన=సమాధి యోగముచే, తత్‌=ఆ ప్రవేశించుట, 
అబుధ్యత =తెలిసికొనెను. 
తాత్పర్యము : అదితిదేవి కృతార్థురాలై పతినిబోయి భజించెను. ఆ కశ్యపుడు హరి యంశ 
తనయందు ప్రవేశించినట్లు దివ్యదృష్టిగలవాడై భగవద్దానముచే తెలిసికొనెను. 
శ్లో సో9_దిత్యాం వీర్యమాధత్త తపసా చిరసమృృతమ్‌। 

సమాహితమనా రాజన్‌-దారుణ్యగ్నిం యథానిలః॥ 23 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, అనిలః=వాయువు, దారుణి=దారువు, కొయ్యయందు, 
అగ్నిమ్‌=అగ్నిని, ఆధత్త+ఇవ=ఉంచుటవలె, సః=ఆ కశ్యపుడు, సమాహితమనా=నియమిత 
చిత్తుడై, తపసా=తపస్సుచే, చిరసంభృతమ్‌ =తడవు కాలమునుండి ధరింపబడిన, వీర్యమ్‌= 
వీర్యమును, అదిత్యామ్‌ =అదితిదేవియందు, ఆధత్త=ఉంచెను. 
తాత్పర్యము : అన్నిచోట్ల సమానముగా నుండునదైనను వాయువేవిధముగా సంఘర్షమున 
వనమును దహించునదైన దావాగ్ని దారువునందుంచుచున్నదో, అట్లే కశ్యపుడు దాను 
చిరకాలము నుండి ధరించియున్న తన వీర్యమును చిత్తసమాధానము చేసికొని అదితిదేవి 
యందుంచెను. అనగా భార్యతో సంగమముసల్సి గర్భధారణము గావించెనని భావము. 
శః అదితే౭_ ధిస్టితం గర్భం -భగవన్తం సనాతనమ్‌! 

హిరణ్యగర్బో విజ్ఞాయ-సమీడే గుహ్యనామభిః॥ 24 
ప్రతిపదార్థము : అదితేః=అదితియొక్క గర్భమ్‌=గర్భమును, అధిష్టితమ్‌=పొందియున్న, 
సనాతనమ్‌=పురాణపురుషుడైన, భగవన్తమ్‌ =భగవన్లుని, విజ్ఞాయ=ఎటింగి, హిరణ్యగర్భః 
=బ్రహ్మ, గుహ్యనామభిః=వేదోక్తములైన నామములచే, సమీడే=స్తుతించెను. 
తాత్సర్యము : అదితిదేవి గర్భమునుంబొందియున్న పురాణపురుషుడైన భగవంతునెటింగి 
(బ్రహ్మ వేదోక్తములైన నామములచే స్తుతించెను. 

బ్రహ్మోవాచ బ్రహ్మ వచించెను. 

శ్లో జయోరుగాయ భగవన్నురుక్రమ నమో9 స్తు తే! 

నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే! 

త్రినాభాయ త్రిషప్పష్టాయ శిపివిష్టాయ విష్ణవే! 25 
ప్రతిపదార్థము : ఉరుగాయ=విశ్వమునంతటను వ్యాపించినవాడును, ఉరుక్రమ=గొప్పగా 
వ్యాపించు పాద విన్యాసముగలవాడును, పదత్రయమున లోకములాక్రమించువాడని భావము, 
భగవన్‌=ఓ దేవా!, జయ=సర్వోత్మర్షను పొందు, పృశ్నిగర్భాయ=పూర్వజన్మమున ఈ అదితియే 
పృశ్నియను సాధ్వియై యుండగ ఆమె గర్భమునుండి జన్మించినవాడు, వేదగర్భాయ= 
వేదములను ప్రకాశింపంజేయువాడు, వేధసే =సృష్టికర్త, త్రినాభాయ=మూడు లోకములు 
నాభియందు కలవాడును, త్రిపృష్టాయ=మూడు లోకములకుంబైన నుండువాడు, శిపివిష్టాయ 
=జీవులందు అంతర్యామిగానుండువాడు అగు, విష్ణవే=*సర్వము వ్యాపించిన, తే=నీకు, నమః 
=నమస్మారము, అస్తు=అగుగాక! 


అష్టమస్యృన్ధః - సప్తదశళోల. ధ్వాయః 203 


శో త్వమాదిరన్లో భువనస్య మధ్యమనన్తశక్తిం పురుషం యమాహుః। 

కాలో భవానాక్షిపతీశ! విశ్వం (స్తోతో యథాన్తః పతితం గభీరమ్‌॥ 26 
ప్రతిపదార్థము : త్వమ్‌=నీవు, భువనస్య=ప్రపంచమునకు, ఆదిః=మొదలు, మధ్యమ్‌=నడుమ, 
అంతః=తుదయై యున్నావు. యమ్‌=ఏ నిన్ను, అనంతశక్తిమ్‌ =లెక్కలేని, నాశములేని, 
జ్ఞానైశ్వర్యాది శక్తులుగల, పురుషమ్‌ =పురుషునిగా, ఆహుః=పెద్దలు చెప్పుదురో, ఈశ=ఓ 
పరమేశా!, అన్నపతితమ్‌=తనలోంబడిన తృణాదికమును, గభీరమ్‌=లోతైన, ప్రోతః యథా= 
ప్రవాహమెట్టు, ఆక్షిపతి =ఆకర్షించునో, తథా=అట్లు, భవాన్‌=నీవు, కాలః=కాల స్వరూపుడవై, 
విశ్వమ్‌ =విశ్వమును, ఆక్షిపతి =ఆకర్షించుచున్నావు. 
తాత్పర్యము : ఓ పరమేశ్వరా! నీవు విశ్వమునకు ఆది మధ్యాంతముయైన వాడవు. లేక 
సృష్టి స్థితిలయకారకుడవు. పెద్దలు నిన్ను లెక్కలేని జ్ఞానైశ్వర్యాది శక్తులుగలవానినిగ వచింతురు. 
తనలోంబడిన తృణాదికమును, లోతైన ప్రవాహమెట్లు లాగుకొనిపోవునో అట్లే నీవు 
కాలస్వరూపుడవై విశ్వము నాకర్షించుచున్నావు. 
శ్లో; త్వం వై ప్రజానాం స్థిరజజ్ఞమానాం ప్రజాపతీనామసి సమృవిష్టుః। 

దివౌకసాం దేవ! దివశ్చుతానాం పరాయణం నౌరివమజ్ఞ్జతోల_ప్పు॥ 28 
ప్రతిపదార్థము : దేవ!=ఓదేవా!, స్థిరజంగమానామ్‌=స్థావర జంగమములైన, (ప్రజానామ్‌= 
ప్రాణులకు, ప్రజాపతీనామ్‌ =బ్రహ్మ, అత్రిలోనగు ప్రజాపతులకు, త్వమ్‌=నీవు, సంభవిష్ణుః 
=పుట్టించువాడవు, దివశ్చ్యుతానామ్‌ =దివః+చ్యుతానామ్‌ =స్వర్గమునుండి భూమిని పడిన, 
దివ+ఓకసామ్‌ =స్వర్గవాసులకు, అప్పు=ఉదకములందు, మజ్జతః=మునుగుచున్నవానికి, నౌః 
+ఇవ=ఓడవలె, పరాయణమ్‌= ఆశ్రయుడవు. 
తాత్సర్యము : ఓ దేవా! స్థావరజంగమములైన ప్రాణులకు, బ్రహ్మలోనగు (ప్రజాపతులకు, 
నీవు పుట్టించువాడవు. స్వర్గ్ణమునుండి భూమినబడిన స్వర్గవాసులకు నీళ్ళయందు మునిగిపోవు 
వారికి ఓడవలె ఆశ్రయుడవై యున్నావు. 

దేవతలకుంబరమాశ్రయుడవై వారి కార్యము సాధించుటకై ఈ అవతారమై యున్నది 
అని భావము. 


ఇతి శ్రీమద్భాగవతమవోవురాణే అష్టమన్నన్హే నవ్ర్తదశో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోవురాణమున అష్టమస్ముంధమున సప్తదశాధ్యాయము. 


ప్రతిపదార్థము : మహారాజ=ఓ మహారాజా!, అవ్యయాత్మనః=అవ్యయుడగు ఆవామనునకు, 
వేదగర్భః= బ్రహ్మ, కమణ్డులమ్‌=కమండలమును, సప్తర్ష్వయః=సప్తర్నులు, కుశాన్‌=దర్భలను, 
సరస్వతీ=సరస్వతి, అక్షమాలామ్‌ =అక్షమాలను, జపమాలను, దదుః=ఇచ్చిరి. 
శ్లో॥ తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్‌ పా(త్రికామదాత్‌। 

భిక్షాం భగవతీ సాక్షా-దుమాదాదమ్మికా సతీ॥ 17 
ప్రతిపదార్థము : యక్షరాట్‌=కుబేరుడు, తస్మె+ఇతి +ఉపనీతాయ=ఇట్లు ఉపనీతుడగు ఆ 
వామన భగవానునకు, పాత్రికావు =బిక్షా పాత్రమును, భగవతీ =భగవతియగు, 
సతీ=భవానీదేవి, సాక్షాత్‌=ప్రత్యక్షంగా, భిక్షామ్‌=భిక్షమును, అదాత్‌=ఒసంగిరి. 
శ్లో స బ్రహ్మవర్చసేనైవం - సభాం సమ్మావితో వటుః। 

బ్రహ్మర్షిగణసఇ్ము ష్టామత్యరోచత మారిషః॥ 18 
ప్రతిపదార్థము : మారిషః=ఆ కశ్యపప్రజాపతి పుత్రుడగు, వటుః=వామన భగవానుడు, 
ఏవమ్‌=ఇట్లు, సంభావితః=సత్కృతుడై, తేజస్సుగల, బ్రహ్మవర్చసేన =బ్రహ్మవర్చస్సుతో, 
బ్రహ్మర్షిగణసంజుష్టామ్‌ =బ్రహ్మతేజస్సుగల బ్రహ్మర్నులచే సమన్వితమగు, సభామ్‌=ఆ సభను, 
అత్యరోచత =అతిక్రమించి శోభిల్లుచుందెను. 
శ్లో సమిద్ధమాహితం వహ్నిం-కృత్వా పరిసమూహనమ్‌। 

పరిస్తీర్య సమభ్యర్వ్య-సమిద్భిరజుహోద్విభుః।। 19 
ప్రతిపదార్థము : విభుః=ఆ వామనభగవానుడు, సమిద్ధమ్‌ +ఆహితమ్‌ =యజ్ఞసంబంధమైన, 
వహ్నిమ్‌=అనలమును, పరిసమూహనమ్‌ =బుజుభావముతో, కృత్వా=కల్పించి, పరిస్తీర్య= 
విస్తరింపజేసి, సమభ్యర్య=అర్చించి, సమిద్భిః=సమిధలచే, అజుహోత్‌=హోమము గావించెను. 
తాత్పర్యము : వామనభగవానుడు జ్వలితమగు యజ్ఞసంబంధమైన అనలమును బుజు 
భావముతో కల్పించి, విస్తరింపజేసి, అర్చించి, దానియందు సమిధలచే హోమము గావించెను. 
శః (్రుత్వాశ్వమేధైర్యజమానమూర్ణితం బలిం భృగూణాముపకల్పితైస్తతః। 

జగామ తత్రాఖిలసారసమృృతో-భారేణ గాం సన్నమయన్‌ పదే పదే 20 
ప్రతిపదార్థము : భృగూణాముపకల్పితైః =భృగువంశీయులకు కల్పితములగు, అశ్వమేధైః= 
అశ్వమేధములచే, యజమానమూర్దితమ్‌ =యజ్ఞములను చేయువాడు, అఖిలసారసంభృతః 
=సమృద్ధిశాలియునగు, బలిమ్‌=బలిని గూర్చి, శ్రుత్వా౭విని, తతః=పిమ్మట, వామనుడు, 
పదే పదే=ప్రతిపదమునందును, భారేణ=భారముచే, గామ్‌ =భూమిని, సన్నమయన్‌ = 
అవనతము చేయుచు, తత్ర=బలికడకు, జగామ =వెడలెను. 
తాత్పర్యము క భృగువంశీయులచే కల్పితములగు అశ్వమేధములచే యజ్ఞములనుచేయువాడు, 
సమృద్ధిశాలియునగు బలిని గూర్చి విని, పిమ్మట వామనుడు ప్రతిపదము నందును భారముచే 
భూమిని అవనతము చేయుచు బలికడకు వెడలెను. 
శః తం నర్మదాయాస్తట ఉత్తరే బలేర్యే బుత్విజస్తే భృగుకచ్చసంజ్ఞకే। 

ప్రవర్తయనో భృగవః క్రతూత్తమమ్‌ -వ్యచక్షతారాదుదితం యథా రవిమ్‌॥ 21 


అష్టమస్యన్ధః - అష్టాదళో9_ ధ్యాయః 205 


కౌస్తుభమణి కంఠమునందు ధరించినవాడు తన శోభచే కశ్యపప్రజాపతి గృహము నావరించిన 
చీకటిని బోదోలుచు నావిర్భవించెను. 
శ్లో॥ దిశ ప్రసేదుః సలిలాశయాస్తదా ప్రజాః ప్రహృష్టా బుతవో గుణాన్వితాః। 
ద్యౌరన్తరీక్షం క్షితిరగ్నిజిహ్వా గావో ద్విజాః సజ్ఞుహృషుర్నగాశ్చ॥। 4 
ప్రతిపదార్థము :™ హరిజన్మమందు, దిశః=దిక్కులు, సలిలాశయాః=నీటి కొలనులు, ప్రసేదుః 
=తేటగించినవి. ప్రజాః=ప్రజలు, ప్రహృష్టాః=సంతసిల్లిరి. బుతవః=వసంతాది బుతువులు, 
గుణ +అన్వితాః=వాని లక్షణములతోంగూడుకొన్నవి. ద్యౌ=స్వర్గము, అన్తరీక్షమ్‌ =ఆకాశము, 
క్షితి=భూమి, అగ్నిజిహ్వాః=అగ్నియే నాలుకగాగలవాడు అనుట ద్వారా హవిస్సులనుం 
గొనువారగు దేవతలు, గావః=గోవులు, ద్విజాః=వి(ప్రులు, నగాః+చ =పర్వతములును, 
సంజహృషుః=హర్షమును పొందెను. 
తాత్సర్యము ఏ: ఆ వామను జన్మమప్పుడు దిక్కులు, జలాశయములు తేటగించినవి. ప్రజలు 
సంతసిల్లిరి. బుతువులు వాని వాని గుణములతో గూడి శోభిల్లినవి. స్వర్గము, గగనము, 
భూమి, దేవతలు, విప్రులు, కొండలును హర్షించెను. 
ఆ వామను ప్రాదుర్భావసమయమును(జెప్పుచున్నాడు. 
శ్లో॥ డ్రోణాయాం భాద్రద్వాదశ్యాం ముహూర్తే భిజితి ప్రభుః 
సర్వనక్షత్రతారాద్యా-శ్చక్రుస్తజ్ఞన్మ దక్షిణమ్‌॥। ర్‌ 
ప్రతిపదార్థము : భాద్రద్వాదశ్యామ్‌ =భాద్రపదశుక్ల ద్వాదశియందు, (శోణాయామ్‌=[శ్రవణ 
నక్షత్రమందు చంద్రుడుండగా, శ్రవణము యొక్క ప్రథమాంశమున, అభిజితి =అభిజిత్తను 
నక్షత్రమున, మువూర్తే=మువహూర్తమునందు, (ప్రభుః=జగ(త్రభువు (జన్మించెను). 
సర్వనక్షత్రతారాద్యాః=ఎల్ల నక్షత్రములు, గురుశుక్రాది గ్రహములు, తత్‌+జన్మ=ఆ దేవుని 
జన్మము, దక్షిణమ్‌ =ఉదారమునుగా, చక్రుః=చేసెను. 
తాత్పర్యము : భాద్రపద శుద్ద ద్వాదశినాడు (శ్రవణమునందు చంద్రుడుండ, శ్రవణ 
ప్రథమాంశము అశ్విన్యాది నక్షత్రములెల్ల, గురుశుక్రాది గ్రహములెల్లను ఆ హరిజన్మము 
సుగుణసంపత్తిని జేకూర్చుస్థానములందు వెలసెను. 
అభిజిత్తను నక్షత్రమొండు గలదు. (శ్రుతిచేందెల్పబడినది. 


“అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదాషాఢానాం...యాం” అభిజిత్తను నక్షత్రము 
పూర్వాషాఢాది నక్షత్రములకుంబైనను, (శ్రవణమునకు దిగువను గలదు. 
శ్లో ద్వాదశ్యాం సవితాతిష్టన్మధ్యన్టినగతో నృప। 

విజయా నామ సా ప్రోక్తాయస్యాం జన్మ విదుర్దరేః॥ 6 
ప్రతిపదార్థము : నృప!=ఓ రాజా!, హరేః=శ్రీహరి యొక్క జన్మ=జన్మము, ద్వాదశ్యామ్‌=ఆ 
ద్వాదశీ తిథియందు, సవితా=సూర్యుడు, తిష్టత్‌ +మధ్యన్టినగతః=మధ్యందినగతుడయ్యెను 
అని, విదుః=తెలిసికొనిరి. సా=ఆ ద్వాదశి, విజయా నామవోవిజయి నామముతో, ప్రోక్తా= 
చెప్పబడినది. 


తాత్పర్యము ఏ ఓ రాజా! శ్రీహరి జన్మము ద్వాదశీతిథియందు సూర్యుడు మధ్యందినగతు 
డయ్యెనని తెలిసికొనిరి. ఆ ద్వాదశి విజయ నామముతో చెప్పబడినది. 
శ్లో॥  శజ్ధదున్దుభయో నేదుర్మృదజ్గపణవానకాః। 

చిత్రవాదిత్రతూర్యాణాం -నిర్మోషస్తుములో9_ భవత్‌॥ 7 
ప్రతిపదార్థము క శంఖదున్గుభయః=శంఖదుందుభులు, మృదజ్ఞపణవానకా= మృదంగములు, 
పణవములు, ఆనకములులోనగు వాద్యములు, నేదుః=ధ్వనించెను. చిత్రవాదిత్రతూర్యాణామ్‌ 
=విచిత్రములగునావాద్యయంత్రములనుండి, తుముల= తుములమగు, నిర్షోషః=శబ్దము, 
అభవత్‌=కలిగెను. 
తాత్సర్యము : అపుడు శంఖదుందుభులు, మృదంగాదివాద్యములు ధ్వనించెను. 
శ్లో ప్రీతాశ్చాప్సరసో౭_ నృత్యన్‌ గన్థర్వప్రవరా జగుః 

తుష్టువుర్మునయో దేవా-మనవః పితరో౭_గ్నయః॥। 8 
ప్రతిపదార్థము : అప్పరసః=అప్పరసలు, ప్రీతాః+చ=ఆనందముతో, అన్ఫత్యన్‌ =నృత్యము 
చేసిరి, గన్టర్వప్రవరాః=గంధర్వులు, జగుః=గానమొనర్చిరి, మునయః=మునులు, దేవాః 
=దేవతలు, మనవః=మనువులు, పితరః=పితరులు, అగ్నయః=అగ్నులు, తుష్టువుః 
=స్తుతించిరి. 
తాత్పర్యము : అప్పరసలు ఆనందముతో నృత్యము చేసిరి. మునులులోనగువారు స్తుతించిరి. 
శ్లో సిద్ధవిద్యాధరగణాః సకిమ్బురుషకిన్నరాః। 

చారణా యక్షరక్షాంసి-సుపర్దా భుజగోత్తమాః॥ 9 
ప్రతిపదార్థము ద సిద్ధ విద్యాధరగణాః =సిద్ధులు, విద్యాధరులు, సకింపురుషకిన్నరాః 
=కింపురుషులు, కిన్నెరలు, చారణాః=చారణులు, యక్షరక్షాంసి=యక్షులు, రాక్షసులు, సుపర్షాః 
=సుపర్షులు, భుజగోత్తమాః =శ్రేషస్టములైన నాగులు... 
శ్లో॥ గాయనోం తిప్రశంసనో నృత్యనో విబుధానుగాః। 

అదిత్యా ఆశ్రమపదం కుసుమైః సమవాకిరన్‌॥ 10 
ప్రతిపదార్థము : గాయన్న=గుణగానము చేయుచు, అతిప్రశంసన్తః=మిక్కిలి ప్రశంసించుచు, 
నృత్యన్తః=నృత్యము చేయుచు, అదిత్యాః =అదితియొక్క ఆ(శ్రమపదమ్‌=ఆ(శ్రమమును, కుసుమైః 
=పూలచే, సమవాకిరన్‌=వర్షము కురిపించిరి. 
తాత్సర్యము : భగవానునిపై దేవగణములు పూలవాన కురిపించిరి. 
శ్లో దృష్ట్వాదితిస్తం నిజగర్భసమృవం పరం పుమాంసం ముదమాప విస్మితా। 

గృహీతదేహం నిజయోగమాయయా ప్రజాపతిశ్చాహ జయేతి విస్మితః। 11 
ప్రతిపదార్థము : నిజయోగమాయయా=తన యోగమాయచిే, గృహీత దేహమ్‌ =శరీరమును 
ధరించినవాడు అగు, పురమ్‌ పుమాంసమ్‌=పరమపురుషుడు, నిజగర్భసంభవమ్‌=తన 
గర్భమున నుదృ్భవించుట, దృష్ట్వా=చూచి, అదితిః=అదితి, విస్మితా=విస్మితయునై, ముదమ్‌= 
హర్షమును, ఆప=పొందెను. ప్రజాపతిః+చ=కశ్యప ప్రజాపతియు, తమ్‌ =ఆ పరమ పురుషుని, 


అష్టమస్యన్ధః - అష్టాదళో9_ ధ్యాయః 207 
దృష్ట్వా=చూచి, విస్మితః=విస్మయముతో, జయ+ఇతి=జయికారమును, ఆహ=ఒనరించెను. 
తాత్సర్యము : తన యోగమాయచే శరీరమును ధరించిన పరమపురుషుడు తన గర్భమున 
నుద్భవించుట గాంచి యదితి విస్మితయై హర్షాన్వితయయ్యెను. కశ్యప ప్రజాపతియు చూచి 
విసయముతో జయకారము పలికెను. 
శో యత్తద్వపుర్భాతి విభూషణాయుధైరవ్యక్తచిద్వ్యక్రమధారయద్ధరిః। 

బభూవ తేనైవ స వామనో వటుః సమృశ్యతోర్దివ్యగతిర్యథా నటః॥ 12 
ప్రతిపదార్థము : హరిః=విష్ణువు, అవ్యక్తచిత్‌=అ వ్యక్త జ్ఞానస్వరూపమయిన, యత్‌=ఏ, వపుః 
=శరీరమును, అధారయత్‌=ధరించునట్లు ప్రకటించెనో, తత్‌=అది, విభూషణాయుధైః 
=సొమ్ములతో, ఆయుధములతో, వ్యక్తమ్‌=స్పష్టముగా, భాతి= ప్రకాశించుచున్నది. తేనైవ=ఆ 
శరీరము చేతనే, సంపశ్యతోః=తల్లిదండ్రులయిన అదితికశ్యపులు చూచుచుండగా, దివ్యగతిః 
=దివ్య జన్మకర్మలు గల, సః=ఆ విష్ణువు, నటః యథా=నటునివలె, వామనః=వామనుడుగా, 
బభూవ =అయ్యెను. 
తాత్పర్యము : అవ్యక్త జ్ఞానస్వరూపధారి అయిన భగవంతుడు ఆయుధాభరణోజ్ఞ్వలమయిన 
శరీరమును వ్యక్తము చేసెను. అదితికశ్యపులు చూచుచుండగనే దివ్యలీలానిలయుడైన 
భగవంతుడు నటునివలె “వామన” రూపుడయ్యెను. 


శ్లో తం వటుం వామనం దృష్ట్వా-మోదమానా మహర్షయః। 

కర్మాణి కారయామాసుః-పురస్కృత్య |ప్రజాపతిమ్‌॥। 13 
ప్రతిపదార్థము : మహర్షయః=మహర్షులు, తమ్‌=ఆ, వటుమ్‌=విప్రుడైన, వామనమ్‌= 
వామనుని, దృష్ట్వా=చూచి, మోదమానాః=సంప్రీతులైనారు. ప్రజాపతిమ్‌=కశ్యపుని, పురస్కృత్య 
=ముందుంచుకొని, కర్మాణి=జాతక కర్మాదులు, కారయామాసుః=ఒనరించిరి. 
శో తస్యోపనీయమానస్య సావిత్రీం సవితాబ్రవీత్‌! 

బృహస్పతి ర్పహ్మసూత్రమ్‌ -మేఖలాం కశ్యపో9_ దదాత్‌!! 14 
ప్రతిపదార్థము : తస్య=ఆ వామనుని, ఉపనీయమానస్య=ఉపనయన కాలమున, సవితా= 
సవితృ దేవుడు, సావిత్రీమ్‌ =సావిత్రిని, అబ్రవీత్‌ =ఉపదేశించెను. బృహస్పతిః=బృహస్పతి, 
బ్రహ్మసూత్రమ్‌ =యజ్ఞసూత్రమును, కశ్యపః=తండ్రియగు కశ్యపుడు, మేఖలామ్‌ =మేఖలను, 
అదదాత్‌ =ఒసంగిరి. 
శో దదౌ కృష్ణాజినం భూమిర్దణ్ణం సోమో వనస్పతిః। 

కౌపీనాచ్చాదనం మాతా ద్యౌశ్చత్రం జగతః పతేః॥ 15 
ప్రతిపదార్థము : భూమిః=భూదేవి, కృష్ణాజినమ్‌=కృష్ణాజినమును జింకతోలును, వనస్పతి; 
=వనస్పతియగు, సోమః=సోముడు, చంద్రుడు, దణ్ఞమ్‌=దండమును, మాతా=తల్లియగు 
అదితి, కౌపీనాచ్చాదనమ్‌ =గోచిని, ద్యౌః=స్వర్గము, జగతః=జగత్తుకు, పతేః=నాథుడగు 
వామనునికి, ఛత్రమ్‌=ఛత్రమును, దదౌ=ఒసంగినవి. 
శ్లో కమణ్ణలుం వేదగర్భః-కుశాన్‌ సప్తర్షయో దదుః। 

అక్షమాలాం మహారాజ-సరస్వత్యవ్యయాత్మనః॥ 16 


212 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


సువర్ణము, అథ =ఇంకను, గుణవత్‌=సకల సంపదలుగల, ధామ వా=గృహమైనా, తథా =అట్లే, 
మృష్టమ్‌ =షడ్రసోపేతమైన, అన్నపేయమ్‌ =అన్నము, పానీయమును, ఉత =అట్లుగాక, 
విప్రకన్యామ్‌= బ్రాహ్మణ కన్య, సమృద్దాన్‌=సుక్షేత్రముల నొప్పారు, గ్రామాన్‌=గ్రామములను, 
తురగాన్‌ =అశ్వములను, తథా =అట్లే, ఉత్తమాన్‌=మేలైన, గజాన్‌ వా=ఏనుగులనైనను, 
అర్హత్రమ!=ఓ పరమపూజ్యుడా!, మే=నా వలన, సంప్రతీచ్చ=గ్రహింపుము. 

తాత్సర్యము : ఓ విప్రకుమారా! నీవు యాచకుడుగా వచ్చినవానిగ తలంచెదను. నీకేమి 
కావలయునని వాంఛింతువో వానినెల్ల నావలన గైకొనుము. నా వలన పసిడిని, సిరిసంపదల 
నొప్పు భవనమును గొనుము. రుచివంతమైన అన్నము లేక నీకుందగిన విప్రకన్యనా, సకల 
సంవదలనిండుకొన్న (గామములను, అశ్వములను, ఉత్తమ గజములనుగాని, ఓ 
పరమపూజ్యుడా! నా వలన గ్రహింపుము. 

ఇతి శ్రీమద్భాగవతమహావురాణే అష్టమన్నన్దే అష్టాదళో - ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమహావురాణమున అష్టమన్థుంధమున అజ్ఞాదశాధ్యాయము. 


అష్టమస్యన్ధః - అష్టాదళో9_ ధ్యాయః 209 


ప్రతిపదార్థము : నర్మదాయాః=నర్శదానదికి, తటే +ఉత్తరే =ఉత్తరతీరమున, భృగుకచ్చసంజ్ఞకే = 
“భృగుకచ్చిమను క్షేత్రమున, బలేః=బలియొక్క క్రతూత్తమమ్‌ =యజ్ఞకర్మమును, ప్రవర్తయన్తః 
=నిమగ్నులైయున్నవారు, యే తే=ఎవరో వారు, భృగవః=భృగువంశ బ్రాహ్మణులు, 
ఉదితమ్‌=ఉదయించుచున్న, రవిమ్‌ యథా=సూర్యుని వలె, వ్యచక్షత =దర్శించిరి. 
తాత్పర్యము : నర్మదానదికి ఉత్తరతీరమున “భృగుకచ్చ'మను క్షేత్రమున బలియొక్క యజ్ఞ 
కర్మమున నిమగ్నులైయున్నవారగు భృగుబ్రాహ్మణులు ఉదయించుచున్న సూర్యునివలె వెలుగు 
వామన భగవానుని దర్శించిరి. 


శే తే బుత్విజో యజమానః సదస్యా హతత్విషో వామనతేజసా న్భప। 

సూర్యః కిలాయాత్యుత వా విభావసుః సనత్ముమారో9_థ దిదృక్షయా క్రతోః। 22 
ప్రతిపదార్థము : నృష!=ఓ రాజా, వామన తేజసా=వామనుని తేజోబలముచే, హతత్విషః 
=తేజోహీనులైన, బుత్విజః=బుత్త్విక్కులు, యజమానః=యజమానియగు బలి, సదస్యాః 
=సదస్యులు, క్రతోః=జయజ్ఞముయొక్క దిదృక్షయా =దర్శనాభిలాషతో, సూర్యః=సూర్యుడు, 
వా=లేదా, విభావసుః=అగ్ని ఉత=కాదేని, సనత్ముమారః=సనత్ముమారుడు, కిల+ఆయాతి= 
వచ్చినాడా ఏమి అని (తర్మించుకొనసాగిరి. 
తాత్పర్యము : ఓ రాజా! వామనుని తేజోబలముచే తేజోవిహీనులైన బుత్త్విక్కులు, యజమాని 
యగు బలి, సదస్యులు - యజ్ఞ దర్శనాభిలాషతో సూర్యుడు లేదా అగ్ని లేదా సనత్కుమారుడు 
వచ్చినాడా ఏమి? అని తర్మించుకొనిరి. 
శ్లో ఇత్థం సశిష్యేషు భృగుష్వనేకధా వితర్యుమాణో భగవాన్‌ స వామనః। 

ఛత్రం సదబ్దం సజలం కమణ్దలం వివేశ బిభ్రద్ధయమేధవాటమ్‌॥। 283 
ప్రతిపదార్థము క సశిఘ్యేషు=శిష్యులతో బాటు, భృగుషు=భృగువంశ బ్రాహ్మణులలో, 
ఇత్ధమ్‌ =ఇట్లు, అనేకధా=బహు విధములుగా, వితర్య్యమాణః=తర్శించుకొనబడుచున్న, 
భగవాన్‌=భగవంతుడగు, సః వామనః=ఆ వామనుడు, సదణ్దమ్‌ =దండమును, ఛ[త్రమ్‌= 
ఛత్రమును, సజలమ్‌ కమణ్ఞ్ణలమ్‌ =జలముతో కూడిన కమండలమును, విభ్రత్‌ =ధరించి, 
హయమేధవాటమ్‌=బలి చక్రవర్తియొక్క అశ్వమేధయజ్ఞమండపమును, వివేశ=(ప్రవేశించెను. 
తాత్పర్యము : శిష్యులతోబాటు భృగువంశ బ్రాహ్మణులు ఇట్లు బహువిధములుగ తర్మించు 
కొనసాగిరి. ఆ వామన భగవానుడు దండమును, ఛత్రమును, జలభరిత కమండలమును 
పట్టుకొని బలిచక్రవర్తి అశ్వమేధయజ్ఞ మండపమును ప్రవేశించెను. 


శ్లో మౌళ్ళా మేఖలయా వీతముపవీతాజినోత్తరమ్‌। 

జటిలం వామనం విప్రం-మాయామాణవకం హరిమ్‌॥ 24 
ప్రతిపదార్థము ఆ మౌంజ్యా =ముంజదర్భమొలత్రాడుగల, మేఖలయా =మేఖలతో, ఉపవీత+ 
అజినోత్తరమ్‌ =ఉపవీతాకారముతో అజినోత్తరీయముగలవాడును, వీతమ్‌ =చుట్టుకొనబడిన 
వాడున్నూ జటిలమ్‌ =జటాధారియు, వామనమ్‌=వామనుడును, విప్రమ్‌ =విప్రుడును, 
మాయామాణవకమ్‌ =మాయారూపుడగు బాలకుడును అగు, హరిమ్‌=శ్రీహరి... 


210 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 
శ్లో।  ప్రవిష్టం వీక్ష్య భృగవః-సళిష్యాస్తే సహాగ్నిభిః। 
ప్రత్యగృహ్హన్‌ సముత్థాయ-సంక్షిప్తాస్తస్య తేజసా॥ 25 


ప్రతిపదార్థము ప్రవిష్టమ్‌ = ప్రవేశించిన వటువును, వీక్ష్య=చూచి, తస్య తేజసా=ఆయన 
తేజః ప్రభావముచే, సహ+అగ్నిభిః=అగ్నితోబాటు, సశిష్యాః=శిష్యసహితులగు, తే=ఆ 
భృగువంశ బ్రాహ్మణులు, సముత్హాయ=యాసనములనుండి లేచి, ప్రత్యగృహ్హన్‌ =స్వాగతించిరి. 
తాత్పర్యము : వామన భగవానుడు ఆ యజ్ఞవాటికను ప్రవేశించగా భగవానుని చూచి 
ఆయన తేజః ప్రభావముచే అగ్నితోబాటు, శిష్యసమేతులగు ఆ భృగువంశ బ్రాహ్మణులు 
అభిభూతులై యాసనముల నుండి లేచి స్వాగతించిరి. 


శ్లో యజమానః సముదితో దర్శనీయం మనోరమమ్‌। 

రూపానురూపావయవం తస్మా ఆసనమాహరత్‌॥ 26 
ప్రతిపదార్థము : యజమానః=యజమానుడగు, సః=ఆ బలిచక్రవర్తి, ముదితః=సంతుష్ట 
చిత్తుదై, దర్శనీయమ్‌ =దర్శనీయము, మనోరమమ్‌=పరమనుందరము, రూపాను 
రూపావయవమ్‌=రూపమునకు దగిన అవయవ శోభితమైన, తస్మై=వామనుని కొఅకు, 
ఆసనమ్‌=ఆసనమును, ఆహరత్‌=ఒసంగాను. 
తాత్సర్యము : బలిచక్రవర్తి కూడా అపురూప సౌందర్యశోభితుడగు ఆ వామనభగవానుని 
కొజకు ఆసనమును ఒసంగెను. 
శః స్వాగతేనాభినన్వాథ పాదౌ భగవతో బలిః। 

అవనిజ్యార్బయామాస ముక్తసబ్ఞమనోరమమ్‌॥। 27 
ప్రతిపదార్థము : అథ=పిమ్మట, బలిః=బలిచక్రవర్తి, ముక్తసజ్ఞమనోరమమ్‌=ఆత్మయందు 
రమించువారికి హృదయానందముగలిగించు వామనుని స్వాగతముతో, అభినన్ట్య = 
అభినందించి, భగవతః=భగవంతుడగు వామనుని యొక్క పాదౌ=పాదములను, అవనిజ్య= 
కడగి, అర్బయామాస= అర్చించెను. 
తాత్పర్యము : పిమ్మట బలిచక్రవర్తి ఆత్మయందు రమించువారికి హృదయానందప్రదుడునగు 
వామనభగవానుని స్వాగతవచనములతో అభినందించి, పాదములను కడిగి అర్చించెను. 
శః తత్సాదశౌచం జనకల్మషాపహం స ధర్మవిన్మూర్థ్యదధాత్‌ సుమజ్ఞలమ్‌। 

యద్దేవదేవో గిరిశశ్చన్లమౌళిర్దధార మూర్చ్నా పరయా చ భకా॥ 28 
ప్రతిపదార్థము : దేవదేవః=దేవదేవుడు, గిరిశ=కొండయల్లుడు అగు, చన్సమౌళిః= 
చంద్రచూడుడు, పరయా చ భక్యా=పరమభక్తితో, యత్‌=ఏ చరణోదకమును, మూర్చా= 
శిరస్సున, దధార=ధరించెనో, తత్‌=ఆ, పాదశౌచమ్‌=పాదప్రక్షాళన జలమును, ధర్మవిత్‌= 
ధర్మజ్ఞుడగు, సః=ఆ బలిచక్రవర్తి, జనకల్మషాపహమ్‌=సమస్త కులపాపమును నశింపజేయు 
నట్టిది, సుమబ్దలమ్‌ =సర్వశుభములనిచ్చుదానిని, మూర్ణి=శిరస్సునందు, అదధాత్‌ =ధరించెను. 
తాత్పర్యము : దేవదేవుడు, కొండయల్లుడుఅగు చంద్రచూడుడు పరమభక్తితో ఏ 
చరణోదకమును శిరస్సున ధరించెనో ఆ పాదప్రక్షాళన జలమును ధర్మజ్ఞుడగు ఆ 
బలిచక్రవర్తియు శిరస్సునందు ధరించెను. 


అష్టమస్యన్ధః - అష్టాదళో9_ ధ్యాయః 211 
శ్రీ బలిరువాచ : బలిచక్రవర్తి వచించెను. 


శో స్వాగతం తే నమస్తుభ్యం-బ్రహ్మన్‌ కిం కరవామ తే। 

బ్రహ్మర్షీణాం తపః సాక్షా-న్మన్యే త్వార్య! వపుర్ధరమ్‌॥। 29 
ప్రతిపదార్థము : (బ్రహ్మన్‌=మహాత్మా, తే=నీకు, స్వాగతమ్‌=స్వాగతము, తుభ్యమ్‌=నీ కొణకు, 
నమః=నమస్మారము, తే=నీకు, కిమ్‌ కరవామ=ఏమి చేయుదుము. ఆర్య!=ఓ ఘనుడా!, 
బ్రహ్మర్నీణామ్‌ =బ్రహ్మర్నుల యొక్క వపుర్ధరమ్‌ =శరీరము ధరించిన, సాక్షాత్‌ =ప్రత్యక్షమైన, 
తపః=తపస్స్వరూపముగా, త్వా=నిన్నుు మన్యే=తలంచెదను. 
తాత్పర్యము : ఓ విప్రోత్తమా! నీకు స్వాగతము, నీకు నమస్కారము. నీకు నేను జేయదగిన 
దేమి? నిన్ను మూర్తిమంతమై సాక్షాత్మరించిన బ్రహ్మర్నుల తపముగా దలంచుచున్నాను. 
శో అద్య నః పితరస్తృష్తా-అద్య నః పావితం కులమ్‌! 

అద్య స్విష్టః క్రతురయం-యద్భవానాగతో గృహాన్‌॥ 30 
ప్రతిపదార్థము : యత్‌=ఏ కారణమున, భవాన్‌=నీవు, గృహాన్‌=మా గృహమును గూర్చి, 
ఆగతః=వచ్చితివో అందువలన, అద్య=నేడు, నః=మా యొక్క పితరః=పితరులు, తృష్తాః 
=తృప్తిచెందిరి. అద్య=నేడు, నః=మా యొక్క కులమ్‌ =వంశము, పావితమ్‌=పావనమయ్యెను. 
అద్య=నేడు, అయమ్‌=ఈ, క్రతుః=యాగము, స్విష్ట=ఫల ప్రదమయ్యెను. 
తాత్సర్యము : నీవు మా గృహమునకుంజనుదెంచుట వలన నేండు మా పితరులు సంతుష్టులైరి. 
మా వంశము పావనమాయెను. ఈ యాగము ఫలప్రదమయ్యెను. 
శో అద్యాగ్నయో మే సుహుతా యథావిధి ద్విజాత్మజ త్వచ్చరణావనేజనైః। 

హతాంహసో వార్భిరియం చ భూరహో తథా పునీతా తనుభిః పదైస్తవ 31 
ప్రతిపదార్థము : ద్విజ+ఆత్మజ=ఓ విప్రకుమారా!, అద్య=నేడు, మే=నాయొక్క అగ్నయః 
=అగ్నులు, సుహుతాః=చక్కగా హుతములైనవి, త్వత్‌ +చరణ+అవనేజనైః=నీ చరణ 
ప్రక్షాళనమైన, వార్భిః=జలముచే, హతాంహసః=పాపము నశించినది. అహో= ఏమాశ్చర్యము, 
తథా=అట్లే, ఇయమ్‌=ఈ, భూః=భూమి, తవ=నీ, తనుఖిః=బుల్లివయిన, పదైః=పాదములచే, 
పునీతా=పునీతమైనది. 
తాత్పర్యము : ఓ విప్రకుమారా! నేడు నాయగ్నులు శాస్త్రవిధానమున వ్రేల్వబడినవయినవి. 
నీ చరణ ప్రక్షాళనము చేసిన ఈ జలములచే పాపములు పోయినవి. అట్లే భూమియు నీ 
పాదస్పర్శచే పవిత్రమైనది. 
శో యద్యద్భవాన్‌ వాఖ్బతి తత్రతీచ్చ మే త్వామర్థినం విప్రసుతానుతర్మయే। 

గాం కాళ్ళునం గుణవద్ధామ మృష్టం తథాన్నపేయముత వా విప్రకన్యామ్‌। 

గ్రామాన్‌ సమృద్దాంస్తురగాన్‌ గజాన్‌ వా రథాంస్తథార్హత్రమ సంప్రతీచ్చ॥॥ 32 
ప్రతిపదార్థము : విప్రసుత!=ఓ విప్రకుమారా!, యత్‌+యత్‌=ఏది, ఏది, భవాన్‌=నీవు, 
వాంఛతి=కోరుదువో, తత్‌=దానిని, మే=నా వలన, ప్రతీచ్చ=గ్రహింపుము, త్వామ్‌ =నిన్నుు 
అర్థినమ్‌=యాచకునిగా, అనుతర్మయే =ఊహింతును. గామ్‌ చ=గోవును, కాంచనమ్‌ = 


216 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో స తన్నికేతం పరిమృశ్య శూన్యమపశ్యమానః కుపితో ననాద! 

క్షాం ద్యాం దిశః ఖం వివరాన్‌ సముద్రాన్‌ విష్ణుమ్‌ విచిన్వన్న దదర్శ వీరః 11 
ప్రతిపదార్థము : సః=ఆ హిరణ్యకశిపుడు, శూన్యమ్‌ =ఎవ్వరూలేని, నికేతమ్‌ =విష్ణు 
నిలయమును, వైకుంఠమును, పరిమృశ్య=అంతట చుట్టి, తమ్‌ విష్ణుమ్‌ =ఆ విష్ణువును, 
అపశ్యమానః=చూడనివాడై, కుపితః=కుపితుడై, ననాద=సింహనాదము గావించెను. వీరః 
=వీరుడు, క్ష్మామ్‌= భూమిని, ద్యామ్‌=స్వర్గమును, దిశః=దిక్కులను, ఖమ్‌ =ఆకాశమును, 
వివరాన్‌=పాతాళ గుహలను, సముద్రాన్‌=సముద్రములను, విచిన్వన్‌=వెదకుచు, న దదర్శ=ఆ 
వెన్నుని చూడలేదు. 
తాత్పర్యము ఆ హిరణ్యకశిపుడు ఎవ్వరులేని వైకుంఠమునంతటను చూచి, ఆ వెన్నుని 
చూడనివాడై కోపమున పెద్దబిపబిచెను. మణి యా వీరుడు భూమిని, స్వర్గమును, దిక్కులను, 
ఆకాశమును, పాతాళగుహలను, సముద్రములను వెదకియు వెన్నుని గాంచలేకపోయెను. 
శ్లో॥ అపశ్యన్నితి హోవాచ-మయాన్నిష్టమిదం జగత్‌! 

భ్రాతృహా మే గతో నూనం-యతో నావర్తతే పుమాన్‌॥ 12 
ప్రతిపదార్థము : అపశ్యన్‌=హరిని చూడనివాడై, ఇతి ఉవాచ హ=ఇట్లు వచించెను. మయా=నా 
చేత, ఇదం జగత్‌=ఈ జగము, అన్విష్టమ్‌ =వెదుకబడినది, మే=నాయొక్క (భ్రాతృహా=అన్నను 
జంపిన విష్ణువు, పుమాన్‌=పురుషుడు, యతః=దేనినుండి, న+ఆవర్తతే=మరలిరాడో, ఆ 
చోటికి, గతః=పోయినాడు. నూనమ్‌=ఇది నిశ్చయము. 
తాత్పర్యము : ఇట్లు హరిని జూడనివాడై ఇట్లనెను. నేను జగమంతయు వెదకితిని. మా 
అన్నను జంపినవాడు పురుషుడు పోయి మరలరానిచోటికి పోయినాడు (చనిపోయినాడు). 
ఇది నిజము. పురుషుడు దేనినుండి మరల రానిచోటు బ్రహ్మము. ఆ బ్రహ్మమును బొందినాడు. 


శ్లో వైరానుబన్ధ ఏతావానామృత్యోరిహ దేహినామ్‌। 

అజ్ఞానప్రభవో మన్యు-రహంమానోపబ్బృంహితః॥। 13 

ఇట్లు మృత్యువు గలుగదు కనుక విష్ణువునందఖండమైన వైరమును సాధించుట 
ఆ హిరణ్యకశిపునికి దగినదే యగును. ఏలయన శిరోమణియై యుండిన విష్ణువు జీవించి 
యుంటేనేని పిజికిపందవలె పగను సాధించక మిన్నకుండునా అను ఆశయమునం 
జెప్పుచున్నారు. 
ప్రతిపదార్థము : వైర+అనుబన్దః=పగయొక్క సంబంధము, దేహినామ్‌=దేహమునందు 
దట్టముగా అభిమానముగల శూరులకు, ఇహ ఏతావాన్‌=ఇంతమాగత్రమేయె, ఆమృత్యోః 
=మృత్యువుగలుగు వణకు ఏర్పడును, అట్లే, అజ్ఞానప్రభవః =అజ్ఞానముచే జనించిన, మన్యుః 
=క్రోధము, అహంమాన +ఉపబ్బంహితః =అహంకారముచే అభిమానముచే విస్తరించుచున్నది. 
తాత్పర్యము : దేహాభిమానము గాఢముగా గల శూరులకు పగసాధించుట పగవాడు చచ్చిన 
తోడనే దాటిపోవుచున్నది. ఆ వైరము ఇంతమాత్రమే యగును. అజ్ఞానమున జనించిన 
కోపము అహంకారమున విస్తరించియుండునది. ఆ యజ్ఞానము నివర్తించిన క్రోధము 
నివర్తించునని భావము. 


ఏకోనవింశో9_ధ్యాయః 


ఈ అధ్యాయమందు హరి యాచించిన పదత్రయమును బలి యాయ సమ్మతింప 

గాంచి యెటింగి శ్రీ శుక్రాచార్యుడు నివారించుట - వర్ణింపబడును. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఇతి వైరోచనేర్వాక్యం ధర్మయుక్తం సుసూనృతమ్‌। 

నిశమ్య భగవాన్‌ ప్రీతః-ప్రతినన్ఫేదమ్రవీత్‌!। 1 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, వైరోచనేః=విరోచన కుమారుడైన బలియొక్క ధర్మయుక్తమ్‌= 
ధర్మయుక్తమైన, సుసూనృతమ్‌=లెస్సగా సత్యమైన, వాక్యమ్‌ =మాటను, నిశమ్య=విని, భగవాన్‌= 
భగవంతుడు హరి, ప్రీతః=సంతసించినవాడై, ప్రతినన్య=బలినభినందించి, ఇదమ్‌ =ఈ 
మాటను, అటబ్రవీత్‌=చెప్పెను. 
తాత్పర్యము : ఇట్లు బలి న్యాయసమ్మతమైన సత్యసంపన్నమైన వాక్కును వచింప విని, 
భగవంతుడు హరి సంతసమంది బలినభినందించి యిట్లు వాకొనెను. 

శ్రీ భగవానువాచ : శ్రీ భగవానుడు పలికెను. 


శ్లో వచస్తవైతజ్ఞనదేవ సూనృతం కులోచితం ధర్మయుతం యశస్మరమ్‌। 

యస్య ప్రమాణం భృగవః సామృరాయే పితామహః కులవృద్ధః ప్రశాన్తః। 2 
ప్రతిపదార్థము : జనదేవ=ఓ రాజా!, ఏతత్‌=ఈ, తవ=నీయొక్క వచః=మాట, సూన్ఫతమ్‌= 
సత్యము, కుల+ఉచితమ్‌=మీ వంశమునకుందగినది, ధర్మయుతమ్‌ =దర్శబద్ధము, 
యశస్మరమ్‌=కీర్తిని గలిగించునదియు, సాంపరాయే=పారలౌకికమగు ధర్మమునందు, యస్య= 
ఎవనికి, పితామహః=తాత (తండ్రి తండ్రి), కులవృద్దః=కులవృద్దుడు, (ప్రశాన్తః=ప్రశాన్లుడు, 
భృగవః=మో గురువులైన భృగువులు, ప్రమాణమ్‌=ప్రమాణమై యున్నారు. 
తాత్సర్యము : ఓ జనపతీ! నీవు వచించిన మాట సత్యము. నీ వంశమునకు దగినది. 
ధర్మబద్ధము. కీర్తిని కలిగించునదైయున్న పారలౌకికమగు ధర్మమూ. తండ్రి తండ్రి కులవృద్దుడు 
ప్రశస్తుడు అగు ప్రహ్లాదుడు మో గురువులై ప్రమాణమై యున్నారు. 
శో న హ్యేతస్మిన్‌ కులే కళ్చిన్నిస్సత్త్వ కృపణః పుమాన్‌! 

ప్రత్యాఖ్యాతా ప్రతిశ్రుత్య యో వాదాతా ద్విజాతయే॥ 8 
ప్రతిపదార్థము : ఏతస్మిన్‌=ఈ, కులే=మి వంశమునందు, నిస్సత్త్వః=బలహీనుడు, కృపణః 
=లుబుడగు, పుమాన్‌=పురుషుడు, యః=ఎవడు, ద్విజాతయే=విప్రని కొకు, ప్రతిశ్రుత్య= 
ఏదేనొకదానినిత్తునని వాగ్జానముచేసి, ప్రతిఖ్యాతా=తర్వాత నీయనని తిరస్మరించినవాడు, 
అదాతా వా=దాతగానివాడు, నహి=జన్మించడు గదా! 
తాత్పర్యము : ఓ ప్రభూ! మి వంశమునందు బలహీనుడును, లుబ్బుడగు పురుషుడు 
విప్రనకిత్తునని వాగ్భానముచేసి యాయనను దాతగాని జన్మింపడు గదా! 


214 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో న సన్తి తీర్థే యుధి చార్జినార్థితాః పరాజ్ముఖా యే త్వమనస్వినో నృష। 
యుష్మత్కులే యద్యశసామలేన ప్రహ్లాద ఉద్భాతి యథోడుపః ఖే॥ 4 
ప్రతిపదార్థము : నృప!=ఓ రాజా!, యత్‌=ఏ మా వంశమున, తీర్గే=దానసమయమందు, 
యుధి =యుద్ద మునందును, అర్థినా=యాచకునిచే, అర్థితాః=యాచింపబడి నవారు, 
యే=ఎవరు, పరాజ్ముఖాః=వెనుమొగము వెల్లినవారు, అమనస్వినః=అభిమానములేనివారు, 
న సన్తి=లేరో, అట్టి, యుష్మత్ములే=మో వంశమునందు, ప్రహ్లాదః=ప్రహ్లోదుడు, అమలేన= 
నిర్మలమైన, యశసా=కీర్తితో, ఖే=ఆకాశమునందు, యథా+ఉడుపః=నక్షత్రముల రాజగు 
చంద్రుడెట్లో, అట్లే, ఉద్భాతి=ఉన్నతస్థానమున బ్రకాశించుచున్నాడు. 
తాత్సర్యము : ఓ రాజా! దానవేళ అర్థించిన యాచకులకు, యుద్ధము గోరి వచ్చినవారు 
నిరాశగా ఏ వంశమునందు వెనుమొగము పెట్టినవారును, అభిమానము గోలుపోయినవారు 
గలుగరో అట్టి మా వంశమునందు జనించిన ప్రహ్లాదుడు నిర్మల యశముతో ఆకాశమునందు 
చంద్రుడెట్లు ఉన్నత స్థానమున మెబియుచున్నాడో అట్లు మెజయుచున్నాడని భావము. 


శ్లో యతో జాతో హిరణ్యాక్షశ్చరన్నేక ఇమాం మపీమ్‌। 

ప్రతివీరం దిగ్విజయే నావినత గదాయుధః॥। ర్‌ 
ప్రతిపదార్థము : యతః=ఏ వంశమున, జాతః=జనించిన, హిరణ్యాక్షః=హిరణ్యాక్షుడు, 
గదాయుధః=గదను ఆయుధముగా గలవాడు, ఏకః=ఒంటరిగా, ఇమామ్‌ మహీమ్‌=ఈ 
భూమండలమును గూర్చి, దిగ్విజయేన=దిగ్విజయముతో, చరన్‌=వెడలుచు, (ప్రతివీరమ్‌ = 
ప్రతివీరుని, అవినత =బడయలేకపోయెనో 
తాత్పర్యము : మా వంశమున జనించిన హిరణ్యాక్షుడు గదను ఆయుధముగా గలవాడు 
ఒంటరిగా ఈ భూమండలమును గూర్చి దిగ్విజయంము చేయుచు (వ్రతివీరుని 
బడయలేకపోయెను. 
శ్లో యం వినిర్దిత్య కృచ్ళేణ విష్ణుః క్షోద్ధార ఆగతః। 

నాత్మానం జయినం మేనే తద్వీర్యం భూర్యనుస్మరన్‌! 6 
ప్రతిపదార్థము : విష్ణుః=వెన్నుడు, యమ్‌=ఏ హిరణ్యాక్షుని, కృచ్చేణ=కష్టముచే, వినిర్జిత్య= 
జయించి, క్ష్మా+ఉద్ధారే=భూమిని లేవనెత్తునప్పుడు, ఆగతః=వచ్చినవాడు, భూరి=అధికమైన, 
తత్‌ +వీర్యమ్‌ =ఆ హిరణ్యాక్షుని బలమును, అనుస్మరన్‌ =తలంచుచు, ఆత్మానమ్‌=తన్ను, 
జయినమ్‌ =జయించినవానినిగా, న మేనే=తలంచలేదు. 
తాత్పర్యము : విష్ణువు హిరణ్యాక్షుని గష్టము మోద జయించి భూమిని పైకి లేవనెత్తునప్పుడు 
హిరణ్యాక్షుని బలమును దలంచుచు, తన్ను జయించినవానినిగా తలంచలేదు. 
శ్లో నిశమ్య తద్వధం భబ్రాతా-హిరణ్యకశిపుః పురా। 

హన్తుం బ్రాతృహణం క్రుద్దో-జగామ నిలయం హరేః॥ 7 
ప్రతిపదార్థము ; పురా=పూర్వము, తత్‌+వధమ్‌=ఆ హిరణ్యాక్షవధమును, నిశమ్య విని, 


అష్టమస్మునః జ ఏకో నవింశో 9 ధ్యాయః 215 


భ్రాతా=సోదరుడైన, హిరణ్యకశిపుః=హిరణ్యకశిపుడు, క్రుద్ధః=క్రోధావేశుడై, భాతృహణమ్‌ =తన 
అన్నను జంపినవానిని (వెన్నుని, హంతుమ్‌ =చంపుటకు, హరేః=విష్ణువు యొక్క నిలయమ్‌= 
స్థానమైన వైకుంఠమును గూర్చి, జగామ=పోయెను. 

తాత్పర్యము : పూర్వము హిరణ్యాక్షుని వధను విన్నవాడు, తమ్ముడు హిరణ్యకశిపుడు కోధమున 
మండిపడుచు తనయన్నను జంపిన విష్ణువునుంజంపుటకై విష్ణు నిలయమైన వైకుంఠమునకు 
బోయెను. 


శో తమాపతన్తమాలోక్య-శూలపాణిం కృతాన్తవత్‌। 

చిన్తయామాస కాలజ్ఞో-విష్ణుర్మాయావినాం వరః॥ 8 
ప్రతిపదార్థము : శూలపాణిమ్‌=ళూలము కేలగలవాడై, కృతాన్లవత్‌=యముని వలె, 
ఆపతన్తమ్‌ =పైబడవచ్చు, తమ్‌ =ఆ హిరణ్యకశిపును, ఆలోక్య=చూచి, మాయావినామ్‌ వరః 
=మాయము చేయువారిలో శ్రేష్టుడును, విష్ణుః=విష్ణువు, కాలజ్ఞః=కాలము నెటింగినవాడు, 
చింతయామాస=ఇట్లు చింతించెను. 
తాత్సర్యము : కేలశూలమును ధరించి యముడువలె బైబడవచ్చు ఆ హిరణ్యకశిపుని జూచి 
మాయగావించువారిలో మిన్నయైన వెన్నుడు ఆ కాలమును గమనించి యిట్లు చింతించెను. 
శ్లో యతో యతోల హం తత్రాసౌ-మృత్యుః ప్రాణభృతామివ। 

అతో9_ హమస్య హృదయం- ప్రవేక్ష్యామి పరాగ్భృశః॥ 9 
ప్రతిపదార్థము : ప్రాణభృతామ్‌=ప్రాణులకు, మృత్యుః ఇవ=మృత్యువు వలె, యతః యతః 
=ఎచ్చటెచ్చటికి, అహమ్‌=నేను చేరినను, తత్ర =అచ్చటికి, అసౌ =హిరణ్యకశిపుడు రాగలడు. 
అతః=అందువలన, అహమ్‌ =నేను, పరాగ్భృఈ=బా హ్యదృష్టిగల (అంతరదృష్టిలేని, అస్య=వాని 
యొక్క హృదయమ్‌ =హృదయమును, ప్రవేక్ష్యామి=ప్రవేశించెదను. 
తాత్పర్యము : ప్రాణులను వెన్నాడు మృత్యువువలె వీడు నేనెక్కడికిబోయినను అక్కడికి వచ్చును. 
వీనికి వెలుపల చూపుగాని లోపలి చూపు లేదు. కాబట్టి నేను; దీని హృదయమందు 
ప్రవేశించెదను. 
శ్లో; ఏవం స నిశ్చిత్య రిపోః శరీరమాధావతో నిర్వివిశే సురేన్లః। 

శ్వాసానిలాన్తర్షితసూక్ష్మదేహస్త త్రాణరన్షేణ వివిగ్నచేతాః॥। 10 
ప్రతిపదార్థము : ఏవమ్‌ =ఇందువలన నేను హృదయమునందుండు నన్ను వాడెటుంగలేడని, 
ఇట్లు, సః=ఆ విష్ణువు, నిశ్చిత్య=నిశ్చయించి, సురేంద్రః=ఆ దేవతాప్రభువు, ఆధావతః 
=పరిగెత్తివచ్చు, రిపోః=ఆ హిరణ్యకశిపుని యొక్క శ్వాస +అనిల+అన్తర్షితసూక్షదేహః=శ్వాస 
యొక్క గాలిలోపల దాగిన సూక్ష్మదేహముగలవాఢడై, ప్రాణర[న్లే అణ=నాసికాద్వారమున, 
వివిగ్నచేతాః=కంపించు చిత్తముగలవాడై, నిర్వివిశే =ప్రవేశించెను. 
తాత్పర్యము : ఇట్లు నిశ్చయించి దేవప్రభువగు నా విష్ణువు పరిగెత్తి వచ్చువాని శ్వాసవాయువు 
నందు సూక్ష్మరూపమున అడగియుండి వాని నాసికాద్వారమున కంపించు చిత్తముతో 
హృదయమున ప్రవేశించెను. 


220 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : తన కర్మానుగుణముగాం్రాప్తించిన ధనాధికముచే దృష్తి జెందువాడు 
సుఖపడును. అట్లు తృప్తిచెందనివాడు తనకు మూడులోకముల సామ్రాజ్యం సంపద చేకూరినను 
దృప్పిపొందడు. 
శ్లో పుంసోత యం సంస్ఫృతేర్షేతురసన్లోషో9_రకామయోః। 

యదృచ్చయోపపన్నేన-సనోషో ముక్తయే స్మృతః॥ 25 
ప్రతిపదార్థము : పుంసః=పురుషునికి, అర్థకామయోః=అర్థకామములందు, అసంతోషః=తృప్తి 
లేక సంతోషము లేకపోవుట, అయమ్‌=ఇది, సంనృతేః=నంసారమునకు, హేతుః 
=కారణమగుచున్నది. యదృచ్చయా=తనకుందానే, ఉపపన్నేన =లభించినదానితో, సంతోషః 
=సంతోషము పొందుట, ముక్తయే =ముక్తికి, స్మృతః=హేతువని చెప్పబడినది. 
తాత్పర్యము : అర్ధ్థకామములందు సంతోషము లేకపోవుట పురుషునికి సంసార హేతువగు 
చున్నది. స్వయముగ లభించిన సంతోషము ముక్తికి హేతువని చెప్పబడినది. 
శ్లో యదృచ్చాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే! 

తత్రృశామ్యత్యస న్తోషాదమృ సేవాశుశుక్షణిః॥ 26 
ప్రతిపదార్థము క యదృచ్చాలాభతుష్టస్య=తనంతతానుగా లభించినదానిచే సంతుష్టుడగు, 
విప్రస్య=విప్రనియొక్క తేజః=తేజస్సు, వర్ధతే =వృద్ధి చెందును. అసనోషాత్‌=అసంతోషము 
వలన, తత్‌=ఆ తేజస్సు, అమృసా=జలము చేత, ఆశుశుక్షణిః ఇవ=అగ్నివలె, ప్రశామ్యతి= 
శమించును. 
తాత్పర్యము : తనంతతానుగా లభించిన దానిచే సంతుష్టుడగు విప్రనియొక్క తేజస్సు వృద్ధి 
చెందును. అసంతోషము వలన ఆ తేజస్సు జలముచేత అగ్నివలె శమించును. 
శ్లో తస్మాత్రీణి పదాన్యేవ-వృణే త్వద్వరదర్నభాత్‌। 

ఏతావతైవ సిద్ధో౭_హం-విత్తం యావత్ర్రయోజనమ్‌॥ 27 
ప్రతిపదార్థము క తస్మాత్‌=అందువలన, వరదర్నభాత్‌=దాతలలో శ్రేష్టుడగు, త్వత్‌=నీవలన 
(నిన్ను), అహమ్‌ =నేను, త్రీణి పదాని =మూడడుగుల నేలను, వృణే=అడిగితిని, ఏతావత్‌+ఏవ= 
దీని చేతనే, సిద్ధః==ఈడేజెదను. యావత్ర్రయోజనమ్‌=ఏది ప్రయోజనముకు దగునో అదియే, 
విత్తమ్‌ =విత్తము. 
తాత్పర్యము : అందువలన దాతలలో శ్రేష్టువగు నిన్ను నేను మూడడుగుల నేలను అడిగితిని. 
దీనిచేతనే నా కోరిక ఈదేజినదగును. ఏది ప్రయోజనమునకు దగునో అదియే విత్తము. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఇత్యుక్త స్స హసన్నాహ వాళ్ళాతః ప్రతిగృహ్యతామ్‌! 

వామనాయ మహీం దాతుం-జ(గాహ జలభాజనమ్‌॥ 28 
ప్రతిపదార్థము : ఇట్లు భగవానుడు పలుకగా, సః=ఆ బలిచక్రవర్తి, హసన్‌=నవ్వి, వాంఛాతః 
జ్‌ యిచ్చననుసరించి, ప్రతిగృహ్యతామ్‌ ఇతి=స్వీకరించుమని, ఆహ =వచించెను. 
అనంతరము, వామనాయ=వామనుని కొజకు, మహీమ్‌=భూమిని, దాతుమ్‌ =ఇచ్చుటకు, 
జలభాజనమ్‌ =జలపాత్రను, జగ్రాహ=గ్రహించెను. 


అష్ట్రమస్మునః - ఏకోనవింశోఐ_ ధ్యాయః 217 


శో పితా ప్రహ్లాదపుత్రస్తే-తద్విద్వాన్‌ విష్ణుతత్సరః। 

స్వమాయుర్ద్విజలిజ్లే భ్యో-దేవేభ్యోల_దాత్స యాచితః॥। 14 

అతడిట్లు పూర్వీకులను స్తుతించి బలి తండ్రిని స్తుతించుచున్నాడు. 
ప్రతిపదార్థము : ప్రహ్లోదపుత్రః=ప్రహ్లాదపుత్రుడు, తే పితా=నీ తండ్రి, విష్ణుతత్సరః=విష్ణువు 
నందాసక్తి గలవాడు, సః=అతడు, యాచితః=యాచింపబడి, ద్విజలింగేభ్యః=వి ప్రవేషధారులైన, 
దేవేభ్యః=దేవతల కొకు, తత్‌+విద్వాన్‌=వారు దేవతలని తెలిసియు, స్వమ్‌ +ఆయుః=తన 
యాయువును, అదాత్‌=ఇచ్చెను. 
తాత్పర్యము : ఆ ప్రహ్లాదుని కుమారుడును, మో తండ్రియునైన విరోచనుడు విష్ణుభక్తి 
గలవాడు, ఒకప్పుడు దేవతలు విప్రవేషధారులై తన్నుయాచింపగ వీరు దేవతలని తెలిసిన 
వాడయ్యు వారలకు తన యాయువును దానము చేసెను. 
శ్లో భవానాచరితాన్‌ ధర్మానాస్థితో గృహమేధిభిః। 

బ్రాహ్మణైః పూర్వజైః శూరై -రన్యైశ్చోద్దామకీర్తిభిః॥ 15 
ప్రతిపదార్థము : భవాన్‌=నీవు, గృహమేధిభిః=గృహస్టులైన, బ్రాహ్మణః= బ్రాహ్మణులు, పూర్వజైః 
=నీకు ముందు జనించిన, శూరైః=శూరులగు ప్రభువులచేతను, ఉద్దామకీర్తిభిః=మిగుల 
యశముగల, అన్యైశ్చ=ఇతరులచేతను, ఆచరితాన్‌ =ఆచరించబడిన, ధర్మాన్‌=యాగాది 
ధర్మములను, ఆస్థితఃం=ఆచరించితివి. 
తాత్పర్యము ; ఓ బలీ! నీవు గృహస్టులైన విప్రులు, మో పూర్వీకులగు శూరులు, గొప్ప 
కీర్తిగల ఇతరులాచరించిన దానధర్మములను ఆచరించితివి. 
శో తస్మాత్త్వతో మహీమాష-ద్భృణే£_ హం వరదర్నభాత్‌। 

పదాని త్రీణి దైత్యేన్ణ-సమ్మితాని పదా మమ॥ 16 
ప్రతిపదార్థము : తస్మాత్‌=అట్టి ధర్మపరుడవగుట వలన, దైత్యేన్ణ=ఓ దైత్యరాజా!, వరద+ 
బుషభాత్‌=వరదాతలలో మిన్నయైన, త్వత్తః=నీ వలన, అహమ్‌ =నేను, మమ=నాయొక్క 
పదా=పాదముచే, సమ్మితాని=కొలతకు సరిపోవునంత, త్రీణి పదాని=మూడడుగులు, ఈషత్‌= 
ఇంచుక, మహీమ్‌ =భూమిని, వృణే=కోరుచున్నాను. 
తాత్పర్యము : ఓ దైత్యరాజా! నీవు ధర్మపరుడవగుట వలన, కోరిన కోర్మెలొసంగు వారిలో 
శ్రేష్టుడవైన నీవలన నేనించుక భూమిని నాయడుగుతోంగొలచిన సరిపోవునంత మూడడుగుల 
ప్రమాణముగల దానిని పొందవలెనని కోరుచున్నాను. 
శ్లో; నాన్యత్తే కామయే రాజన్‌-వదాన్యాజ్ఞగదీశ్వరాత్‌। 

నైనః ప్రాప్నోతి వై విద్వాన్‌-యావదర్ధప్రతిగ్రహః। 

అధికం యో౭_ధికాంక్షేత-స స్తేనో దజ్ఞమర్దతి॥ 17 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, వదాన్యాత్‌=దాతయైన, జగత్‌+ఈశ్వరాత్‌=లోక ప్రభుడైన, 
తే=నీవలన, అన్యత్‌ =ఇతరమేమియు, న కామయే =కోరను. విద్వాన్‌ =విజ్ఞుడు, యావత్‌=తన 
కెంతమాత్రమో, అర్థప్రతిగ్రహః=అంత ధనాధికము ప్రతిగ్రహముగలవాడు. ఏనః=పాపమును, 


216 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


న ప్రాష్నోతివై=పొందనే పొందడు, యః=ఎవడు, అధికమ్‌=తనకు కావలసినదానికంటె 
అధికము, అధికాంక్షేత=కావలయునని కోరునో, సః=వాడు, స్తేనః=చోరుడు, దణ్ణమ్‌ శిక్షను, 
అర్హతి =పొందదగినవాడు. 
తాత్పర్యము : జగత్ర్రభువు, వదాన్యుడవగు నీ వలన నేను మజేమియుంగోరువాడను గాను. 
విద్వాంసుడగువాడు తనకెంతవలయునో అంత ధనమును దాతను యాచించి దానముగొనునేని 
ఆ ప్రతిగ్రహపాపమును పొందనే పొందడు. ఎవడు తనకు అధికముగా గావలయునని 
కోరునో వాడు చోరుడు. వాడు దండమునకుంబాకత్రుడు. 
బలిరువాచ : బలి వచించెను. 

శ్లో॥ అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః। 

త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యబుధో యథా॥। 18 
ప్రతిపదార్థము క్ల బ్రాహ్మణదాయాద =ఓ విప్రబంధువా!, అహో=ఆశ్చర్యము, తేవాచః=నీ 
మాటలు, వృద్ధసమ్మతాః= పెద్దలకు సమ్మతములైనవి. త్వమ్‌ =నీవు, బాలః=బాలుడవు, 
బాలిశమతిః=అజ్ఞానులవలె బుద్ధిగలవాడవు, స్వార్థమ్‌ ప్రతి=నీ ప్రయోజనమును గూర్చి, 
యథా అబుధః=ఏమి యెొజుంగని బాలునివలె, అయిఉన్నావు. 
తాత్పర్యము : ఓ విప్రకుమారా! నీ యాచన చాలా యచ్చెరువుగా నున్నది. నీ మాటలు 
పెద్దలు మెచ్చదగినవి. కాని పాపము నీవు బాలుడవు. అజ్ఞానుల వంటి బుద్ధిగలవాడవు. న్స్‌ 
స్వార్థము నీకుందెలియలేదు గదా! 
శః మాం వచోభిః సమారాధ్య-లోకానామేకమీశ్వరమ్‌। 

పదత్రయం యో వృణీతే బుద్ధిమాన్‌ ద్వీపదాశిషమ్‌!। 19 
ప్రతిపదార్థము : లోకానామ్‌=లోకములకు, ఏకమ్‌=ఒక్కడైన, ఈశ్వరమ్‌ =ప్రభువును, 
ద్వీపదాశిషమ్‌ =జంబూద్వీపాదులను దానముచేయువాడవు, అని, మామ్‌=నన్ను, వచోఖిః 
=వమంచి మాటలచే, సమారాధ్య =స్తుతించి, యుః=ఏ, బుద్ధిమాన్‌ =బుద్ధి మంతుడు, 
పదత్రయమ్‌=మూడడుగుల భూమిని, వృణీతే=వరించును. 
తాత్పర్యము : జగములకెల్లనొక్కడే ప్రభువై జంబూద్వీపములోనగు ద్వీపములను సైతమిచ్చు 
దాతయైన నన్ను మంచి మాటలచే స్తుతించి యే బుద్ధిమంతుడు మూడడుగుల భూమిని 
దానమడుగును. బుద్ధిమంతుడలా అడుగడని ధ్వని. 
శ్లో న పుమాన్‌ మామనువ్రజ్య భూయో యాచితుమర్హతి। 

తస్మాద్యత్తికరీం భూమిం-వటో కామం ప్రతీచ్చ మే॥ 20 
ప్రతిపదార్థము ; పుమాన్‌=యాచకుడగు పురుషుడు, మామ్‌=నన్ను అనువ్రజ్య=యాచించ 
వచ్చి, భూయః=మరల ఇంకొకని కడ, యాచితుమ్‌=యాచించుటకు, న+అర్హతి=తగడు. 
తస్మాత్‌=అందువలన, వటో=ఓ (బ్రహ్మచారీ, వృత్తికరీమ్‌=నీ జీవమునకు సరిపోవు, భూమిమ్‌= 
భూమిని, కామమ్‌=నీ ఇచ్చవచ్చినంత, మే=నావలన, ప్రతీచ్చ=గ్రహింపుము. 
తాత్పర్యము : నా దగ్గబికు వచ్చిన యాచకుడు మరల యాచించుటకు ఇంకొకని కడకు 
వెడల తగదు. ఓ బాలుడా! నీవు నీ జీవనమునకు సరిపోవు భూమిని నీ ఇచ్చవచ్చినంత నా 
వలన గ్రహింపుము. ఇచ్చెదననుట- 


అష్టమస్యన్ధః = ఏకో నవింశో 9 ధ్యాయః 219 


శ్రీ భగవానువాచ : శ్రీ భగవానుడు వచించెను. 

శ్లో యావన్త్లో విషయాః (్రే(శ్రేష్టా-స్రిలో క్యామజితేన్టియమ్‌। 

న శక్నువన్తి తే సర్వే-ప్రతిపూరయితుం నృష॥ 21 

వామనుడు మరల తన నిసృహత్వమునే ప్రకటించుచు జెప్పుచున్నాడు. ఏడు 
శ్లోకముల చేత. 
ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, త్రిలోక్యామ్‌=ముల్లోకములలో, విషయాః=దేశములు, 
గ్రేష్టాః=ఉత్తమములు, యావన్తః=ఏవి గలవో, తే సర్వే=అవి యన్నియు, అజిత+ఇంద్రియమ్‌= 
ఇంద్రియజయములేనివానిని, ప్రతివూరయితుమ్‌=మనస్సును నిండించుటకు, తృప్తి 
పజఅచుటకు, న శక్నువన్తి=స మర్ధములు కావు. 
తాత్సర్యము : ఓ రాజా! ముజ్జగములందు ఏయే దేశములుత్తమములు గలవో అవి 
యన్నియును ఇంద్రియజయము మనోనిగ్రహము లేనివానిని దృప్తిపజిచుటకు సమర్థములు 
కానేరవు. 
శ్లో త్రిభిః క్రమైరసన్తుష్టో-ద్వీపేనాపి న పూర్యతే। 

నవవర్షసమేతేన -సప్తద్వీపవరేచ్చయా॥ 22 
ప్రతిపదార్థము : త్రిభిః=మూదైన, క్రమైః=అడుగులచే, అసన్తుష్టః =తృప్తిపొందనివాడు, 
నవవర్షసమేతేన=నవవర్షసమేతమగు, ద్వీపేనాపి=ద్వీపముచే, తృప్పిపొందినను, మరల, 
సప్తద్వీపవర +ఇచ్చయా=ఏడు దీవులను వరముగా గోరుకోర్మెతో, న పూర్యతే =తృప్పింబొందడు. 
తాత్పర్యము : ఈ మూడడుగుల చేత తృప్తిపొందనివాడు, నవవర్షసమేతమగు ద్వీపముచే 
తృప్తిపొందినను, మరల ఏడు దీవులను వరముగా గోరు కోర్మెతో తృప్తిబొందడు. 
శ్లో సప్తద్వీపాధిపతయో నృపా వైన్యనృగాదయః। 

అర్జెః కామైర్గతా నాన్తం-తృష్ట్ణాయా ఇతి నః (శ్రుతమ్‌॥ 283 
ప్రతిపదార్థము : సప్తద్వీప+అధిపతయః=ఏడు దీవులకు ప్రభువులైన, వైన్య నృగ+ఆదయః 
=పృథువు, నృగుడులోనగువారు, అర్జైః=ధనముల చేత, కామైః=కామ భోగముల చేత, 
తృష్టాయాః=ఆశయొక్క, అంతమ్‌=తుదను, న గతాః=పొందనివారైరి. ఇతి=అని, నః=మనము, 
శ్రుతమ్‌=వినుచున్నాము. 
తాత్సర్యము : ఏడు దీవులకుంబ్రభువులైన పృథువు, నృగుడులోనగువారు ధనములచేతను, 
కామ భోగములచేతను ఆశయొక్క తుదను బొందలేకపోయిరని మనము వినుచున్నాము. 
శో యదృచ్చయోపపన్నేన -సన్తుష్టో వర్తతే సుఖమ్‌। 

నాసన్తుష్ట స్రిభిర్లోకై -రజితాత్మోపపాదితైః॥। 24 
ప్రతిపదార్థము : యదృచ్చయా =తనకుందానే, ఉపపన్నేన =ప్రాప్పించిన ధనాధికముచే, సన్లుష్టః 
=తృప్తిపొందినవాడు, సుఖమ్‌ =సుఖముగా, వర్తతే=ఉండును. అసన్తుష్టు=అట్లు తృప్తిపొందని 
వాడు, అజితాత్మా=జయింపని బుద్ధిగలవాడు, ఉపపాదితైః=తనకు (బ్రాప్తించిన, త్రిభిఃలోకైః 
=మూడు లోకములచేత, న=తృప్తిపొందడు. 


224 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


స్యాత్‌=సంభవించవు, లభించవు, ఆత్మనః=దేహమునకు, అన్ఫతమ్‌ =అసత్యము, మూలమ్‌ = 
కారణము. 
తాత్పర్యము : దేహరూపమగు వృక్షమునకు సత్యము పుష్పము ఫలముగానున్నవి. శ్రుతి 
వచించుచున్నది కావున నట్లెజుంగునది. మణియు (శ్రుతి - వాచః సత్యం పుష్పఫలమ్‌” 
అని చెప్పినను వాక్కుచే నిర్వహింపబడునది దేహము గావున ఆత్మ వృక్షము అని ప్రస్తుతము 
ననుసరించియే చెప్పబడినదగును. పుష్టఫలస్థానముగా నుండునది సత్యము. వృక్షమగు 
దేహము జీవించియుండనిచో ఆ సత్యరూపమగు పుషఫలములు లభించవు. కావున 
అసత్యము చేతనైనను దేహమును రక్షించవలెననుచు దేహమునకు అనృతము మూలమను 
చున్నారు. ఈ విషయమునే దృష్టాంతముతోందెలుపుచున్నారు. 
శః తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతే9_చిరాత్‌। 

ఏవం నష్టానృతః సద్య-ఆత్మా శుప్యేన్న సంశయః॥ 40 
ప్రతిపదార్థము : తత్‌=అది, యథా=ఏ (ప్రకారము, వృక్షు=వృక్షము, ఉన్మూలః=పెళ్ళగించిన 
వేరుగలదైనచో, శుష్యతి=ఎండిపోవుచున్నది. అచిరాత్‌=కొంచెము కాలములోనే, ఉద్వర్తతే= 
పడిపోవుచున్నది. ఏవమ్‌=ఇట్లు, నష్ట+అన్ఫతః=నశించిన అన్ఫతముగలదైన, ఆత్మా=దేహము, 
సద్యః=అప్పుడే, శుష్యేత్‌ (విధిలిజ్‌)=ఎండిపోవును. న సంశయః=సంశయము లేదు. 
తాత్పర్యము : పెళ్ళగించిన యెడల వృక్షమెండిపోవును. కొంతకాలమునకే పడిపోవును. 
అట్లే నశించిన అనృ్భతముగలదైన దేహము అప్పుడే ఎండిపోవును. ఇందెట్టి సందియము 
లేదు. “ఓమితిసత్యం...”. 


ఒక విషయమునంగీకరించుట సత్యమగును. అట్లు అంగీకరింపకుండుట 
అసత్యమగును. సత్యము పుష్పము, ఫలము. వాక్కే సత్యమైయున్నది. ఆ సత్యమును 
చాటించినవారు ప్రభువు. సత్కర్మ చేసినవాడు శుభమగు కీర్తిగలవాడగుచున్నాడు. వాక్కునకు 
(దేహమునకు) సత్యము పుష్పము, ఫలమునగుచున్నది. ఏది అనృతమో అది వాక్కునకు 
దేహమునకు మూలమందురు. అది యెట్లనగా, వృక్షము వేళ్ళులేనిదగునో ఎండిపోవును. 
పడిపోవుచున్నది. ఇట్లే అనృతమును వచించుచు దేహము ఆధారములేని దానిని చేయుచున్నది. 
అట్టివాడు నిర్జివుడు, పడిపోవుచున్నాడు. అందువలన అన్ఫతమును వచింపగూడదు. ఈ 
దేవామును దానిచే రక్షింవవలెను. అనగా ఈ అనృతము చేత నంకటములు 
సంభవించినపుడనృతముచే దేహమును రక్షించవలెనని శ్రుత్యర్థము. 
శ్లో పరాగ్రిక్రమపూర్ణం వా అక్షరం యత్తదోమితి। 

యత్మిజ్చిదోమితి బ్రూయా-త్తేన రిచ్యేత వై పుమాన్‌॥ 41 
ప్రతిపదార్థము : ఓం ఇతి=అంగీకారసూచకమగు, యత్‌ అక్షరమ్‌=ఓంకారమగు అక్షరము 
ఏది గలదో అది, పరాక్‌=దూరముననున్న అర్థమును గ్రహించునదైయున్నది. రిక్తమ్‌= 
శూన్యమును గాని, అపూర్ణమ్‌వా=పూర్ణముకాదని కాని, కొంచెముగాని చెప్పునదై యున్నది. 
తత్‌=అందువలన యాచకునకు, యత్మించిత్‌ =ఇంచుక, ఓమ్‌ +ఇతి (బూయాత్‌= ఇత్తునని 
చెప్పవలయును, వై =అట్లు కాదేని, తేన =అట్టి దానముచే, పుమాన్‌=పురుషుడు, రిచ్యేత= 
శూన్యుడగును. 


అష్ట్రమస్మునః - ఏకోనవింశోఐ_ ధ్వాయః 221 


తాత్పర్యము : ఆ బలిచక్రవర్తి నీ యిచ్చననుసరించి స్వీకరించుమని వచించెను. పిమ్మట 
వామనుని కొజికు భూమిని ఇచ్చుటకు జలపాత్రను గ్రహించెను. 
శ్లో; విష్ణవే క్షాం ప్రదాస్యన్తముశనా అసురేశ్వరమ్‌। 

జానంశ్చికీర్షితం విష్ణోః-శిష్యం ప్రాహ విదాంవరః॥। 29 
ప్రతిపదార్థము : విష్ణోః=విష్ణువు యొక్క చికీర్షితమ్‌=చేయ నిశ్చయింపబడినదానిని, 
విదాంవరః=జ్ఞానులలో శ్రేష్టుడగు, ఉశనాః=శుక్రాచార్యుడు, జానన్‌=ఎటింగి, విష్ణవే=విష్ణువు 
కొఅకు, క్మామ్‌=భూమిని, ప్రదాస్యన్తమ్‌=దానము చేయుట కుద్యుక్తుడగు, శిష్యమ్‌ =శిష్యుడైన, 
అసురేశ్వరమ్‌ =అసురపతియగు బలిని గూర్చి, ప్రాహ=ఇట్లు పలికెను. 
తాత్పర్యము : జ్ఞానులలో శ్రేష్టుడగు శుక్రాచార్యుడు విష్ణువు చేయనిశ్చయింపబడిన దానిని 
యెటింగి, విష్ణువునకు భూమిని దానము చేయుటకుద్యుక్తుడగు శిష్యుడు, అసురపతియగు 
బలిని గూర్చి ఇట్లు పలికెను. 

శ్రీ శుక్ర ఉవాచ : శ్రీ శుక్రాచార్యుడు వచించెను. 
శో ఏష వైరోచనే! సాక్షాద్భగవాన్‌ విష్ణురవ్యయః। 

కశ్యపాదదితేర్దాతో -దేవానాం కార్యసాధకః॥ 30 
ప్రతిపదార్థము : వైరోచనే=ఓ విరోచనందనుడా!, ఏషః=ఈ బాలుడు, అవ్యయః=అవ్యయ 
స్వరూపుడగు, విష్ణుః భగవాన్‌ =విష్ణు భగవానుడు, దేవానామ్‌=దేవతలకు, కార్యసాధకః 
=దేవతలకు కార్యసాధకుడుగా, కశ్యపాత్‌ =కశ్యపుని వలన, అదితేః=అదితికి, జాతః 
=జన్మించెను. 
తాత్సర్యము : ఓ బలిచక్రవర్తి! ఈ బాలుడు అవ్యయ స్వరూపుడగు విష్ణువు. దేవకార్య 
సాధకుడుగా కశ్యపాదితులకు పుత్రుడై జన్మించెను. 
శో ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానతా। 

న సాధు మన్యే దైత్యానాం-మహానుపగతోల_ నయః॥। 81 
ప్రతిపదార్థము క అనర్థమ్‌ =అనర్థమును, అజానతా=ఎటుంగనివాడై, యత్‌=మూడడుగుల 
భూమిని దానమిచ్చెదననునది, ఏది ఉన్నదో, త్వయా=నీచే, ప్రతిశ్రుతమ్‌ =చేయబడిన ప్రతిజ్ఞ, 
న సాధు=సరియైనది కాదని, మన్యే=నేను తలంచుచున్నాను. దైత్యానామ్‌ =దైత్యులకు, మహాన్‌ 
అనయః=గొప్ప అనిష్టము, ఉపగతః=తెచ్చునదగును. 
తాత్పర్యము : మూడడుగుల భూమిని దానమిచ్చెదననునది యేది కలదో అది చేయు 
అనర్థమును ఎజుంగనివాడవై నీచే చేయబడిన ప్రతిజ్ఞ సరియెనదికాదని తలంతును. దైత్యులకు 
గొప్ప అనిష్టముందెచ్చునదగును. 
శ్లో ఏషతే న్థానమైశ్వర్యం-శియం తేజో యశః (శుతమ్‌। 

దాస్యత్యాచ్చిద్య శక్రాయ-మాయామాణవకో హరిః॥ 32 
ప్రతిపదార్థము : ఏషః=ఈ, మాయామాణవకః=కపట బాలుడగు, హరిః=హరి, తే=నీయొక్క 
స్థానమ్‌=రాజ్యమును, ఐశ్వర్యమ్‌ =ఐశ్వర్యమును, శ్రియమ్‌ =శ్రీని, తేజః=తేజస్సు, యశః 
=యశస్సు, (శ్రుతమ్‌=జ్ఞానము, ఆచ్చిద్య=హరించి, శక్రాయ=ఇంద్రుని కొజికు, దాస్యతి= 
ఇచ్చును. 


222 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము ఏ: ఈ కపటబాలుడగు హరి నీయొక్క రాజ్యము, ఐశ్వర్యము, శ్రీని, తేజస్సు, 
యశస్సు, జ్ఞానము హరించి ఇంద్రునకు ఇచ్చును. 
శ్లో॥ త్రిభిః క్రమైరిమా ఎల్లోకాన్‌-విశ్వకాయః క్రమిష్యతి। 

సర్వస్వం విష్ణవే దత్వ్వా-మూఢ! వర్తిష్యసే కథమ్‌॥ 33 
ప్రతిపదార్థము : త్రిభిః=మూడు, క్రమైః=అడుగులతో, ఇమాన్‌=ఈ, లోకాన్‌=ముజ్జగములను, 
విశ్వకాయః=వామనుడు విరాడ్రూపమును ధరించి, క్రమిష్యతి=ఆక్రమించగలడు. మూఢ!=ఓ 
మూఢుడా!, సర్వస్వమ్‌ =సర్వస్వమును, విష్ణవే=విష్ణు భగవానునికొటికు, దత్స్వా=ఇచ్చి, కథమ్‌ = 
ఎట్లు, వర్తిష్యసే=జీవింతువు. 
తాత్పర్యము : మూడు అడుగులతో ఈ ముజ్జగములను వామనుడు విరాడ్రూపమును ధరించి 
ఆక్రమించగలడు. ఓ మూఢుడా! సర్వస్వమును విష్ణుభగవానుని కొజికు ఇచ్చి ఎట్లు జీవింతువు. 
శ్లో _ క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభోః। 

ఖణ్బ కాయేన మహతా-తార్తీయస్య కుతో గతిః॥ 34 
ప్రతిపదార్థము : పదైకేన=ఒక పాదముతో, గామ్‌=భూమిని, ద్వితీయేన= రెండవ పాదముతో, 
దివమ్‌=స్వర్గమును, మహతా కాయేన=విరాట్‌ శరీరముతో, ఖజ్బ=ఆకాశమును, క్రమతః 
=ఆక్రమించుచున్న విభోః=ప్రభువు యొక్క తార్తీయస్య=మూడవ పాదమునకు, కుతః గతి= 
గతియేది. 
తాత్పర్యము : ఈయన యొకపాదముతో బృథివిని, రెండవ పాదముతో స్వర్గమును, విరాట్‌ 
దేహముతో ఆకాశమును ఆక్రమించును. మటి మూడవ పాదమునకు గతియేది. 
శః నిష్టాం తే నరకే మన్యే-హ్యప్రదాతుః ప్రతిశ్రుతమ్‌। 

ప్రతిశ్రుతస్య యో9_నీఈ-(ప్రతిపాదయితుం భవాన్‌॥ 85 
ప్రతిపదార్థము : ప్రతిశ్రుతమ్‌ =అంగీకరించిన దానిని, అ(ప్రదాతుః=ఈయకపోయినచో, తే= 
నీకు, నరకే=నరకమున, నిష్టామ్‌=స్థానము, మన్యేహి=అని తలంతును. యః=ఏ, భవాన్‌= 
నీవు, ప్రతిశ్రుతస్య=అగీకరించినవానిని, ప్రతిపాదయితుమ్‌=ఇచ్చుటకు, అనీఈ=అసమర్గుడవో! 
తాత్పర్యము : అంగీకరించినదానినీయకపోయినచో నీకు నరకస్థానము సంభవించునని 
తలంచెదను. కాని ఈ అంగీకారమునిచ్చుటకు నీవు సమర్థుడవు గావు. 
శ్లో న తద్దానం ప్రశంసన్తి యేన వృత్తి ర్విపద్యతే। 

దానం యజ్ఞస్తపః కర్మ-లోకే వృత్తిమతో యతః॥ 36 
ప్రతిపదార్థము : యేన =దేనిచే, వృత్తిః=జీవనము, విపద్యతే=నాశమగునో, తత్‌+దానమ్‌=ఆ 
దానమును, న ప్రశంసన్తి=మంచిదని ప్రశంసించరు. యతః=ఎందువలన, లోకే=లోకము 
నందు, వృత్తిమతః=జీవనముగలవానికే, దానమ్‌=దానము, యజ్ఞః=యజ్ఞము, తపః=తపము, 
కర్మ=కర్మము చేయదగినవి. 
తాత్పర్యము : దేనిచే జీవనము నాశమగునో ఆ దానమును మంచిదని పెద్దలు ప్రశంసించరు. 
జీవించి యున్నవానికే దానము, యజ్ఞము, చిత్తెకాగ్రమగు తపము, బావులు త్రవ్వించుట 
మొదలగు కర్మలు ధర్మహేతువులగుచున్నవి. " 


అష్టమస్యన్ధః = ఏకో నవింశో 9 ధ్యాయః 293 


శ్లో॥ ధర్మాయ యశసే9 రాయ కామాయ స్వజనాయ చ। 

పజ్బుధా విభజన్‌ విత్త-మిహాముత్ర చ మోదతే॥ 87 
ప్రతిపదార్థము : ధర్మాయ=ధర్మము కొణకు, యశసే =కీర్తికొణకు, అర్భాయ =అర్ధముకొఅకు, 
కామాయ=భోగము కొజకు, స్వజనాయ=తనవారి కొకు, పంచధా=ఐదు విధములుగ, 
విత్తమ్‌=ధనమును, విభజన్‌=విభాగించుచు ననుభవించువాడు, ఇహాముత్ర =ఇహలోకము 
నందును, పరలోకమునందును, మోదతే =సంతోషించును. 
తాత్పర్యము : గృహస్థువగు పురుషుడు ధర్మమునకు, కీర్తికి, అర్థమునకు, భోగమునకు, 
తన బంధువులకు ఐదు విత్తములుగా ంబంచియిచ్చుచు ననుభవించువాడు ఇహలోకమున, 
పరలోకమున సంతసించును. 
శో అత్రాపి బహృవైర్లీతం శృణు మే£_సురసత్తమ। 

సత్యమోమితి యత్రోక్తం -యన్నేత్యాహానృతం హి తత్‌॥ 38 
ప్రతిపదార్థము : అసురసత్తమ!=అసురోత్తమా!, అత్ర+అపి=ఈ విషయమున (ఇది సత్యము, 
ఇది అనృతము), బహ్యృచైః=బహ్యృచములను (శుతిమాత్రములచే, గీతమ్‌=చెప్పబడినది. 
మే=నా వలన, శృణు=వినుము. ఓమ్‌+ఇతి=సరియని, యత్‌+ప్రోక్తమ్‌=ఏది చెప్పబడినదో, 
సత్యమ్‌ =సత్యమనియు, యత్‌=ఏది, న+ఇతి=లేదనుట, తత్‌=అది, అన్భతమ్‌=అసత్యమని, 
ఆహ =చెప్పబడినది. 
తాత్పర్యము : ఇది సత్యము, ఇది అన్ఫతము అను విషయము బహ్బచ శ్రుతి ఇట్లు 
చెప్పినది వినుము. సరియని యంగీకరించుట సత్యమని, కాదనుట అన్ఫతమనియు 
చెప్పబడినది. 
బహ్మచ (కుతి - ప్రథమమున 

ఓమితి సత్యం నేత్యనృతమ్‌ - ఓమనుట అంగీకరించుట సత్యము, కాదనుట 
అన్ఫతము. అని ఇట్లు సత్యాన్భతముల లక్షణము వలన స్తుతినిందలచే సత్యముగా విహితము 
లేక విధిరూపమగు కర్మయనియు అనృతమనగా నిషిద్ధమగు కర్మయనియుంజెప్పి 
అనంతరము... 

“పరాగ్వా ఏ తద్రిక్తమక్షరమోమ్‌” - అను వాక్యము సత్యమునందు దోషములను, 
అన్ఫతమునందు గుణములనుంజిప్పి... 

“తస్మాత్మాల ఏవ దద్యాత్మాలేన దద్యాత్సత్యానృతే...” అని ఉపసంహరించుచు... 
జీవనమునకు నాశమునుపద్రవము సంభవించు సమయములందు అన్ఫతమును గూడం 
జెప్పవచ్చునని అనుమతింపబడినది అను నీ శ్రుత్యర్థమును దెలుపుచు చెప్పుచున్నాడు. 
శో సత్యం పుష్పఫలం విద్యాదాత్మవృక్షస్య గీయతే! 

వృక్షే౭_ జీవతి తన్న స్యా-దన్భతం మూలమాత్మనః॥। 39 

సత్యము సైతము కొంచెము అనృతములేక నిద్ధించదను అభి ప్రాయమున 
వచించుచున్నారు. 
ప్రతిపదార్థము క ఆత్మవృక్షస్య=దేహమను వృక్షమునకు, సత్యమ్‌=సత్యమనునది, పుష్పఫలమ్‌ = 
పుష్పము, ఫలము అని, విద్యాత్‌=ఎబుంగవలెను. గీయతే =అట్లే శ్రుతిచే చెప్పబడినది. 
వృక్షే=వృక్షము, అజీవతి సతి=బ్రదుకకపోయినచో, తత్‌=ఆ పుష్పములు, ఫలములు, న 


226 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


ప్రతిపదార్థము : ఏ యీ విప్రుడు సంతోషింపడేని అప్పుడీయగూడనే కూడదన్నచో చెప్పు 
చున్నాడు-దధ్యజ్‌ శిబిప్రభృతయః=దధ్యజుడు, శిబిలో నగు, సాధవః=మహాత్ములు, దుస్యజాసుభిః 
=విడువంగూడని ప్రాణములచే, భూతానామ్‌=ప్రాణులకు, శ్రేయః=ఉపకారములను, కుర్వన్తి 
=చేయుచున్నారు. ధరాదిషు=భూమిలోనగు వాటియందు, వికల్ప=పరిత్యజించుటకాలో చన 
యేల? 

తాత్పర్యము : దధ్యబుడు, శిబిలోనగు మహాత్ములు విడువగూడని ప్రాణములచే ప్రాణులకు 
మేలు చేయుచుండ నిక భూమిలోనగువాని దానము చేయుట గూర్చి విచారమెందులకు. 


శ్లో. యైరియం బుభుజే యుద్ధే దైత్యేవ్టైరనివర్తిభిః। 


తేషాం కాలో£_గ్రసీల్లోకా-న్న యశోం ధిగతం భువి 8 
ప్రతిపదార్థము : యుద్దే=యుద్దమునందు, అనివర్తిభిః=వెనుదిరగని, యైః=ఏ, దైత్య+ఇ్టైః 


దైత్య ప్రభువులచే, ఇయమ్‌=ఈ భూమి, బుభుజే=అనుభవింపబడినదో, తేషామ్‌=వారి 
యొక్క లోకాన్‌=ఇహలోకములను, పరలోకములను లేక భోగములను, కాలః=కాలము, 
అగ్రసీత్‌=సంహరించినది కాని, భువి=భూమియందు, అధిగతమ్‌ =పొందబడిన, యశః కీర్తిని, 
న=గ్రహించలేదు. 

తాత్పర్యము : ఏ దైత్యప్రభువులు పూర్వము యుద్ధమునందు వెనుదిరగనివారైన వారిచే ఈ 
భూమిననుభవించిరో వారలను వారి ఇహపరలోకములను కాలము కబలించి వేసినది 
గాని, వారి యశస్సును మాత్రము కబళించలేదు. 

శ్లో సులభా యుధి విప్రర్నే-హ్యనువృత్తాస్తనుత్యజః। 

న తథా తీర్థ ఆయాతే - శ్రద్ధయా యే ధనత్యజః॥। 9 
దేహత్యాగమున కంటె ధనత్యాగమునందే కీర్తి కలుగుననుచున్నారు. 
ప్రతిపదార్థము : విప్రర్నే=ఓ (బ్రహ్మర్షీ!, యుధి=యుద్ధమునందు, అనువృత్తాః=అనువర్తించిన 
వారు, పాల్గొన్నవారు, తనుత్యజః=తనువులను వీడువారు, సులభాః=పెక్కురు సులభముగా 
లభింతురు. తథా=ఆ ప్రకారము, తీర్ధః=పాత్రుడగువాడు, ఆయాతే సతి=వచ్చినప్పుడు, యే= 
ఎవరు, (శ్రద్ధయా =శ్రద్ధతో, ధనత్యజః=ధనము త్యాగము చేయువారు, న=సులభులు గారు. 
తాత్పర్యము : ఓ బ్రహ్మర్నీ! యుద్ధమునందు శత్రువునకు వెన్నునీయక ప్రాణములవీడువారు 
పెక్కురు సులభముగా దొజకుదురు కాని పాత్రుడగువాడేతెంచినప్పుడు (శ్రద్ధతో ధనత్యాగము 

చేయువారు అట్లు సులభముగా లభింపరు. 
శ్లో మనస్వినః కారుణికస్య శోభనం యదర్థికామోపనయేన దుర్గతిః॥। 
కుతః పునర్పహ్మ్నవిదాం భవాదృశాం తతో వటోరస్య దదామి వాణ్భితమ్‌॥ 10 
అట్లయిన నిర్ధనుడగుటచే దీనభావము ప్రార్థించునందువేని అన్నచో చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యత్‌+అర్థికామోపనయేన=అర్జులెట్టివారైనను వారి యభీష్టములనొసంగుట 
వలన వచ్చిన, దుర్గతిః=దీనస్థితి, మనస్వినః=మానవంతుడగు, కారుణికస్య=కరుణాళువునకు, 
శోభనమ్‌ =మంగళకరమే యగును. భవాదృశామ్‌ =మోవంటి, బ్రహ్మవిదామ్‌ =బ్రహ్మజ్జులకు, 


అష్టమస్యున్ధః = ఏకో నవింశో 9 ధ్యాయః 225 


తాత్పర్యము : అంగీకారసూచకమగు ఓంకారమగు నక్షరము పరాగర్థము. శూన్యమునుగాని, 
అపూర్ణమునుగాని చెప్పునదైయున్నది. అందువలన యాచకునకు ఏ కొంచెమో ఇత్తునని 
చెప్పవలయును. అట్లుకాక సర్వస్వమునిచ్చినచో పురుషుడు నిరర్ధకుడై పోవును. 
శో భిక్షవే సర్వమోజ్ముర్వన్నాలం కామేభ్య ఆత్మనే! 

అధైతత్పూర్లమ భ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః॥। 42 
ప్రతిపదార్థము : మటియు, భిక్షవే=యాచకునకు, సర్వమ్‌=అంతయు, ఓం కుర్వన్‌=ఇచ్చెదనని 
అంగీకరించుచున్నవాడగుచు, ఆత్మనే =తనకొజకైన, కామేభ్యః=వాంఛల కొజకు, అలమ్‌= 
సమర్థుడు, న=కాడో వానికి భోగమేది సిద్ధించదో అనుట తనకున్నదంతయు యాచకుని 
కిచ్చినచో తాను రిక్తుడై జీవనమునకు కష్టపడవలసి వచ్చును. న+ఇతి=లేదను, అన్ఫతమ్‌= 
అసత్య రూపమైన, వచః=మాట, అథ =మటథి, ఏతత్‌ =ఇది, పూర్ణమ్‌ =పూర్ణమై, అభ్యాత్మమ్‌=తన 
దేహాధికమును పోషించునదగుచున్నది. 
తాత్పర్యము : ఒకానొక యాచకునకు తనకున్నదంతయునిత్తునని చెప్పినవాడు, తనకు 
జీవనమునకు ఏమియులేక దురవస్థపాలగుచున్నాడు. “లేదను మాటి ధనమును వ్యయము 
చేయనిదై తన దేవోదికమునుంబోషించుటకు వీలగుచున్నది. ఇతరుని అర్భము 
తనకభిముఖము చేసికొనుట అభ్యాత్మమని యర్థము. 

ఎవడు నిత్యము నాకు గొంచెము గూడ లేదు, నేనేమియు ఈయలేను అని 
వచించువాడు ఆయనృతముచే ఇతరుల అర్థములు ఆకర్షించుచున్నాడనుట ప్రసిద్ధము. 
శో సర్వం నేత్యనృతం బూయాత్‌-స దుష్కీర్తిఃశ్వసన్‌మృత:ః। 

స్త్రీషు నర్మవివాహే చ-వృత్యర్ధే ప్రాణసజ్మటే! 

గోబ్రాహ్మణహితార్ధాయ నానృతం స్యాజ్ఞుగుప్పితమ్‌॥॥ 43 

అట్లయిన అన్ఫతమును సత్యమువలె సదా సేవించవలయునా ఏమి అన్నచో 
కాదనుచున్నాడు. 
ప్రతిపదార్థము : న+ఇతి+అనృతమ్‌=లేదను నసత్యమును, సర్వమ్‌=సర్వవిశేషములయందు, 
(బ్రూయాత్‌=పలికిన, సః=అతడు, ఆ పురుషుడు, దుష్కీర్తిః=అపకీర్తిగలవాడై, శ్వసన్‌ మృతః 
=(బతికియుండియు చచ్చినవాడగును. స్రీషు=స్రీలయందును, వారిని లోబజచుకొను 
సమయములందు, నర్మవివాహే=పరిహాసములందు, వివాహమునందు, వృత్తి +అర్థే= 
జీవనము కొబికు, ప్రాణసంకటే=ప్రాణాపాయమందు, గో బ్రాహ్మణ హితార్థాయ =గోవు, 
బ్రాహ్మణుల రక్షణము కొబకు, అన్ఫతమ్‌ =అసత్యము, జగుప్సితమ్‌ =నింద్యము, న=కాదు. 
తాత్పర్యము : తనకు సంపద సమృద్ధిగా నుండియు యాచకునికేమియు లేదనువాడు 
అపకీర్తిపాలగును. వాడు బ్రతికియు చచ్చినవాడు (జీవన్మృతుడు). స్త్రీల వశీకరణమందును, 
పరిహాసమునందు, వివాహమునందు, జీవనోపాయమునందు ప్రాణాపాయమునందును, 
గో బ్రాహ్మణుల రక్షణయందు అన్ఫతము వచించుట దోషకారము కాదు. 
el వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణవిత్తమానభంగమందు। 

జకితగోకులాగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు నఘమునొందడధిపష।॥। 

ఇతి శ్రీమద్భాగవతే అష్టమన్నన్దే ఏకోనవింశో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమున అష్టమస్థుంధమున ఏకోనవింశాధ్యాయము. 


వింశో౭_ ధ్యాయః 

ఈ అధ్యాయమందు బలి గురువాక్యమునుల్లంఘించి ఇచ్చిన భూమిని గొని విష్ణువు 
రెండడుగులతో పృథివిని, స్వర్గమును ఆక్రమించుట వర్ణింపబడును. లేదా విష్ణువు కపటమును 
దెలిసియు బలి అన్ఫత దోషమునకు భయపడి భూమిని దానము చేసెను. విష్ణువు వెంటనే 
అద్భుతముగా పెరిగెను. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో బలిరేవం గృహపతిః-కులాచార్యేణ భాషితః। 

తూష్ణీం భూత్వా క్షణం రాజ-న్నువాచావహితో గురుమ్‌॥ 1 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, ఏవమ్‌=ఇట్లు, కుల+ఆచార్యేణ=కులగురువగు శుక్రునిచే, 
భాషితః=చెప్పబడినవాడైన, గృహపతిః=యజమానుడగు, బలిః=బలిచక్రవర్తి, క్షణము = 
క్షణకాలము, తూష్టీం భూత్వా=ఊరకుండి, అవహితః=జాగరూకతగలవాడై, గురుమ్‌=తన 
గురువు శుక్రుని గూర్చి, ఉవాచ=ఇట్లు చెప్పెను. 
తాత్సర్యము : ఇట్లు తన గురువు శుక్రుడు వచింప విని యజమానుడగు బలిచక్రవర్తి 
క్షణము సేపు మిన్నకుండి పిమ్మట మెలకువ బుద్ధితో నిట్లు వచించెను. 

శ్రీ బలిరువాచ : బలి వచించెను. 

శ్లో సత్యం భగవతా ప్రోక్తం-ధర్మోల_ యం గృహమేధినామ్‌। 

అర్ధకామయశోవృత్తిర్యో న బాధేత కర్షిచిత్‌॥! 2 

థ్‌ ళ్‌ వౌ 

ప్రతిపదార్థము : యః=ఏది, కర్షిచిత్‌=ఒకప్పుడును, అర్థకామయశోవృత్తిః=అర్థమును, 
కామమును, యశమును, జీవనమును, న బాధేత=బాధించదో, నాశము చేయదో, అయమ్‌= 
ఈ, గృహమేధినామ్‌ =గృహస్థుల యొక్క ధర్మః=ధర్మము, భగవతా=భగవానులగు మీచే, 
ప్రోక్తమ్‌ =చెప్పబడినది, సత్యమ్‌ =సత్యమే యగును. 
తాత్పర్యము : భగవానులగు మీరు వచించిన గృహస్టుధర్మము తప్పక సత్యమే యగుచున్నది. 
ఏ కాలమందైనను అర్థమును, కామమును, యశమును, జీవనమును బాధింపని ధర్మమే 
గృహస్థు ధర్మము. 
శః స చాహం విత్తలోభేన - ప్రత్యాచక్షే కథం ద్విజమ్‌। 

ప్రతిశుతం దదామీతి-ప్రాహ్రాదిః కితవోయథా॥ 8 
ప్రతిపదార్థము : ప్రాహ్రాదిః=ప్రహ్లాదుని వంశమువాడై, సః అహమ్‌ చ=ఆ నేనును, దదామి+ 
ఇతి=నేను భూమినిత్తునని, ప్రతిశ్రుతమ్‌ =అంగీకరించినదానిని, కితవః యథా=ధూర్తుడు 
వలె, విత్తలోభేన=ధనమునందాశచే, ద్విజమ్‌=విప్రుని, కథమ్‌ ప్రత్యాచక్షే=ఎట్లు నిరాకరింతును. 
తాత్పర్యము : ప్రహ్లాదుని వంశమువాడనైన నేను భూమినిత్తునని వాగ్దానము చేసి మోసగానివలె 
నిప్పుడు ధనాశచే దానమీయనని ఎట్లు నిరాకరింతును. 


అష్టమస్యన్ధః - వింశో౨. ధ్యాయః 227 


శ్లో॥ నహి సత్యాత్‌ పరోఐ ధర్మ-ఇతి హోవాచ భూరియమ్‌। 

సర్వం వోఢుమహం మన్యే-బుతే£_లీకపరం నరమ్‌॥ 4 
ప్రతిపదార్థము = సత్యాత్‌=సత్యముకంటె, పరః ధర్మః=ఉత్తమ ధర్మము, నహి=లేదు, అహమ్‌= 
నేను, మన్యే=తలంచెదను. ఇయమ్‌ భూః=ఈ భూదేవి, అలీకపరమ్‌ =అసత్యవంతుడైన, 
నరమ్‌ బుతే=మనిషిని తప్ప, సర్వమ్‌ =తక్కిన వారినందజను, వోఢుమ్‌ =భరించుటకు, 
మన్యే=ఒప్పునని, ఉవాచ హ=వచించెను. 
తాత్పర్యము : సత్యముకంటె నుత్తమధర్మములేదని నాయభిప్రాయము. ఒకప్పుడు భూదేవి 
అసత్యవంతుని దప్పందక్కిన వారినందజను భరించుననియందురు. 
శ్లో నాహం బిఖేమి నిరయాన్నాధన్యాదసుఖార్లవాత్‌। 

న స్థానచ్యవనాన్మృత్యోర్యథా విప్రప్రలమృనాత్‌॥। ర్‌ 

అట్లు నిరాకరించకపోయినచోంబెక్కు ఉపద్రవములు వాటిల్లును గదా అన్నచో 
చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : అహమ్‌ =నేను, విప్రప్రలంభనాత్‌ యథా =విప్రని మోసగించుటకు భయపడి 
నట్లు, నిరయాత్‌=నరకమువలనను, న బిభేమిభయపడను. అధన్యాత్‌=దారిద్యము వలన, 
న=వెజఖవను, అసుఖ +అర్జవాత్‌ =దుఃఖసాగరమువలన, న=భీతిచెందను, స్థానచ్యవనాత్‌ 
=స్థానభ్రంశము వలన, న=వెత పొందను, మృత్యోః=మృత్యువు వలన, న=వెత పొందను. 
తాత్సర్యము ; నేను ఈ విప్రుని మోసగించుటకు భయపడినట్లు నరకమునకు భయపడను. 
దారిద్యమునకు ఖీతిచెందను.దుఃఖసాగరమునకు వెత చెందను, స్థాన భ్రంశమువలన, 
మృత్యువు వలనను వెత పొందను. 
శో యద్యద్దాస్యతి లోకేం_స్మిన్‌-సమ్పరేతం ధరాదికమ్‌। 

తస్య త్యాగే నిమిత్తం కిం-విప్రస్తుప్యేన్న తేన చేత్‌! 6 
ప్రతిపదార్థము : అస్మిన్‌ లోకే=ఈ లోకమందు, యత్‌ యత్‌=ఏయే, ధరాదికమ్‌ =భూమి 
లోనగునది గలదో అదియంతయు, సంపరేతమ్‌ =మృతుడైనవానిని, హాస్యతి=వదలుచున్నది. 
ఆపదవచ్చుచో నీయగూడదన్నచో చెప్పుచున్నాడు - తేన=ఆ దానముచే, విప్రః=విప్రుడు, న 
తుష్యేత్‌ చేత్‌=సంతోషింపకపోయినచో, తస్య=ఆ యర్థము యొక్క త్యాగే=దానమునందు, 
కిం నిమిత్తమ్‌=ప్రయోజనమేమి? 
తాత్సర్యము : ఏయే భూమిలోనగు సంపదలు గలవో అవియన్నియుంజనిపోయిన పురుషుని 
వదలుచున్నవి. కావున జీవించియున్నప్పుడే దానినేల దానము చేయగూడదు. ఆ దానముచే 
విప్రుడు సంతోషపడడేని ఆ యర్థము వలని ప్రయోజనమేమి. యాచించినదానికంటె 
స్వల్పముగా నిచ్చినచో విప్రనికి సంతోషము లేకపోవుట వలన ఆ దానము వ్యర్థమేయగును. 
అందువలన అతడడిగినదంతయు నీయవలయును. 
శో శ్రేయః కుర్వన్తి భూతానాం-సాధవో దుస్వ్యజాసుభిః। 

దధ్యజ్‌శిబిప్రభృతయః-కో వికల్పో ధరాదిషు॥ 7 


292 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


కింపురుషులు, కిన్నరులు మనస్వియగు ఈ బలిచక్రవర్తి దుష్మరమగు కర్మ ఒనరించినాడు. 
ఎటింగియు శ్రీవామనభగవానుని కొబికు ౩ అడుగుల నేలను దానమిచ్చెను. 
శ్లో తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనన్తస్య గుణత్రయాత్మకమ్‌। 
భూః ఖం దిశో ద్యౌర్వివరాః పయోధయస్తిర్యజ్‌నృదేవా బుషయో యదాసత।। 21 

ప్రతిపదార్థము : తత్‌=ఆ సమయమున, అనన్తస్య=అనంతుడగు, హరేః=హరియొక్క, వామనమ్‌ 
రూపమ్‌=వామన రూపము, అద్భుతమ్‌=అద్భుతముగ, గుణత్రయాత్మకమ్‌=గుణ 
త్రయాత్మకముగా, అవర్థత=పెరగసాగెను. భూః=భూమి, ఖమ్‌=ఆకాశము, దిశః=దిక్కులు, 
ద్యౌః=సమస్త లోకములు, వివరాః=పాతాళగువాలు, పయోధయః=సము([ద్రములు, 
తిర్యజ్‌=పశుపక్షులు, నృదేవాః=నరులు, దేవతలు, బుషయః=మునులు, యదాసత =ఆ 
విరాడ్రూపమున నున్నారు. 
తాత్పర్యము : ఆ సమయమున అనంతుడగు హరియొక్క వామన రూపమత్యద్భుతముగ 
'పెరగసాగెను. సమస్తమూ ఆ విరాడ్రూపముననున్నవి. 
శ్లో కాయే బలిస్తస్య మహావిభూతేః-సహర్త్విగాచార్యసదస్య ఏతత్‌! 

దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే -భూతేన్టియార్ధాశయజీవయుక్తమ్‌॥। 22 
ప్రతిపదార్థము : ఏతత్‌=అప్పుడు, సహర్త్విగాచార్యసదస్యః=బుత్విక్కులు, ఆచార్యులు, 
సదస్యులతోపాటు, బలిః=బలి చక్రవర్తి, మహావిభూతేః=మహావిభూతిశాలియగు, 
విరాట్స్వరూపుడగు భగవానుని, కాయే =షడైశ్వర్యాత్మకమగు శరీరమున, భూ...యుక్తమ్‌= 
భూతములు, వాగాదీంద్రియములు, శబ్దాదివిషయములు, చతుర్విధాంతఃకరణములు, 
జీవులతోబాటు, గుణాత్మకే =గుణత్రయకార్య స్వరూపమగు హరి శరీరమునందు, త్రిగుణమ్‌ 
విశ్వమ్‌=అఖిల విశ్వమును, దదర్శ=దర్శించెను. 
తాత్పర్యము : అప్పుడు బుత్విక్కులు, ఆచార్యులు, సదస్యులతోపాటు బలిచక్రవర్తి మహా 
విభూతిశాలి, విరాట్‌స్వరూపుడగు వామనభగవానుని శరీరమున భూతాది సర్వజీవులతో 
బాటు గుణత్రయకార్యస్వరూపమగు అఖిలవిశ్వమును దర్శించెను. 
శ్లో రసామచష్టాజ్షితలే£. థ పాదయోర్మహీం మహీధ్రాన్‌ పురుషస్య జజ్ధ్యయోః। 

పతత్రిణో జానుని విశ్వమూర్తేరూర్వోర్గణం మారుతమిగసేనః॥ 28 
ప్రతిపదార్థము : అథాపిమ్మట, పురుషస్య=విరాట్‌స్వరూపుడగు, విశ్వమూర్తేః:=ఆ వామన 
భగవానుని యొక్క అ॥్రితలే=పదతలమున, రసామ్‌=రసాతలములలోనగు సప్తలోక 
జాలమును, పాదయోః=పదయుగళమున, మహీమ్‌ =పృథివిని, జజ్బయోః=జంఘలయందు, 
మహీధ్రాన్‌=పర్వతములను, జానుని=జానువులయందు, వతత్రిణః=పక్షులను, ఊర్వోః 
=ఊరువులయందు, మారుతమ్‌ గణమ్‌=వాయువులను, ఆచప్టే=దర్శించెను. 
తాత్పర్యము : పిమ్మట బలిచక్రవర్తి ఆ విరాట్‌ స్వరూపుడగు వామన భగవానుని పదతలమున 
రసాతలములోనగు సప్తలోకములను, పాదయుగళమున పృథివిని, జంవులయందు 
పర్వతములను, జానువులయందు పక్షులను, ఊరువులయందు వాయువులను దర్శించెను. 


అష్టమస్మునః వా వింశో 9 ధ్యాయః 220 


కుతః పునః=అట్టి దానము శుభకరమైనదని వేజుగాంజెప్పనేల. తతః=అందువలన, అస్య=ఈ, 
వటోః=బ్రహ్మచారి యొక్క వాంఛితమ్‌=కోరిన దానిని, దదామి=ఇచ్చెదను. 

తాత్పర్యము : అర్జులెట్టివారైనను వారియభీష్టములనొసంగుట వలన వచ్చిన దీనస్థితి 
మానవంతుడగు కరుణాళువునకు మంగళకరమే యగును. మోవంటి (బ్రహ్మవేత్తలకు అట్టి 
దానము శుభకరమైనదని వేజుగాంజెప్పనేల. కావున నేనీవామనుని వాంఛితము నొసగుదును. 
శో యజన్తి యజ్ఞైః క్రతుభిర్యమాదృతా భవన్త ఆమ్నాయవిధానకోవిదాః। 

స ఏష విష్ణుర్వరదో౭_స్తు వా పరో దాస్యామ్యముష్మై క్రితిమీప్పితాం మునే! 11 
ప్రతిపదార్థము : మునే!=ఓ మునిగ్రేష్టా, ఆ ఇతడు వటువు కాదు, విష్ణువు. ఇతడు నీకు 
శత్రువు సుమా!, అందువా, అందువలన పూర్తిగా నీతడడిగిన దానినిత్తుననుచున్నాడు. ఆమ్నాయ 
విధానకోవిదాః=వేదోక్త కర్మలననుష్టించు పెద్దలు, యమ్‌ =ఎవ్వని, యజ్ఞైః=పంచమహా 
యజ్ఞముల చేత, క్రతుభిః =జ్యోతిష్టోమాదియాగములచే, యజన్తి=పొందుచున్నారో, ఆదృతాః 
=ఆదరింపబడినవారు, భవన్తః=అగుచున్నారు. సఃఏషు=ఆ యీ, విష్ణుః=విష్ణువు, వరదః 
అస్తు=వరమునిచ్చువాడగుంగాక, పరఃవా అస్తు=శత్రువగుగాక, అముష్మైదీని కొబికు, 
ఈప్పితామ్‌=కోరబడిన, క్షితిమ్‌=భూమిని, దాస్యామి =ఇచ్చెదను. 
తాత్సర్యము : వేదోక్త కర్మనిష్టాపరులెవ్వని గూర్చి యజ్ఞములు, యాగములు చేసి సర్వోత్మర్షను 
బొంది గౌరవమునకుంబాత్రులగుచున్నారో అట్టి విష్ణువితడు. నాకు వరమునిచ్చువాడగు 
గాక లేక శత్రువైననగు గాక, కాని నేను ఈ వటువునకుంగోరిన భూమిని దానము చేయుదును. 
శో యద్యప్యసావధర్మేణ-మాం బధ్నీయాదనాగసమ్‌। 

తథాప్యేనం న హింసిప్యే-భీతం బ్రహ్మతనుం రిపుమ్‌॥ 12 
ప్రతిపదార్థము : అసౌ=ఇతడు, యది+అపి =ఒకవేళ, అధర్మేణ =అధర్మ మార్గములో, 
అనాగసమ్‌=ఏ పాపమెటుగని, మామ్‌ =నన్ను, బధ్నీయాత్‌ =బంధించినను, తథా+అపి 
=అట్లయినను, భీతమ్‌=భీతుడు, బ్రహ్మతనుమ్‌ =బ్రాహ్మణవేషధారియగు, రిపుమ్‌=శత్రువగు 
విష్ణువును, న హింసిప్యే=హింసింపను. 
తాత్పర్యము : ఇతడు ఒకవేళ అధర్మమార్గముతో ఏ పాపమెటుగని నన్ను బంధించినను 
అట్లయినను భీతుడు, బ్రాహ్మణ వేషధారియగు శత్రువగు విష్ణువును హింసింపను. 
శో ఏష వా ఉత్తమళ్లోకో-న జిహాసతి యద్యశః। 

హత్వా మైనాం హరేద్యుద్ధే-శయీత నిహతో మయా॥ 18 
ప్రతిపదార్థము : ఏషః వా=ఇతడన్నచో, ఉత్తమశ్లోకః=పవిత్రయశస్సుగలవాడు, యత్‌=ఏ, 
యశః =కీర్తిని, న జిహాసతి=వదలుకొనువాడు కాడు, యుద్ధే=యుద్ధమునందు, మా=నన్ను, 
హత్వా=చంపి, ఏనామ్‌=ఈ భూమిని, హరేత్‌=హరించును. లేకున్న మయా=నాచే, నిహతః 
=కొట్టబడి, శయీత=భూమిపై శయనించును. 

నా చిత్తమునెటింగి అందు చక్కగా శయనించునని వాస్తవమగు నర్థము. 
తాత్పర్యము : ఇతడు పుణ్యశ్లోకుడు గావున తన కీర్తి నెట్లును వదలుకొనడు. నాతో యుద్ధము 


290 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


చేసి నన్నుంజంపి ఈ భూమిని గైకొనును. లేకున్న నాచే సంహరింపబడి భూమిని శయినించును. 
నా భక్తి నెటింగి నా మనమున నిల్పునని భావము. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


శ్లో ఏవమశ్రద్ధితం శిష్య-మనాదేశకరం గురుః 

శశాప దైవప్రహితః-సత్యసన్థం మనస్వినమ్‌॥। 14 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఇట్లు, అ(శ్రద్ధితమ్‌=తన మాటయందు (శ్రద్ధపొందనివాడు, 
అనాదేశకరమ్‌=తన ఆజ్ఞను గావింపనివాడు, శిష్యమ్‌=తనకు శిష్యుడైన బలిచక్రవర్తిని, 
సత్వసన్థమ్‌ =సత్యమగు ప్రతిజ్ఞగలవాడు, మనస్వినమ్‌=మానవంతుడైనవానిని, దైవప్రహితః 
=విధి (ప్రేరితుడై, శశాప=శపించెను. 
తాత్పర్యము : ఇట్లు తన మాటపై (శ్రద్ధంజూపక తనయాజ్ఞ పాటింపక శిష్యుడగు బలి 
చక్రవర్తిని గురువగు శుక్రుడు తన్ను విధిప్రేరేపింం ఆ సత్యప్రతిజ్ఞడైన మానవంతుడైన 
వానిని శపించెను. 
శ్లో దృఢం పణ్టితమాన్యజ్ఞః-స్తబ్లో9_స్యస్మదు పేక్షయా। 

మచ్చాసననాతిగో య-స్త్వమచిరాద్భృశ్యసే శ్రియః॥ 15 
ప్రతిపదార్థము : త్వమ్‌=నీవు, పణ్ణితమాన్యజ్ఞః=పండితమ్మన్యుడవు, అజ్ఞుడవు, స్తబ్ధః=వినయ 
రహితుడవు, అసి =అయితివి, మచ్చాసననాతిగః=నా యాజ్ఞను జవదాటుటకుద్యుక్తుడవైన, 
త్వమ్‌=నీవు, అస్మదు పేక్షయా=నన్ను పేక్షించుటచే, అచిరాత్‌=త్వరలోనే, శ్రియః=ఐశ్వర్యము 
నుండి, భ్రశ్యసే=జాటిపోయెదవు. 
తాత్సర్యము : నీవు పండితమ్యన్యుడవు, వినయరహితుడవు, నా యాజ్ఞను జవదాటుట 
కుద్యుక్తుడవైన నీవు నన్నుపేక్షించుటచే త్వరలోనే ఐశ్వర్యమును పోగొట్టుకొనినవాడవయ్యెదవు. 
శ్లో ఏవం శప్తః స్వగురుణా-సత్యాత్‌ న చలితో మహాన్‌! 

వామనాయ దదావేనామర్చిత్వోదకపూర్వకమ్‌!। 16 
ప్రతిపదార్థము : ఏవమ్‌=ఇట్లు, స్వగురుణా=తన గురువుచే, శప్తః=అభిశప్పుడైన మహాత్ముడగు 
బలిచక్రవర్తి, సత్యాత్‌=తానొనర్చిన ప్రతిజ్ఞనుండి, న చలితః=చలింపలేదు, వామదేవాయ= 
వామన భగవానుని కొజకు, అర్చిత్వా=అర్చించి, ఏనామ్‌=తానన్న విధముగ భూమిని (3 
అడుగుల), ఉదకపూర్వకమ్‌ =ఉదక పూర్వకముగా, దదౌ=సమర్పించెను. 
తాత్పర్యము : ఇట్లు తన గురువగు శుక్రాచార్యునిచే అభిశప్తుడైన మహాత్ముడగు బలి చక్రవర్తి 
తానొనర్చిన ప్రతిజ్ఞ నుండి చలింపలేదు. ఆ వామనభగవానుని నర్చించి తానన్నవిధముగ 
8 అడుగుల భూమిని ఉదక పూర్వకముగ సమర్పించెను. 


శ్లో విన్ధ్వావలిస్తదాగత్య-పత్నీ జాలకమాలినీ। 

అనిన్యే కలశం హైమ-మవనేజన్యపాం భృతమ్‌॥ 17 
ప్రతిపదార్థము : జాలకమాలినీ=ముత్యాల మాలను ధరించినదియు, పత్నీ=బలి చక్రవర్తి 
ధర్మపత్నియు అగు,విన్యావలిః=విన్యావలి, తదాగత్య=ఆ సమయమున వచ్చి, అవనేజన్యపామ్‌ 


అష్టమస్యన్ధః - వింశో౨. ధ్యాయః 231 


=పాద ప్రక్షాళనార్థమై జలముతో, భృతమ్‌ =నిండిన, హైమమ్‌=బంగారు, కలశమ్‌ =కలశమును, 
ఆనిన్యే=కొనివచ్చెను. 
తాత్పర్యము : ముత్యాల మాలను ధరించినదియు, బలిచక్రవర్తి ధర్మపత్నియగు విన్ధ్యావళీ 
ఆ సమయమున వచ్చి, పాదప్రక్షాళనార్థమై జలముతో నిండిన బంగారు కలశమును గొని 
దెచ్చెను. 
శో యజమానః స్వయం తస్య-శ్రీమత్సాదయుగం ముదా! 

అవనిజ్యావహత్‌ మూర్శి-తదపో విశ్వపావనీః॥ 18 
ప్రతిపదార్థము : యజమానః=యజమానియగు బలిచక్రవర్తి, స్వయమ్‌=స్వయముగా, 
తన్య=ఆ, శ్రీమత్సాదయుగమ్‌=శ్రీవామన భగవానుని పాదద్వయమును, ముదా= 
సంతోషముతో, అవనిజ్య=ప్రక్షాళనముచేసి, విశ్వపావనీః=విశ్వపావనమగు, తత్‌+అపః=ఆ 
ప్రక్షాళన జలమును, మూర్జి=శిరస్సునందు, అవహత్‌=చల్లుకొనెను. 
తాత్పర్యము : యజమానియగు బలిచక్రవర్తి స్వయముగా ఆ శ్రీవామనభగవానుని పాద 
ద్వయమును బ్రక్షాళనమును చేసి విశ్వపావనమగు ఆ ప్రక్షాళన జలమును శిరస్సునందుం 
జల్లుకొనెను. 


శ్లో  తదా9_సురేన్దం దివి దేవతాగణా గన్ఫ్భర్వవిద్యాధరసిద్ధచారణాః। 
తత్కర్మ సర్వే౭_పి గృణన్త ఆర్జవం ప్రసూనవర్షెర్వవృషుర్ముదాన్వితాః।॥ 19 
ప్రతిపదార్థము : తదా=అప్పుడు, దివి=స్వర్గమున నున్న, దేవతాగణాః=దేవతాగణములు, 
గన్టర్వ-విద్యాధర -సిద్ధ-చారణాః=గంధర్వులు, విద్యాధరులు, సిద్దులు, చారణులు, సర్వే- 
పి=అందజూ, ముదాన్వితాః=ఆనందముతో గూడినవారై, తత్‌+కర్మ=ఆయన కర్మను, గృణన్త 
ఆర్జవమ్‌ =నిష్కపటముగ పొగడుచు, అసురేన్టమ్‌ =ఆ అసురపతియగు బలిచక్రవర్తిపై, 
ప్రసూనవర్శెః:=పుష్పజల్లులను, వవృషుః=కురిపించిరి. 
తాత్పర్యము : ఆ సమయమున స్వర్గమునందున్న దేవతాగణములు, గంధర్వులు, 
విద్యాధరులు, సిద్దులు, చారణులు అందఖూ ఆనందముతో ఆయన కర్మను నిషుపటముగ 
పొగడుచు ఆ అసురపతియగు బలిచక్రవర్తిపై పుష్పజల్లులను గురిపించిరి. 
శో నేదుర్ముహుర్దున్దుభయః సహస్రశో గన్భర్వకిమ్పూరుషకిన్నరా జగుః। 
మనస్వినానేన కృతం సుదుష్కరం విద్వానదాద్యద్రిపవే జగత్రయమ్‌॥ 20 
ప్రతిపదార్థము : (తదా=ఆ సమయమున) సహస్రశః=వేలకొలది, దున్గుభయః=దుందుభులు, 
ముహుః=మాటిమాటికి, నేదుః=మోగసాగినవి. గన్ధర్వ-కిమ్పూరుష-కిన్నరాః =గంధర్వులు, 
కింపురుషులు, కిన్నరులు, జగుః=గానము చేసిరి, మనస్వినా=మనస్వియగు, అనేన=ఈ 
బలి చక్రవర్తిచే, సుదుష్మరమ్‌ =దుష్కరమగు కర్మ, కృతము =చేయబడినది. విద్వాన్‌ = 
ఎటింగియు, రిపవే=శత్రువగు శ్రీ వామనభగవానుని కొజకు, జగత్రయమ్‌=8 అడుగుల 
నేలను, అదాద్యత్‌=ఇచ్చెను. 
తాత్సర్యము : అప్పుడు వేలకొలది దుందుభులు మాటిమాటికి (మోగసాగినవి. గన్ఫర్వులు, 


ఏకవింశో9_ధ్యాయః 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శః సత్యం సమీక్ష్యాబ్దభవో నఖేన్గుభిర్హతస్వధామద్యుతిరావృతో9_భ్యగాత్‌। 

మరీచిమిశ్రా బుషయో బృహధద్రతాః సనన్దనాద్యా నరదేవ! యోగినః॥। 1 
ప్రతిపదార్థము : నరదేవ=మహారాజా!, అబ్దభవః=( బ్రహ్మ, సత్యమ్‌ =సత్యలోకమునకు వచ్చిన 
ఆ చరణమును, సమీక్ష్య=చూచి, నఖేందుభిః=నఖచం(ద్రులచే, హత=జయింపబడిన, 
స్వధామద్యుతిః=తన లోకకాంతులుగలవాడై, ఆవృతః=విష్టు పాదనఖకాంతులచేత పరివృతుడై, 
అభ్యగాత్‌ =వచ్చిను. మరీచి మిశ్రాః=మరీచి మొదలగు, బుషయః=మహర్షులు, బృహద్ర్వతాః 
=గొప్ప వ్రతదీక్ష కల, సనందనాద్యాః=సనందనుడు మొదలగు, యోగినః=యోగులు, 
(వవందిరే =నమస్మ్కరించిరి). 
తాత్పర్యము : విష్ణుపాదము సత్యలోకం ప్రవేశించింది. ఆ పాదనఖ (గోళ్ళ) కాంతులు 
సత్యలోక కాంతిని ఆక్రమించినవి. బ్రహ్మనుగూడా చుట్టుముట్టినవి. (బ్రహ్మ బయలుదేరి 
ఎదురు వచ్చాడు. మరీచి మొ॥ అయిన బుషులు, సనందనాది మహాయోగులు ఆ విష్ణు 
పాదమునకు నమస్కరించిరి. 
శ్లో॥ వేదోపవేదా నియమా యమాన్వితాస్తర్కేతిహాసాబ్దపురాణసంహితాః। 

యే చాపరే యోగసమీరదీపితజ్ఞానాగ్నినా రన్థితకర్మకల్మషాః॥। 2 
ప్రతిపదార్థము : వేద=వేదములు, ఉపవేదాః=ధనుర్వేదం మొ ఉపవేదములు, యమాన్నితాః 
=యమములతో గూడిన, నియమాః=నియమములు, తర్మతర్మము మొ॥ శాస్త్రములు, 
ఇతిహాస =ఇతిహాసములు, అంగ =ఉపపురాణములు, పురాణ=వురాణములు, సంహితాః 
=సంహితా [గ్రంథములు (వవందిరే =నమస్మరించెను), యోగసమీర =యోగవాయువు చేత, 
దీపిత =వెలిగింపబడిన, జ్ఞానాగ్నినా =జ్ఞానాగ్నిచేత, రంధిత =దగ్ధమయిన, కర్శకల్మషాః=కర్మ 
కాలుష్యముగల, యే అపరే చ=ఇతర సత్పురుషులు ఎవరున్నారో వారందటు (వవందిరే= 
నమస్మరించిరి.) 
తాత్పర్యము 9 బ్రహ్మలోకమునందు కొలువుదీజిన యమనియమ తర్మాదిశాస్త్ర, ఇతిహాస, 
పురాణ, ఉపపురాణ, సంహితాగ్రంథములన్నియు, ఆ విష్ణుపాదమునకు నమస్మరించినవి. 
యోగులు, జ్ఞానులు అయిన సత్పురుషులంతా విష్ణుచరణానికి వందనములు చేసిరి. 
శ్లో వవన్షిరే యత్తురణానుభావతః స్వాయమ్మువం ధామ గతా అకర్మకమ్‌। 

అథాబ్షయే ప్రోన్నమితాయ విష్ణోరుపాహరత్సద్మభవో9_ర్షణోదకమ్‌॥। 8 
ప్రతిపదార్థము : యత్‌=ఏ పాదపద్మము యొక్క స్మరణానుభావతః =స్మృతి వలన, అకర్మకమ్‌ = 
కర్మ లభ్యముకాని, స్వాయంభువ =బ్రహ్మ సంబంధమయిన, ధామ=లోకమును, గతాః=చేరిన 
పై యోగులు, జ్ఞానులు మొ॥, వవందిరే=నమస్మరించిరి. అథ=తరువాత, ప్రోన్నమితాయ= 
పైకి సాచబడిన, విష్ణోః=విష్ణువు యొక్క అం(ఘీయే=పాదమునకు, పద్మభవః=బ్రహ్మ, 
అర్హణోదకమ్‌=అర్థ్యజలమును, ఉపాహరత్‌ =సమర్ప్చించెను. 


అష్టమస్ఫున్ధః - వింశోల_ ధ్యాయః 233 


శో సన్థ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్‌-ప్రజాపతీజ్బఘనే ఆత్మముఖ్యాన్‌। 

నాభ్యాం నభః కుక్షిషు సప్త సిన్గూన్‌-ఉరుక్రమస్యోరసి చర్షమాలామ్‌॥ 24 
ప్రతిపదార్థము : విభోః=భగవానుడగు, ఉరుక్రమస్య=ఉరుక్రముని యొక్క వాససి=వస్త్రము 
నందు, సన్ఫ్యామ్‌ =సన్టాదేవిని, గుహ్యే=గుహ్య ప్రదేశమునందు, ప్రజాపతీన్‌ =ప్రజాపతులను, 
జఘనే=కటి ప్రదేశమునందు, ఆత్మముఖ్యాన్‌=తనతోపాటు అసురులను, ఐక్షత్‌=బలిదర్శించెను. 
నాభ్యామ్‌=నాభియందు, నభః=ఆకాశమును, కుక్షిషు =కుక్షియందు, సప్తసిన్దూన్‌ =సప్తసముద్రము 
లను, ఉరసి =వక్షస్టలమునందు, బుక్షమాలామ్‌=నక్షత్రమాలను, ఐక్షత్‌=చూచెను. 
తాత్పర్యము : ఆ బలిచక్రవర్తి భగవానుడగు ఉరుక్రముని యొక్క వస్త్రములందు సన్ఫాదేవిని, 
గుహ్యప్రదేశమునందు ప్రజాపతులను, కటి ప్రదేశమున తనతోబాటు అసురులను, 
నాభియందు ఆకాశమును, కుక్షియందు సప్తసముద్రములను, వక్షమునందు నక్షత్రమాలను 
దర్శించెను. 
శో హృద్యజ్ఞ! ధర్మం స్తనయోర్మురారేర్భతం చ సత్యం చ మనస్యథేన్దుమ్‌। 

శ్రియజ్బు వక్షస్యరవినహస్తాం కణ్ణే చ సామాని సమస్తరేఫాన్‌! 25 
ప్రతిపదార్థము : మురారేః=మురారి యొక్క హృది=హృదయమునందు, ధర్మమ్‌ =ధర్మమును, 
స్తనయోః=స్తనములయందు, బుతమ్‌సత్యమ్‌ =సత్యవాక్కును, మనసి=మనస్సునందు, ఇన్దుమ్‌= 
చంద్రుని, వక్షసి=వక్షమునందు, అరవిన్ద హస్తామ్‌=పద్మహస్తయగు లక్ష్మీదేవిని, కంరే=కంఠము 
నందు సామములను, సమస్త రేఫాన్‌=సమస్త శబ్బజాలమును చూచెను. 
శ్లో ఇన్టప్రధానానమరాన్‌ భుజేషు తత్మర్ణయోః కకుభో ద్యౌశ్చ మూర్గి! 

కేశేషు మేఘాఖ్వసనం నాసికాయామక్షోశ్చ సూర్యం వదనే చ వహ్నిమ్‌॥ 26 
ప్రతిపదార్థము : భుజేషు=భుజములయందు, అమరాన్‌=అమరులగు, ఇన ప్రధానాన్‌= 
ఇంద్రుడులోనగు ముఖ్యులును, కర్ణయోః =కర్ణములయందు, కకుభః=దిక్కులను, మూర్ణ= 
శిరస్సునందు, ద్యౌఃచ=స్వర్గమును, కేశేషు=కేశములయందు, మేఘాన్‌=మేఘములను, 
నాసికాయామ్‌ =నాసికయందు, శ్వసనమ్‌=వాయువును, అక్షోః=నేత్రములయందు, సూర్యమ్‌ = 
సూర్యుని, వదనే=వదనమునందు, వహ్నిమ్‌ =అగ్ని భట్టారకుని చూచెను. 
శో వాణ్యాం చ ఛన్దాంసి రసే జలేశం భ్రువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు। 

అహతశ్చ రాత్రిబ్బ పరస్య పుంసో మన్యుం లలాటే౭_ధర ఏవ లోభమ్‌॥ 27 
ప్రతిపదార్థము : పరస్య=పరముడు, పుంసః=భగవానుడగు వామనునికి, వాణ్యామ్‌ =వాక్కుల 
యందు, ఛన్దాంసి =ఛందస్సులను, రసే=రసమునందు, జలేశమ్‌ =వరుణ దేవుడను, (భ్రువోః 
=భ్రూయుగళమునందు, నిషేధమ్‌ విధిమ్‌=నిషేధ విధిని, పక్ష్మసు=కనురెప్పల ఉన్మీలన 
నిమీలనములయందు, అహఃచ=పగలును, రా(క్రిచ=రా(త్రియును, లలాటే=లలాటమునందు, 
మన్యుమ్‌=క్రోధమును, అధరే=అధరమునందు, లోభమ్‌=లోభమును చూచెను. 
శో స్పర్శే చ కామం నృప రేతసామృః పృష్టే త్వధర్మం క్రమణేషు యజ్ఞమ్‌। 

ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం తనూరుహేష్వోషధిజాతయశ్చ।। 28 


ప్రతిపదార్థము : నృప=ఓ రాజా!, స్పర్శే=స్పరయందు, కామమ్‌ =మన్మథుడును, రేతసా- 
మృః=రేతన్సునందు జలమును, పృష్టే=పృష్టభాగమున అధర్మమును, క్రమణేషు= 
పాదన్యాసమునందు, యజ్ఞమ్‌ = యజ్ఞమును, ఛాయాసు =నీడలయందు, మృత్యుమ్‌ = 
మృత్యువు, హసితే=నవ్వునందు, మాయామ్‌=మాయను, తనూరుహేషు= రోమరాజియందు, 
ఓషధిజాతయః చ=ఓషధులును.... మతి, 
శ్లో నదిశ్చ నాడీషు శిలా నఖేషు బుద్ధావజం దేవగణానృషీంశ్చ! 

ప్రాణేషు గాత్రే స్థిరజబ్గమాని సర్వాణి భూతాని దదర్శ వీరః॥ 29 
ప్రతిపదార్థము : నాడీషు=నాడులయందు, నదీఃచ=నదులును, నఖేషు=గోళ్ళయందు, శిలాః 
=శిలలను, బుద్దాః=బుద్ధియందు, అజమ్‌ =బ్రహ్మదేవుని, ప్రాణేషు=ఇంద్రియములందు, 
దేవగణాన్‌, బుషీన్‌ చ=దేవగణములను, బుషులను, గాత్రే=శరీరమునందు, స్థిరజబ్బమాని= 
స్థావర జంగములను, సర్వాణి=సమస్త, భూతాని=జీవరాళిని, వీరః=వీరుడగు బలిచక్రవర్తి, 
దదర్శ=దర్శించెను. 
శ్లో సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వేం_ సురాః కశ్శలమాపురజ్ల। 

సుదర్శనం చక్రమసహ్యతేజో ధనుశ్చ శార్హం స్తనయిత్నుఘోషమ్‌॥ 30 
ప్రతిపదార్థము : సర్వాత్మని=సర్వరూపుడైన హరియందు!, ఇదమ్‌=ఈ, భువనమ్‌=విశ్వమును, 
సర్వే+అసురాః=అసురులందజు, స్తనయిత్ను ఘోషమ్‌ =మేఘము వలె ధ్వనించునదియు, 
సుదర్శనం చక్రమ్‌=సుదర్శన చక్రమును, అసహ్యతేజః=సహింపరాని తేజస్సు గల్గిన, శార 
మమ్‌ ధనుః=శార్గమను ధనుస్సును, నిరీక్ష్య=చూచి, కశ్శలమ్‌=మూర్చను, ఆపుః=పొందిరి. 
శో! పర్దన్యఘోషో జలజః పాజ్బజన్యః కౌమోదకీ విష్ణుగదా తరస్వినీ। 

విద్యాధరో£ _సిః శతచ[్దయుక్తస్తూణోత్తమావక్షయసాయకౌ చ॥ 81 
ప్రతిపదార్థము : పర్దన్యఘోషః=మేఘమువలె గంభీర నాదము గలది, జలజః=నీటి నుండి 
ఉద్భవించినదియగు, పాంచజన్యః=పాంచజన్యమను శంఖము, తరస్వినీ=అతి వేగముగలదైన, 
కౌమోదకీ=కౌమోదకి యను, విష్ణుగదా=విష్ణువు గద, విద్యాధరః+అసిః=విద్యాధరమను 
ఖడ్గము, శతచ।న్లయుక్తః=శతచనయుక్తమగు, తూణోత్తమావక్షయసాయకౌ =అక్షయ 
సాయకములను రెండు అమ్ములపొదులు, చ=మతియు, 
శ్లో సుననముఖ్యా ఉపతస్థురీశం పార్షదముఖ్యాః సహలోకపాలాః। 

స్ఫురత్కిరీటాజ్ఞదమీనకుణ్బలః శ్రీవత్సరత్నోత్తమమేఖలామృరైః॥। 32 
ప్రతిపదార్థము : సహలోకపాలాః=లోకపాలురతో పాటు, సుననముఖ్యాః=సునందుడు లోనగు, 
పార్షదముఖ్యాః=పార్షదముఖ్యులు, ఈశమ్‌=శ్రీవామన భగవానుని, ఉపతస్థుః=స్తుతింపసాగిరి. 
స్ఫురత్‌ +కిరీట +అబ్బద -మీన కుణ్బలః=ప్రకాశించు కిరీటముతోను, భుజకీర్తులతోను, 
మత్వాకృతిగల కుండలములుగలవాడును శ్రీ... మేఖల+అమృరైః=శ్రీవత్స కౌస్తుభముతోను, 
పీతాంబరముతోను...మటి 


అష్టమస్యృన్ధః - వింశో 9 ధ్యాయః 295 


శ్లో మధువ్రతస్రగ్వనమాలయా వృతో రరాజ రాజన్‌ భగవానురుక్రమః। 
క్షితం పదైకేన బలేర్విచక్రమే నభః శరీరేణ దిశశ్చ బాహుఖభిః॥ 833 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, మధువ్రతస్రగ్వనమాలయా =భ్రమరపంక్తిచే విరాజిల్లు 
వనమాలతోను, ఆవృతః =విభూషితుదై, రరాజ=దేదీప్యమానముగ ్రకాశింపసాగెను. భగవాన్‌ 
=భగవానుడు, ఉరుక్రమః=విరాట్‌ స్వరూపుడగు శ్రీవామనుడు, పదైకేన =ఒకయడుగుతో, 
బలేః=బలిచక్రవర్తియొక్క క్షితిమ్‌ =భూమిని, శరీరేణ =శరీరముతో, నభః=ఆకాశమండల 
మును, బాహుభిః=భుజములచే, దిశఃచ =దిక్కులను కూడ, విచక్రమే=ఆక్రమించెను. 
శ్లో పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం నవై తృతీయాయ తదీయమణ్వపి। 
ఉరుక్రమస్యాజ్ఞిరుపర్యుపర్యథో మహర్ణనాభ్యాం తపసః పరం గతః 34 
ప్రతిపదార్థము : క్రమతః=క్రమముగా, వదవ్‌ ద్వితీయమ్‌=రెండవ పాదముతో, 
త్రివిష్టపమ్‌=స్వర్గమును ఆక్రమించెను. తదీయమ్‌=తనదగు, అణు+అపి=అణుమాత్రము, 
తృతీయమ్‌=మూడవ పద విన్యాసము కొఖకు, న వై=స్థానము కూడ లేకపోయెను. అథో=అటు 
పిమ్మట, ఉరుక్రమస్య=భగవానుని యొక్క అం(ఘిః=పాదము, ఉపరి+ఉపరి= పైపైకి, మహః 
=మహర్షోకమునకు, జనాభ్యామ్‌=జనలోకమునకు, తపసః=తపోలోకమునకు, పరమ్‌=పరమైన 
సత్యలోకమును గూర్చి, గతః=పోయినది. 
ఇతి శ్రీమద్భాగవతమహావురాణే అష్టమన్నన్దే విశ్చరూవదర్థనం నామ వింశో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోపురాణమున అష్టమస్యంధమున 
విశ్వరూవదర్భనమను వింశాధ్యాయము. 


శ్లో తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్‌ నృష। 15 
శ్లో॥ ప్రహస్యానుచరా విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః। 

నన్దస్సునన్లోత థ జయో విజయః ప్రబలోద్బలౌ॥। 16 
శ్లో కుముదః కుముదాక్షశ్చ విష్వక్సేనః పతత్రిరాట్‌! 

జయన్తః శ్రుతదేవశ్చ పుష్పదనో9_థ సాత్వతః॥ 17 


ప్రతిపదార్థము : నృప! =పరీక్షిణ్బహారాజా!, అఖిద్రవతః=వామనునివైపుకు పరుగున 
వచ్చుచున్న తాన్‌=ఆ, దితిజానీకపాన్‌=రాక్షస శ్రేష్టులను, దృష్ట్వా=చూచి, ప్రహస్య=నవ్వి, 
ఉదాయుధా=ఆయుధములను ఎత్తినవారై, విష్ణోః=విష్ణువునకు, అనుచరాః=అనుచరులయిన, 
నందః=నందుడను, సునందః=సునందుడు, అథ=తరువాత, జయః=జయుడు, విజయః 
=విజయుడు, (ప్రబల=(ప్రబలుడు, ఉద్భలౌ=ఉద్భ్బలుడు, కుముదః=కుముదుడు, కుముదాక్షశ్చ 
=కుముదాక్టుడు, విష్వక్సేనః =విష్వక్సేనుడు, పతత్రిరాట్‌ =గరుత్మంతుడు, జయంత: 
=జయంతుడు, శ్రుతదేవశ్చ=శ్రుతదేవుడు, పుష్పదంతః=పుష్పదంతుడు, అథ=మటియు, 
సాత్త్వతః=సాత్త్వతుడు, (ప్రత్యషేధన్‌=రాక్షసులను నివారించిరి. 
తాత్సర్యము : వామనుని పైకి వచ్చుచున్న రాక్షసులను చూచి విష్ణువు పార్షదులు నందసునంద 
జయవిజయులు మొ॥వారు 14మంది ఆయుధధారులై ఎదుర్శొనిరి. 
శ్లో॥ సర్వే నాగాయుతప్రాణాః చమూ స్తే జఘృరాసురీః। 

హన్యమానాన్‌ స్వకాన్‌ దృష్ట్వా పురుషానుచరైర్చలిః॥। 18 
శ్లో వారయామాస సంరబ్బాన్‌ కావ్యశాపమనుస్మరన్‌॥ 19 
ప్రతిపదార్థము : నాగాయుత=పదివేల ఏనుగుల, ప్రాణాః=బలంకల, తే=ఆ, సర్వే=విష్ణు 
భటులందటు, ఆసురీః=రాక్షస సంబంధమయిన, చమూః=సేనలను, జఘ్నుః=చంపిరి. బలిః 
=బలిచడక్రవర్తి, వురుషానుచరైః=పురుషోత్తముని అనుచరుల చేత, హన్యమానాన్‌= 
చంపబడుచున్ను స్వకాన్‌=తనవారిని, దృష్ట్వా=చూచి, కావ్యశాపమ్‌=శుక్రాచార్య శాపమును, 
అనుస్మరన్‌=తలంచుచు, సంరబ్ధాన్‌ =సన్నద్దులయిన తమవారిని, వారయామాస=నివారించెను. 
(కావ్యః=పుంలింగమున శుక్రాచార్యుడని అర్థము.) 
తాత్పర్యము : మహాబలులయిన విష్ణుపారిషదులు రాక్షస సేనలనుదునుమాడిరి. 
పురుషోత్తముని అనుచరులచేతిలో మరణించుచున్న తమవారిని చూచిన బలి చక్రవర్తి తనకు 
తగులుచున్న శుక్రశాపప్రభావమును తలచికొని రాక్షసవీరులను వారించెను. 

బలిరువాచ : బలి వచించెను. 

శ్లో హే విప్రచిత్తే! హే రాహో! హే హేతే! శూయతాం వచః। 

మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోతల య మర్ధకృత్‌!। 20 
ప్రతిపదార్థము : హే విప్రచిత్తే!=ఓ విప్రచిత్తీ హే రాహో!=ఓ రాహూ, హే హేతే!=ఓ 
హేతీ!, వచః=నామాట, (శూయతామ్‌=వినబడుగాక!, మా యుధ్యత =యుద్ధము చేయవలదు. 
నివర్తధ్వమ్‌ =మఅలండి, అయమ్‌=ఈ, కాలః=కాలము, నః=మనకు, అర్థకృత్‌ = ప్రయోజనకారి 
అయినది, న=కాదు. 


అష్ట్రమస్మున్ధః - వకవింశో౨. ధ్యాయః 237 


తాత్పర్యము : కర్మలభ్యముకాని బ్రహ్మలోకము శ్రీ విష్ణుపాదస్మరణ లభ్యము. అలా ఆ 
చరణానుగ్రహంతో బ్రహ్మలోకం చేరిన వారందరూ ఆ చరణానికి నమస్కరించారు. బ్రహ్మ 
స్వయంగా ఆ ఊర్జ్వ్యముఖమయిన విష్ణుపాదానికి అర్థ్యం ఇచ్చి స్వాగతం చెప్పాడు. 
శో సమర్చ్య భక్యాభ్యగృణాత్‌ శుచిశ్రవా। 

యన్నాభిపజ్మేరుహసమృవః స్వయమ్‌॥ 4 
ప్రతిపదార్థము : స్వయమ్‌=స్వయముగా, యత్‌=ఏ విష్ణువు యొక్క నాభిపంకేరుహ=నాఖి 
కమలమునందు, సంభవః=పుట్టిన, శుచిశ్రవాః=బ్రహ్మ, సమర్చ్య=ఆ పాదమును పూజించి, 
భక్తా =భక్తితో, అభ్యగృణాత్‌ =స్తుతించెను. 
తాత్పర్యము : స్వయంగా విష్ణునాభికమలగర్భసంభవుడయిన బ్రహ్మ విష్ణుచరణమును అర్చించి 
భక్తితో స్తుతించెను. 
శ్లో ధాతుః కమణ్దలుజలం తదురుక్రమస్య పాదావనేజనపవిత్రతయా నరేన! 

స్వర్థున్యభూన్నభసి సమృతి నిర్మమార్షిలోకత్రయం భగవతో విశదేవ కిర్తి॥ 5 
ప్రతిపదార్థము : నరేంద్ర! =పరీక్షిన్మహారాజా!, ఉరుక్రమస్వ=ఆ త్రివిక్రముని యొక్క పాద= 
పాదములను, అవనేజన =కడుగుటచే, పవిత్రతయా =పవిత్రమగుటచే, తత్‌=ఆ, ధాతుః=బ్రహ్మ 
యొక్క కమండలుజలమ్‌ =కమండలూదకము, నభసి=ఆకాశమున, స్వర్భునీ=ఆకాశగంగగా, 
అభూత్‌ =అయ్యెను. సంప్రతి=ఇప్పుడు, భగవతః=భగవానుని యొక్క విశదా=స్వచ్చమయిన, 
కీర్తి ఇవ =కీర్తివలె, లోకత్రయమ్‌ =ముల్లోకములను, నిర్మమార్చ్సి=పవిత్రం చేస్తున్నది. 
తాత్పర్యము : కమండలువుతో బ్రహ్మ కడిగిన పాదము నుంచి జాలువాటిన ఆ పవిత్ర 
జలము ఆకాశగంగగా ప్రవహించి స్వచ్చమయిన విష్ణుకీర్తివలె లోకత్రయమును నేడు పవిత్రం 
చేస్తున్నది. 
శ్లో బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః। 

సానుగా బలిమాజహ్రుః సంక్షిప్తాత్మవిభూతయే॥ 6 
ప్రతిపదార్థము : (బ్రహ్మాదయః=బ్రహ్మ మొదలగు, లోకనాథాః=లోకపాలకులు, సమాదృతాః 
=ఆదరంగలవారై, సానుగాః=అనుచర సమేతులై, సంక్షిప్త=ఉపసంహరించిన, ఆత్మవిభూతయే 
=త్రివిక్రమావతారంగల, స్వనాథాయ=తమ ప్రభువయిన వామనుని కొబికు, బలిమ్‌=పూజను, 
ఆజహ్రుః =అర్చించిరి. 
తాత్పర్యము : పత్రివిక్రమావతారం ఉపసంహరించిన “వామనావతారుడయిన” హరికి (బ్రహ్మాది 
లోకపాలకులు సమాదరంతో పూజను గావించిరి. 
శ్లో  తోయైః సమర్దణైః స్రగ్భిః దివ్యగన్ధానులేపనైః। 


యేసే 


ధూపదీపైః సురభిభిర్లాజాక్షతఫలోత్తమైః॥ 7 
శ్లో! స్తవనైః జయశబ్దెశ్చ తద్వీర్యమహిమాజ్మితైః। 
నృత్తవాదిత్రగీతైశ్చ శజ్ఞదున్దుభినిస్ప్వనైః॥। 8 


ప్రతిపదార్థము ఆ తోయైః=నీటి తోను, సమర్హణైః=పూజలతోను, స్రగ్భిః=దండలతోను, 


దివ్యగంధ =చందనగంధముల యొక్క అనులేపనైః=పూతలతోను, ధూపదీపైః=ధూవ 
దీపములతోను, సురభిభిః:=సుగంధద్రవ్యములతోను, లాజ=పేలాలతోను, అక్షత =అక్షతల 
తోను, ఫలోత్తమైః=మంచి పండ్లతోను, స్తవనైః=సోత్రములతోను, తద్వీర్య=హరిపరాక్రమము 
యొక్క, మహిమ=మహిమలతో, అంకితైః=గుర్తింపబడిన, జయశబై 8చ=జయజయ 
ధ్వనులతోను, నృత్త =నృత్యములతోను, వాదిత్ర=వాద్యములతోను, గీతైశ్చ=పాటలతోను, 
శంఖ=శంఖములయొక్క దుందుభి=దుందుభుల యొక్క నిస్స్వనైః=ధ్వనులతోను పూజ 
చేసిరి. 
తాత్పర్యము : (బ్రహ్మాది లోకపాలకులు అర్థ్యపాద్యములతో, మాలికలతో, దివ్యచందన 
గంధాలతో, ధూపదీపాలతో, పేలాలతో, అక్షతలతో, ఫలములతో, జయజయధ్వనులతో, 
స్తోత్రములతో, నృత్యవాద్యగానములతో, శంఖదుందుభినాదాలతో వామనునికి అర్చన 
గావించిరి. 
శ్లో జామృవానృక్షాధిపతిః భేరీ శబ్జెర్మనో జవః। 

విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్‌॥ 9 
ప్రతిపదార్థము : బుక్షాధిపతిః=ఎలుగుబంటి నాయకుడైన, జాంబవాన్‌=జాంబవంతుడు, 
మనోజవః=మనోవేగం గలవాడయి, సర్వాసు =అన్ని దిక్షు=దిక్కులయందు, భేరీశబ్దైః=భేరీ 
భాంకారములతో, విజయమ్‌=వామన విజయమును, మహోత్సవమ్‌ =గొప్ప ఉత్సవముగా, 
అఘోషయత్‌ =దండోరా వేయించెను. 
తాత్పర్యము : బుక్షరాజు జాంబవంతుడు మనోవేగంతో పర్యటించి సమస్తదిక్కులందు 
వామనవిజయోత్సవమును భేరీశబ్దములతో ఘోషించెను. 
శ్లో మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాచ్హయా!। 

ఊచుః స్వభర్తురసురా దీక్షితస్యాత్యమర్చితాః॥। 10 
ప్రతిపదార్థము : అసురాః=రాక్షసులు, దీక్షతస్య=యజ్ఞదీక్షితుడయిన, స్వభర్తుః=తమ 
(ప్రభువయిన బలి” చక్రవర్తి యొక్క సర్వామ్‌=సమస్తమయిన, మహీమ్‌ =భూమిని, త్రిపద=*8” 
అడుగులు అనే, వ్యాజ=వంకగల, యాచ్చ(చ్న)యా=యాచనతో, హృతామ్‌=హరింపబడిన 
దానినిగా, దృష్ట్వా=చూచి, అత్యమర్షితాః=అతిరోషంగలవారయి, ఊచుః=ఇట్లనిరి. 
తాత్పర్యము : 3’ అడుగుల భూదానం అనే వంకతో సమస్తభూమిని హరించిన “వామనుని” 
చూచి మహారోషంతో రాక్షసులు బలిచక్రవర్తితో ఇట్లనిరి. 

దైత్యా ఊచుః : దైత్యులు ఇట్లనిరి. 

శ్లో న వా అయం బ్రహ్మబన్థుర్విష్ణర్మాయావినాం వరః। 

ద్విజరూపప్రతిచ్చన్నో దేవకార్యం చికీర్షతి॥। క్ష 
ప్రతిపదార్థము : అయమ్‌=ఇతడు, బ్రహ్మబంధుః=(బ్రాహ్మణుడు, నవా=కాడేమో?, 
మాయావినామ్‌ =మాయావంతులలో, వరః=శ్రేష్టుడయిన, విష్ణుః=విష్ణువు కావచ్చును. 
ద్విజరూప =బ్రాహ్మణ రూపముతో, ప్రతిచ్చన్నః =కప్పివేయబడినవాడై, దేవకార్యమ్‌ =దేవతల 
యొక్క పనిని, చికీర్షతి=చేయగోరు చున్నాడు. 


అష్టమస్ఫన్ధః - ఏకవింశోఐ_ ధ్యాయః 239 


తాత్పర్యము : ఈ బ్రాహ్మణుడు మాయావియైన విష్ణువు అయి ఉండును. సాధారణ బ్రాహ్మణ 
దుర్మార్గుడు కాడు. బ్రాహ్మణ వేషం దాల్చి విష్ణువే దేవకార్యం నెరవేర్చుటకు వచ్చినట్లున్నాడు. 
శో అనేన యాచమానేన శత్రుణా వటురూపిణా। 

సర్వస్వం నో హృతం భర్తుః న్యస్తదణ్దస్య బర్హిషి!॥ 12 
ప్రతిపదార్థము : శత్రుణా=శత్రువు అయిన, వటురూపిణా=బ్రహ్మచారిరూపం దాల్చిన, 
అనేన=ఈ, యాచమానేన=యాచకుని చేత, బర్జిషి=దర్భయందు/యజ్ఞమునందు, 
న్యస్తదండస్య =దండాధి కారమును దించి ఉంచిన, నః=మన, భర్తుఃజయజమాని అయిన 
బలిచక్రవర్తి యొక్క సర్వస్వమ్‌=సమస్త ధనము, హృతమ్‌=హరింపబడినది. 
తాత్పర్యము : మన శత్రువు అయిన “హరి బ్రహ్మచారి రూపముతో యాచన వంకతో మన 
ప్రభువు నుండి సర్వస్వం అపహరించాడు. ప్రభువు యజ్ఞం కారణంగా ఇతనిని దండించే 
స్థితిని సన్యసించి యున్నాడు. 
శ్లో॥  సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషతః 

నానృతం భాషితుం శక్యం (బ్రాహ్మణస్య దయావతః। 

తస్మాదస్య వధో ధర్మో భర్తుః శుశ్రూషణం చ నః॥ 13 
ప్రతిపదార్థము : సతతమ్‌=నిత్యము, సత్యవ్రతస్య=సత్యవ్రతము చేపట్టినవాడును, విశేషతః 
=ప్రత్యేకముగా, దయావతః=దయగలవాడును, బ్రాహ్మణస్య=బ్రాహ్మణుడును అయిన మన 
చక్రవర్తికి, అన్ఫతమ్‌ =అబద్ధము, భాషితుమ్‌ =పల్ముటకు, నశక్యమ్‌ =శక్యము కాదు గదా! 
తస్మాత్‌ =కనుక, అస్య=ఈ వటువు యొక్క వధః=హత్య, నః=మనకు, ధర్మః=ధర్మము, 
భర్త=యజమాని యొక్క శుశ్రూషణజ్బ=సేవగూడా అగును. 
తాత్పర్యము : మన ప్రభువు నిత్యసత్యవ్రతుడు, యజ్ఞ దీక్ష పూనినవాడు. పైగా దయావంతుడు. 
బ్రాహ్మణుడు (లేదా బ్రాహ్మణులపై దయగలవాడు). ఇతను అబద్ధమాడలేడు, కనుక మనమే 
ఈ వటువును వధించాలి. అదే మనకు ధర్మం. ప్రభుసేవ. 
శ్లో॥ ఇత్యాయుధాని జగృహుః బలేరనుచరాసురాః। 

తే సర్వే వామనం హన్తుం శూలపట్టిశపాణయః। 

అనిచ్చంతో బలే రాజ్ఞాం ప్రాద్రవజ్ఞాతమన్యవః॥ 14 
ప్రతిపదార్థము : ఇతి=అని, బలేః=బలి యొక్క అనుచర=అనుచరులయిన, అసురాః 
=రాక్షసులు, ఆయుధాని=ఆయుధములను, జగ్భహుః=గ్రహించిరి. తే సర్వే=వారందటు, 
బలేః=బలియొక్క ఆజ్ఞామ్‌=ఆజ్ఞను, అనిచ్చంతః=కోరనివారై, శూల=శూలములు, పట్టి శ= 
పట్టాకత్తులు, పాణయః=చేపట్టినవారై, వామనమ్‌=వామనుని, హంతుమ్‌=చంపుటకు, 
జాతమన్యవః=క్రోధావేశపరులై, ప్రాద్రవన్‌=పరుగెత్తిరి. 
తాత్సర్యము : బలి అనుచరులయిన రాక్షసులు ఆయుధాలు స్వీకరించారు. వారంతా శూలాలు, 
పట్టాకత్తులు చేపట్టి, బలి ఆజ్ఞతో పనిలేకుండా వామనుని చంపుటకు పరుగెత్తుకొని వచ్చిరి. 


తాత్పర్యము : బలి చక్రవర్తీ! సూర్యచంద్రకిరణాలు సోకినంతమేఅ అగ్నిపర్జ న్యులు 
వర్షించినంతమేఅ నీ భూమి మొత్తం నేను ఒక పాదముతో కొలిచితిని, దిక్కులు, ఆకాశము 
నా శరీరముతో నిండినవి. నీవు చూచుచుండగనే “2వ పాదముతో స్వర్గమును కొలిచితిని. 
శ్లో ప్రతిశ్రుతమదాతుస్తే నిరయం వాస ఇష్యతే। 

విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః॥ 33 
ప్రతిపదార్థము : ప్రతిశ్రుతమ్‌=వాగ్డానము చేయబడినదానిని, అదాతుః=ఇవ్వని, తే=నీకు, 
నిరయమ్‌=నరకము, వాసః=నివాసముగా, ఇప్యతే=ఇష్టమగును, తస్మాత్‌=అందువలన, 
గురుణా చ=నీ గురువయిన శుక్రాచార్యుని చేత, అనుమోదితః =అంగీకరింపబడినవాడవై, 
నిరయమ్‌ =నరకమును, త్వమ్‌ =నీవు, విశ=ప్రవేశింపుము. 
తాత్పర్యము : బలిరాజా! నీవు వాగ్దానము చేసిన “3'వ అడుగు కనబడుటలేదు. వాగ్దానం 
చేసి ఎగగొట్టిన పాపమునకు ఫలంగా నీవు నరకంలో ఉండవలసి యుండును. అందుకు నీ 
గురుశాపము గూడా ఆమోదించుచున్నది. 
శ్లో వృథా మనోరథస్తస్య దూరః స్వర్గః పతత్యధః। 

యోర్ధినే£_ర్ధం ప్రతిశ్రుత్య నాలం తదుపపాదనే॥ 33 
ప్రతిపదార్థము ఏ; యః=ఎవడు, అర్థినే=యాచకునకు, అర్థమ్‌ =ధనమును, ప్రతిశ్రుత్య= 
అంగీకరించి, తత్‌=ఆ ధనము యొక్క ఉపపాదనే =చేకూర్చుట యందు, నాలమ్‌ =శక్తుడు 
కాదో, తస్య=అతనియొక్క మనోరథ: =కోరిక, వృథా =వ్యర్థము. స్వర్గః=స్వర్గము, దూరః 
=అతనికి దూరమగును. అధః=అధోలోకమునందు, పతతి=పడును. 
తాత్పర్యము : యాచకునకు వాగ్దానము చేసిన విషయమున పూర్తిగా నెరవేర్చుటకు 
అశక్తుడయినవానికి కోరికలు వ్యర్థమగును. స్వరము దూరమగును. అతడు అధోలోకమున 
పడును. 
శ్లో విప్రలబ్లో దదామీతి త్వయాహం చాఢ్యమానినా। 

తదళీకఫలం భుజ్వ నిరయే కతిచిత్సమాః॥ తర్‌ 
ప్రతిపదార్థము : ఆధ్యమానినా =ఐశ్వర్యగర్వి అయిన, త్వయా =నీచేత, అహమ్‌ =నేను, 
దదామీతి=ఇచ్చెదనని, విప్రలబ్ధః=మోసగింపబడితిని. తత్‌=కనుక, నిరయే=నరకమునందు, 
కతిచిత్‌ =కొన్ని సమాః=సంవత్సరములు, అళీకవ లమ్‌ =అసత్య ఫలమును, భుబ్వ= 
అనుభవింపుము. 
తాత్పర్యము : ఏథో ఐశ్వర్యవంతుడనన్న నమ్మకంతో ఏమడిగినను ఇచ్చెదనని పలికి చివబికు 
నేను గోరిన భూమి ఇవ్వలేక అశక్తుడవు అయితివి. ఈ వాగ్జానభంగమునకు నీవు కొన్ని 
సంవత్సరములు నరకమునందు గడపుము. 

ఇది శ్రీమద్భాగవతమహావురాణమున అష్టమస్థుంధమున 
ఏకవింశ(21) అధ్యాయము నమావ్తము. 


అష్ట్రమస్మున్ధః - ఏకవింళో౨_ ధ్యాయః 241 


తాత్పర్యము : ఓ విప్రచిత్తీ! ఓ రాహూ, ఓ హేతీ! నా మాట వినండి. యుద్ధము వద్దు. 
వెనుకకు రండి. ఇది మనకు అనుకూలమయిన సమయము కాదు. 
శో యః ప్రభుః సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే। 

తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్‌॥ 21 
ప్రతిపదార్థము : దైత్యాః!=ఓ రాక్షసులార!, సర్వభూతానామ్‌=సమస్తభూతములయొక్క, సుఖదుః 
ఖ=సుఖదుఃఖముల యొక్క, ఉపవత్తయే =నంభవమునకు, యః=ఎవడు, (ప్రభుః= 
సర్వాధికారియో, తమ్‌ =ఆ ప్రభువును (కాలస్వరూపుని), పౌరుషైః=పురుషకారములతో, 
అతివర్తితుమ్‌ =ఉల్లంఘించుటకు, పుమాన్‌ =వ్యక్తి న ఈశ్వరః=సమర్హుడు కాడు. 
తాత్పర్యము వ సమస్తజీవులసుఖదుఃఖాలకు కారణమయిన 'కాలపురుషుడు మనకు ప్రస్తుతం 
ఎదురు తిరిగి ఉన్నాడు. పురుషకారంతో ఆతనిని మనం ఎవరము ఉల్లంఘింపలేము. 
శో యో నో భవాయ ప్రాగాసీదభావాయ దివౌకసామ్‌। 

స..వష భగవానద్య వర్తతే తద్విపర్యయమ్‌॥। 22 
ప్రతిపదార్థము : యః=ఏ, భగవాన్‌=భగవానుడు, ప్రాక్‌=పూర్వం, నః=మన యొక్క భవాయ= 
నిలుకడకు, దివౌకసామ్‌=దేవతల యొక్క, అభావాయ =లేకపోవుటకు, ఆసీత్‌ =కారణ 
మయ్యెనో, స ఏష భగవాన్‌=ఆ యీ భగవంతుడు, అద్య=నేడు, తద్విపర్యయమ్‌ =అందుకు 
విరుద్ధముగా, వర్తతే=ఉన్నాడు. 
తాత్పర్యము : పూర్వం మన విజయానికి, దేవతల పరాజయానికి ఏ మహాప్రభువు కారణమో 
ఆ కాలపురుషుడు నేడు అందుకు విరుద్ధముగా మన పరాజయానికి దేవతల విజయానికి 
అనుకూలంగా నిలిచి ఉన్నాడు. 
శ్లో॥ బలేన సచివై బుద్దా దుర్గెః మన్రైషధాదిభిః। 

సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః 23 
ప్రతిపదార్థము : బలేన=బలముచేత, సచివైః=మంటత్రుల చేత, బుద్భ్యా=బుద్ధిచేత, దుర్గెః 
=దుర్గముల చేత, మంత్ర =మం[(త్రముల చేత, బెషధాదిఖిః:=బెషధము మొ॥వానిచేత, 
సామాదిభిః=సామము మొ॥, ఉపాయైశ్చ=ఉపాయముల చేతను, జనః=వ్యక్తి, కాలమ్‌= 
కాలమును, నాత్యేతి వై=అతిక్రమింపలేడు గదా! 
తాత్సర్యము : బలంకాని, బుద్ధికాని, మంత్రులుకాని, దుర్గమంత్ర బెషధములు కాని సామాది 
ఉపాయములు కాని ఆసరా చేసుకొని దురదృష్టకాలమును దాటలేము. అది అనుభవించి 
తీజవలసినదే. 
శ్లో! భవద్చిః నిర్జితా హ్యేతే బహుశోల_నుచరా హరేః 

దైవేనేద్ధః త ఏవాద్య యుధి జిత్వా నదన్తి నః॥ 24 
ప్రతివదార్భము : వారేః=విష్ణువునకు, అనుచరాః=అనుచరులయిన, ఏతే=ఈ 
నందసునందాదులు, బహుశః=చాలాసార్లు, దైవేన =అదృష్టము చేత, ఇద్దెః= బలపడిన, భవద్శిః 
=మీచేత, నిర్ణితాహి=జయింపబడినవారే కదా!, త ఏవ=అటువంటివారే, అద్య=నేదు, నః 
=మనలను, యుధి=యుద్ధమునందు, జిత్వా=జయించి, నదంతి =గర్జించుచున్నారు. 


242 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : ఇంతకు ముందు అదృష్టం అనుకూలించినపుడు మీచేతిలో పలుమార్లు 
ఓడిన యీ విష్ణుసేన నేడు మిమ్ములను జయించి గర్జిస్తున్నది. ఇది కాల మహిమ. 


శ్లో ఏతాన్‌ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి! 

తస్మాత్మాలం ప్రతీక్షధ్వం యో నో9_ర్థత్వాయ కల్పతే॥ 25 
ప్రతిపదార్థము : దైవమ్‌=అదృష్టము, యది ప్రసీదతి=అనుగ్రహించినట్లయితే, వయమ్‌= 
మనము, విజేష్యామః=గెలువగలము, తస్మాత్‌=కనుక, యః=ఏ కాలము, నః=మనకు, 
అర్థత్వాయ=ప్రయోజనం అగుటకు, కల్పతే=సరిపోవునో, కాలమ్‌=అటువంటి కాలమును 
గూర్చి, ప్రతీక్షధ్వమ్‌ =ఎదురు చూడండి. 
తాత్సర్యము : అదృష్టం కలసివస్తే తప్పక మనం వీరిని జయించగలము. కనుక మనకు 
ప్రయోజనదాయకమయిన కాలం కోసం ఎదురుచూడండి. 

శ్రీ శుక ఉవాచ : శుకమౌని వచించెను. 

శః పత్యుర్నిగదితం (శ్రుత్వా దైత్యదానవయూథపాః। 

రసాన్నివివిశూ రాజన్‌ విష్ణుపారిషదార్దితాః।। 26 
ప్రతిపదార్థము : రాజన్‌! =మహారాజా!, పత్యుః=ప్రభువయిన బలియొక్క, నిగదితమ్‌ = 
వచనమును, శ్రుత్వా=విని, దైత్యదానవ యూధపాః=రాక్షస సేనాపతులు, విష్ణు=విష్ణువు 
యొక్క పారిషద=పార్షదుల చేత, అర్జితాః=బాధింపబడినవారై, రసామ్‌=పాతాళమును, 
నివివిశూః=ప్రవేశించిరి. 
తాత్పర్యము : దైత్యదానవ సైనికులు సేనాపతులు విష్ణుభటులచేతిలో ఓడి, తమ ప్రభువాజ్ఞను 
శిరసావహించి పాతాళమునకు చేరిరి. 
శ్లో అథ తార్యసుతో జ్ఞాత్వా విరాట్‌ ప్రభుచికీర్షితమ్‌! 

బబన్ధ వారుణైః పాశైః బలిం సుత్యేహని క్రతౌ॥ 27 
ప్రతిపదార్థము : అథ =తరువాత, తార్యసుతః=తార్యవంశీయుడయిన, విరాట్‌=పక్షి 
నాయకుడయిన గరుత్మంతుడు, ప్రభు=విష్ణువు యొక్క, చికీర్షితమ్‌=సంకల్పమును, జ్ఞాత్వా= 
తెలిసికొని, క్రతౌ=యజ్ఞమునందు, సుత్యే అహని=సోమహోమము చేయు రోజున, వారుణైః 
=వరుణ సంబంధమయిన, పాశైః=పాశముల చేత, బలిమ్‌=బలిని, బబంధ =బంధించెను. 
తాత్పర్యము : గరుత్మంతుడు విష్ణుసంకల్పమును అర్థము చేసుకొన్నవాడయి బలి చక్రవర్తిని 
సోమ హోమము రోజున వారుణ పాశములతో బంధించెను. (విష్ణు సంకల్పం ఇది=సమస్తం 
అపహరించి యితని మమకారం పోగొట్టాను. ఇక దేహాన్ని అవమానపబచి బంధించి 
దేహంలో ఉండే అహంకారాన్ని గూడా పోగొట్టి పరమానుగ్రహం చూపాలి. వీనివంటి 
సత్యసంధుడు, ధైర్యశాలి మటౌకడు లేడనిపించాలి అని వ్యాఖ్యానంలో ఉంది.) 
శ్లో హాహాకారో మహానాసీత్‌ రోదస్యోస్సర్వతోదిశమ్‌। 

నిగృహ్యమాణే£_సురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా॥ 28 
ప్రతిపదార్థము : ప్రభవిష్ణునా=ప్రభువయిన, విష్ణునా=విష్ణువుచేత, అసురపతౌ=రాక్షస నాథుడు, 


అష్టమస్ఫన్ధః - ఏకవింశోఐ_ ధ్యాయః 243 


నిగృవ్యామాణే=నిగ్రహింపబడుచుండగా, నర్వతోదిశవ్‌ =అన్ని దిక్కుల, రోదస్యోః 
=భూమ్యాకాశములందు, మహాన్‌=గొప్ప, హాహాకారః='హా! హా!” అనే ధ్వని, ఆసీత్‌=అయ్యెను. 
తాత్పర్యము : శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని వారుణపాశములతో నిర్బంధింపజేయగా 
భూమ్యాకాశములంతటా అన్ని దిక్కులా “అయ్యో! అయ్యో!” అని ఆక్రోశములు వెలువడినవి. 
శ్లో తం బద్ధం వారుణైః పాశైః భగవానాహ వామనః। 

నష్ట(శ్రియం స్థిరం ప్రాజ్ఞముదారయశసం నృప!॥ 29 
ప్రతిపదార్థము : నృప! =మహారాజా!, నష్టపోయిన, (శియమ్‌=సంపదగలవాడును, స్థిరమ్‌= 
అయినను స్థిరచిత్తంగా ఉన్నవాడును, ప్రాజ్ఞమ్‌ =కనుకనే జ్ఞాని అయినవాడును, ఉదారయశసమ్‌ 
=ఉదార కీర్తిగలవాడును, వారుణైః=వరుణసంబంధమయిన, పాశైః=పాశముల చేత, బద్ధమ్‌= 
కట్టివేయబడిన, తమ్‌=ఆ బలిచక్రవర్తిని గూర్చి, భగవాన్‌=భగవంతుడయిన వామనుడు, 
ఆహ=పలికెను. 
తాత్సర్యము : సంపదపోయినా స్థిరచిత్తంతో జ్ఞానిగా ఉన్న కీర్షిమంతుడయిన వారుణపాశ 
బద్దుడయిన ఆ బలి చక్రవర్తితో వామనుడు ఇట్లనెను. 
శ్లో పదాని త్రీణి దత్తాని-భూమేర్మహ్యం త్వయాసుర!। 

ద్వాభ్యాం క్రాన్లా మహీ సర్వా-తృతీయముపకల్పయ॥ 30 
ప్రతిపదార్థము : అసుర! =రాక్షసా!, త్వయా=నీచేత, మహ్యమ్‌=నా కొబికు, భూమేః=భూమి 
యొక్క పదాని=అడుగులు, త్రీణి='3”, దత్తాని=ఇవ్వబడినవి. ద్వాభ్యామ్‌='2” అడుగుల 
చేత, సర్వా=సమస్తమయిన, మహీ=భూమి, కాంతా=ఆక్రమింపబడినది, తృతీయమ్‌ =మూడవ 
అడుగు భూమిని, ఉపకల్పయ=సమకూర్చుము. 
తాత్సర్యము : బలి రాక్షసా! నీవు నాకు 3 అడుగుల నేల యిచ్చెదనని వాగ్భానము చేసితివి. 
కాని నీ రాజ్యమంతయు 2 అడుగులకు సరిపోయినది. ఇక “3వ అడుగుకు అవకాశము 
కల్పింపుము. 
శ్లో యావత్తపత్యసౌ గోభిః యావదిన్గుస్స హోడుభిః। 


యావదగ్నిస్సపర్ణన్యః తావతీ భూరియం తవ॥ 31 
శో పదైకేన మయా క్రానో భూర్లోకః ఖం దిశస్తనోః। 
స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా॥ 32 


ప్రతిపదార్థము : అసౌ=ఆ సూర్యుడు, గోభిః=కిరణములతో, యావత్‌=ఎంతదాక, తపతి= 
వెలుగునో, ఇందుః=చంద్రుడు, ఉడుభిః సహ=నక్షత్రములతో, యావత్‌=ఎంతదాకా 
వెలుగునో, సపర్ణన్యః=పర్దన్యునితో గూడిన, అగ్నిః=అగ్ని, యావత్‌=ఎంతవటికు వెలుగునో, 
తావతీ=అంతవటబకు, తవ =నీయొక్క ఇయమ్‌=ఈ, భూః=భూమి కలదు. భూర్లోకః=ఈ 
భూలోకము, మయా=నాచేత, ఏకేన=ఒకే, పదా=పాదముచేత, క్రాంతః=ఆక్రమింపబడినది, 
తనోః=శరీరము వలన, ఖమ్‌ =ఆకాశము, దిశః=దిక్కులు ఆక్రమింపబడినవి. తే=నీవు, పశ్యతః 
=చూచుచుండగా, ఆత్మనా=నాచేత, స్వమ్‌=నీదయిన, స్వర్లోకస్తు=స్వర్గలో కము గూడా, 
ద్వితీయేన =రెండవ పాదముచే ఆక్రమింపబడినది. 


శ్లో ఇత్థం స నిశ్చిత్య పితామహో మహానగాధబోధో భవతః పదామ్బుజమ్‌। 

ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్భీతః స్వపక్షక్షపణస్య సత్తమ॥ 10 
ప్రతిపదార్థము : సత్తమ! =సత్పురుష్రేష్టా!, ఇత్టమ్‌ =ఈ ప్రకారము, నిశ్చిత్య=నిశ్చయించి, 
సః=ఆ, పితామహః=మా తాత, మహాన్‌=దొడ్డవాడు, అగాధబోధః=లోతైన జ్ఞానము గలవాడు, 
జనాత్‌=సంసార జనమువలన, భీతః=భయపడి, స్వపక్షక్షపణస్య=తన పక్షమైన దైత్యులను 
హతమార్చు, భవతః=నీయొక్క అకుతోభయమ్‌ =అభయప్రదములగు, పదాంబుజమ్‌ =పాద 
కమలమును, ధ్రువమ్‌ =నిశ్చయముగా, ప్రపేదే=పొందెను. 
తాత్పర్యము : ఇట్లు నిశ్చయించి మాతాత ప్రహ్లాదుడు దొడ్డవాడు, అపరిమితజ్ఞానము గలవాడు, 
సంసారజనమువలన భయపడి స్వజనమగు దైత్యులను దునుమాడువాడవైనను అభయ 
ప్రదమగు నీ పాదకమలమును నిశ్చయముగా శరణుపొందెను. 
శ్లో అధాహమప్యాత్మరిపోస్తవాన్తికం దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః। 

ఇదం కృతానాస్తికవర్తి జీవితం యయాధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే॥ 11 
ప్రతిపదార్థము : అథ=అందువలన, అహమ్‌+అపి=నేను గూడ, దైవేన=ఆ ప్రహ్లోదుని 
అనుగ్రహముచే, ప్రసభమ్‌ =బలాత్మరముగా, త్యాజితశ్రీః=విడిపించిన రాజ్యలక్ష్మిగలవాడనై, 
ఆత్మరిపోః=స్వజనశత్రువైన, తవ=నీయొక్క అన్తికమ్‌=సమీపమునకు, నీతః=కొని రాబడితిని. 
యయా=ఏ రాచసిరిచే, స్తబ్ధమతిః=మొద్దుబడిన బుద్ధిగలవాడై, ఇదమ్‌ =ఈ, కృతాన్త+-అన్తికవర్తి 
జీవితమ్‌ =మృత్యుసన్నిహితమై వర్తించు తన జీవనమును, ధ్రువమ్‌=నిశ్చయముగ, న బుధ్యతే= 
ఎజుంగనేరదో- 
తాత్పర్యము : అందువలన నేను గూడ మా తాత అనుగ్రహరూప భాగ్యముచే, రాజ్యలక్ష్మిని 
గోలుపోయి బలాత్మరముగా మా కులమునకు శత్రువైన నీ చెంతకు చేర్చబడితిని. ఏ రాచసిరిచే 
బురుషుడు మందమతియై మృత్యువు పొందనున్న ఈ తన జీవితమును గూర్చి నిజముగా 
నెబుంగలేకుండును. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో తస్యేత్ధం భాషమాణస్య ప్రహాదో భగవత్రియః। 

ఆజగామ కురుత్రేష్ట! రాకాపతిరివోల్టితః॥। 12 
ప్రతిపదార్థము a కురు (శ్రేష్ట! =ఓ కురువంశ శ్రేష్టుడా!, ఇత్ఫమ్‌=ఇట్లు, భాషమాణస్య= 
సంభాషించుచున్ను తస్య=ఆ బలియున్న చోటికి, భగవత్‌ +ప్రియః=విష్టు భక్తుడైన, భగవంతునికి 
ప్రియుడగు, ప్రహ్లోదః=ప్రహ్లోదుడు, ఉత్టితః=ఉదయించిన, రాకాపతిః+ఇవ=పూర్ణచ[న్లుడు 
వలె, ఆజగామ=వచ్చెను. 
తాత్సర్యము : ఇట్లు మాట్లాడుచున్న ఆ బలియున్న చోటికి భగవంతునికి ప్రియుడు, భక్తుడగు 
ప్రహ్లాదుడు ఉదయించిన పూర్ణచంద్రుడు వలె వచ్చెను. 
శ్లో తమినసేనః స్వపితామహం (శ్రియా విరాజమానం నలినాయతేక్షణమ్‌। 

ప్రాంశుం పిశజ్షామ్బరమజ్ఞానత్విషం ప్రలమృబాహుం సుభగం సమైక్షత॥ 18 
ప్రతిపదార్థము : ఇంద్రసేనః=ఇంద్రునిసేనవంటి సేనగలవాడైన బలి, తమ్‌=ఆ వచ్చిన, 


ద్వావింశోత_ధ్యాయః 

ఈ 22వ అధ్యాయమందు హరి ప్రసన్నుడై బలిని సుతలమున నిలిపి వరముల 
నొసగి నిశ్చయముగాంబోయి యతని ద్వారపాలకుడాయెను. బలి తన తనువు విత్తమును 
నిర్మలమైన అచంచలమైన భక్తిచే తనకు సమర్ప్చించినందున మనశ్చలనము పొంది అవ్యయుడు 
తన్నే బలికి సమర్పించెను అను విషయము వర్ణింపబడును. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శో ఏవం విప్రకృతో రాజన్‌-బలిర్భగవతాసురః। 

భిద్యమానోల_ ప్యభిన్నాత్మా- ప్రత్యాహావిక్షబం వచః॥। 1 
ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, ఏవమ్‌=ఇట్లు, భగవతా=భగవంతునిచే, అసురః 
=అసురుడగు, బలిః=బలి, విప్రకృతః=అపకృతి చేయబడినవాడై, భిద్యమానః +అపి=సత్యము 
నుండి చలింపజేయబడినవాడయ్యు, అభిన్న+ఆత్మా=నిశ్చలచిత్తుడై, అవిక్షబమ్‌=గంభీరమగు, 
వచః=వచనమును, ప్రత్యాహ=బదులు చెప్పెను. 
తాత్పర్యము : భగవంతుడిట్లు తనకపకృతి గావించి సత్యము నుండి చలింపజేయంజూచినను 
బలి నిశ్చలచిత్తుడై గంభీరమగు మాటను బదులు చెప్పెను. 


శ్రీ బలిరువాచ : బలి వచించెను. 


శో యద్యుత్తమశ్లోక! భవాన్మమేరితం వచో వ్యలీకం సురవర్య మన్యతే। 

కరోమ్యృతం తన్న భవేత్రలమృనం పదం తృతీయం కురు శీర్చి మే నిజమ్‌॥ 2 
ప్రతిపదార్థము : ఉత్తమశ్లోక!=ఓ పుణ్యశ్లోకుడా!, సురవర్య!=ఓ దేవతాత్రేష్టా!, యది=ఒకవేళ, 
భవాన్‌=మీరు, మమేరితమ్‌ వచః=నా ప్రతిజ్ఞను, మిథ్యగ ఇచ్చెదనన్న 3 అడుగుల భూమిని 
ఇచ్చుట, వ్యలీకమ్‌ =అసత్యముగ, మన్యతే=తలంచినచో, తత్‌=దానిని, బుతమ్‌ =సత్యముగ, 
కరోమి=చేయుదును. (ప్రలంభనమ్‌=వంచనము, న భవేత్‌=కాదు, మే=నాయొక్క శీర్షి 
౪ెలీర్వమున, పదమ్‌ తృతీయమ్‌ =మూడవ పాదమును, నిజమ్‌=శాశ్వతముగ, కురు= 
ఉంచుము. 
తాత్పర్యము : ఓ ఉత్తమశ్లోకుడా! ఓ దేవతాగ్రేష్టా! ఒకవేళ మీరు నా ప్రతిజ్ఞను లేనిదిగ, 
అసత్యముగ, మిథ్యగ తలంచినచో దానిని సత్యముగ చేయుదును. వంచనము కాదు. నా 
యొక్క శిరస్సున మూడవ పాదమును శాశ్వతముగ ఉంచుము. 


శో బిభేమి నాహం నిరయాత్పదచ్యుతో న పాశబన్ధాద్వ్య్యసనాద్దురత్యయాత్‌। 
నైవార్థకృచ్రాద్భవతో వినిగ్రహా దసాధువాదాద్భృశముద్విజే యథా॥ తి 
“ఆపదర్ధే ధనం రక్షేద్దారాన్‌...” ఆపదల కొణకు ధనమును రక్షింపవలెను. ధనము 
చేత దారలను రక్షింపవలెను. దారలచేతను, ధనముచేతను తన్ను రక్షించుకొనవలెను అను 
ఆర్యోక్తి వలన ఆత్మభయపరిహారము కొబుకు సర్వస్వమును విడవబడుచున్నది. నీవు మాత్రము 
కేవల భీతుడవై నిన్ను నీవు రక్షించుకొనకున్నావు. అనగా చెప్పుచున్నాడు. 


ప్రతిపదార్థము : అసాధువాదాత్‌=అపకీర్తి వలన, యథా=ఏ ప్రకారము, అహమ్‌=నేను, 
భృశమ్‌ =అధికముగా, ఉద్విజే=క్షోభనొందుదునో, అట్లు నేను, నిరయాత్‌=నరకము వలన, 
న బిభేమి=భయపడను, పదచ్యుతః=పదభ్రంశము వలన, న బిభేమి=భయపడను, పాశబన్దాత్‌ 
=పాశబంధము వలన, న బిభేమిభయపడను, దురత్యయాత్‌=దాటరానిదగు, వ్యసనాత్‌= 
దుఃఖము వలన, న విభేమి న ఏవ +అర్థకృ్చాత్‌=ధనము లేమి వలన భీతిపొందను, 
భవతః=నీ, వినిగ్రహాత్‌=నిగ్రహము వలన, న బిభేమి=భీతినొందను. 
తాత్పర్యము : ఓ భగవంతుడా! నేను అపకీర్తికి భయపడినట్లు నరకమునకుగాని, 
పదభ్రంశమునకు గాని, పాశబంధమునకు గాని, దాటరానిదగు దుఃఖము వలనగాని, 
ధనలేమి వలనగాని, నీ నిగ్రహము వలన గాని భీతి నొందను. 
శః పుంసాం శ్లాఘ్యమహం మన్వ్యే-దణ్ఞమర్షత్రమార్చితమ్‌। 

యం న మాతా పితా భ్రాతా-సుహృదశ్చాదిశన్తి హి॥ 4 

ఓయి! నా చేత వలన నీకు అపకీర్తి కలిగినది గదా యందువేని, కలుగలేదను 
చున్నాడు. 
ప్రతిపదార్థము : పుంసామ్‌=పురుషులకు, అర్హత్రమ +అర్చితమ్‌ =అత్యంతము యోగ్యులైన 
వారిచే విధింపబడిన, దణ్దమ్‌ =శిక్ష శ్లాఘ్యమ్‌ =ఉత్తమము అని, అహమ్‌ =నేను, మన్యే= 
తలంచెదను, యమ్‌=ఏ దండము, మాతా =తల్లి, పితా=తండ్రి, భ్రాతా=సోదరుడు, సుహృదః 
=మి(త్రుడు, న+ఆదిశన్తి=విధింపరో- 
తాత్పర్యము : పురుషులకు మిక్కిలి యోగ్యులైన వారికి విధింపబడిన శిక్ష ఉత్తమమని నేను 
తలంచెదను. శాపదండనమును తల్లి, తండ్రి, సోదరుడు, మిత్రుడు విధింపరో అట్టి న్స్‌ 
యీ దండనమును శ్లాఘ్యమనియే తలంతును. 
శ్లో; త్వం నూనమసురాణాం నః పారోక్ష్యః పరమో గురుః 

యో నో9_నేకమదాన్గ్థానాం-విభ్రంశం చక్షురాదిశత్‌! ర్‌ 
ప్రతిపదార్థము ళ్‌ త్వమ్‌ =నీవు, అసురాణామ్‌ =అసురులమైన, నః=మాకు, పారోక్ష్యః 
=పరోక్షముగా, దూరముగా దెలియరాకుండు, పరమః గురుః=పరమ హితకారివి, నూనమ్‌= 
నిశ్చయము, యః=ఎవడు, అనేకమదాన్గానామ్‌= పెక్కు మదములచే అంధులైన, నః=మా 
వారికి, విభ్రంశమ్‌ =కోలుపోయిన, చక్షుః=కన్నును, ఆదిశత్‌ =ఇచ్చెనో- 
తాత్పర్యము : నీవు అసురులకుంబరోక్షముగా నుండు పరమ గురుతముడవు. మదాంధులై 
కన్నుగానని పెక్కురసురులకుంగన్నుల నొసగినవాడవు సన్‌ను 
శ్లో యస్మిన్‌ వైరానుబన్టేన రూధేన విబుధేతరాః। 

బహవో లేభిరే సిద్ధిం-యాము హైకాన్తయోగినః॥। 6 
ప్రతిపదార్థము : యామ్‌=ఏ, సిద్ధిమ్‌=ముక్తిసిద్ధిని, ఏకాన్తయోగినః=అనన్యభక్తులైన యోగులు 
పొందుదురో, ఆసిద్ధినే యస్మిన్‌=ఎవనియందు, రూఢేన=నెలకొని, వైర+అనుబన్టేన=పగ 
సంబంధముచే, విబుధ +ఇతరాః=సురల కంటె భిన్నులైన అసురులు, బహవః=పెక్కురు, 
లేభిరే=పొందిరో- 


అష్టమస్ఫున్ధం - ద్వావింశో౨ ధ్యాయః 247 


తాత్పర్యము : ఏ నీ యందుంబగంబూని సాధించుచు సురేతరులైన అసురులు, ఏకాంత 
భక్తులగు యోగులు పొందు మోక్షసిద్ధిని వారు గూడ పొందగలిగిరి. 
శో తేనాహం నిగృహీతో9_స్మి-భవతా భూరికర్మణా। 

బద్ధశ్చ వారుణి పాశై-ర్నాతివ్రీడే నచ వ్యథే॥ 7 
ప్రతిపదార్థము : తేన=ఆ, భవతా=నీ, భూరికర్మణా=గురుతర కర్మచే, అహమ్‌=నేను, 
నిగ్భృహీతః=నిగ్భహీతుడను, అస్మి=అయితిని, వారుణైః పాశైః=వరుణపాశములచే, బద్ధః 
=బద్దుడనైన, అహమ్‌=నేను, న అతి ప్రీడే=మిక్కిలి లజ్ఞను పొందను, న చ వ్యధే=మటియు 
వ్యధనుగాని పొందను. 
తాత్సర్యము : ఆ నీ గురుతర కర్మచే నేను నిగ్భహీతుడనయితిని. వరుణపాశములచే బద్భుడనైన 
నేను మిక్కిలి లజ్జను గాని మజియు వ్యధనుగాని పొందుటలేదు. 
శో పితామహో మే భవదీయసమ్మతః ప్రహ్రాద ఆవిషృతసాధువాదః। 

భవద్విపక్షేణ విచిత్రవైశసం సమ్రాపితస్త్వత్సరమః స్వపిత్రా॥ 8 

ఈ దండన రూపము నీవు నాకు అనుగ్రహించి గావించినదే యగును. కాని నేను 
నీయనుగ్రహమునకు పాత్రుడను గాను అను ఆశయముతోంజెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : భవదీయసంమతః=నీకు నీవారికి నీ భక్తులకు సంమతుడు, మే=నాయొక్క 
పితామహః=తండ్రి తండ్రి, తాత, (ప్రహ్రాదః=ప్రహాదుడు, ఆవిషృతసాధువాదః=ప్రకటించిన 
సద్భక్తిగలవాడు, త్వత్‌+పరమః=నీవే ఆభ్రయముగా గలవాడు, అతః=ఇందువలన, భవత్‌+ 
విపక్షేణ=నీకు పగతుడైన, స్వపిత్రా=తన తండ్రియైన హిరణ్యకళిపునిచే, విచిత్రవైశసమ్‌ = 
సహింపరాని విధమైన హింసను, సంప్రాపితః=పొందినాడు. 
తాత్పర్యము : నీకును, నీ భక్తులకు సంమతుడైన మా తాత ప్రహ్లాదుడు ప్రకటించిన సద్భక్తి 
గలవాడై నిన్నే ఆశ్రయముగా గలవాడైనందున నీకు శత్రువైన, తనకు తండ్రియైన హిరణ్య 
కశిపునిచే సహింపరాని హింసలను బొందినాడు. 
శో క్రి మాత్మనానేన జహాతి యో౭న్తతః కిం రిక్థహారైః స్వజనాఖ్యదస్యుభిః। 

కిం జాయయా సంసృతిహేతుభూతయా మర్వస్య గేహైః కిమిహాయుషో వ్యయః॥9 

ప్రతిపదార్థము : మర్యస్య=మానవునకు, యః=ఏది, అన్తతః=కడపట, ఆయుర్జాయము చివర, 
జహాతి=వదలుచున్నదో, అనేన=ఈ, ఆత్మనా=దేహముచే, కిమ్‌=ఏమి ప్రయోజనము, రిక్థహారైః 
=ధనమును హరించు పుత్రులతో, స్వజనాఖ్యదస్యుభిః=తన బంధువులను పేరుగల చోరులచే, 
కిమ్‌=ఏమి ప్రయోజనము, సంసృతి హేతుభూతయా=సంసార కారణమైయుండు, జాయయా 
=భార్యతో, కిమ్‌=ఏమి ప్రయోజనము, గేహైః=గ్భృహములతో, కిమ్‌=ఏమి ప్రయోజనము, 
ఇదియంతయు, ఆయుషః వ్యయః=కేవలము ఆయువు వ్యయమే యగును. 
తాత్పర్యము : ఆయుర్దాయము తీరిన తోడనే విడిపోవు ఈ దేహముచే మానవునకేమి 
ప్రయోజనము. ధనమును హరించు పుత్రులతో, తన బంధువులను చోరులచేత నేమి 
ప్రయోజనము. సంసారకారణమై యుండు భార్యతో నేమి ప్రయోజనము. ఈ గృహములచే 
నేమి ప్రయోజనము. ఇదియంతయు ఆయువును వ్యయము చేయునవి యగును. 


252 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


లోకములును ఈయబడి, సర్వన్వమ్‌ =సర్వన్వమును, నివేదితమ్‌=సమర్పింపబడినది. 
అవిక్షబయా=అమలినమయిన, ధియా=చిత్తముతో, ఆత్మాదేహము సైతము సమర్ప్చించెను. 
తాత్పర్యము : ఈ బలి నీకు భూమండలమంతయు నొసగినాడు. తాను పరాక్రమముతో 
సంపాదించిన లోకములనిచ్చినాడు. తన ధనమంతయు సమర్చించినాడు. చేష్టలుడిగిన బుద్ధితో 
తన దేహము సయితం సమర్పించినాడు. 
శ్లో; యత్సాదయోరచలధీః సలిలం ప్రదాయ దూర్వాజ్యురైరపి విధాయ సతీం సపర్యామ్‌। 
అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వానవిక్స్షవమనాః కథమార్తిమృచ్చేత్‌!। 23 
ప్రతిపదార్థము : అచలధీః=నిశ్చలబుద్ధిగలవాడు, యత్‌+పాదయోః=ఎవ్వని పాదముల 
యందు, సలిలమ్‌=జలమును, ప్రదాయ=సమర్చించి, దూర్వా+అబ్బురైః +అపి =పచ్చిగరిక 
మొలకలచే, సతీమ్‌=ఉత్తమమైన, సపర్యామ్‌=పూజను, విధాయ=చేసి, అసౌ=ఈ పురుషుడు, 
అపి+ఉత్తమామ్‌ =మిగుల శ్రేష్టమైన, గతిమ్‌=స్థానము, లభతే=పొందుచున్నాడు. అవిక్షవమనాః 
=వెజపులేని మనస్సుగలవాడై, త్రిలోకీమ్‌ =ముల్లోకములను, దాశ్వాన్‌ =ఇచ్చినవాడు, కథమ్‌ = 
ఎట్లు, ఆర్తిమ్‌=దుఃఖమును, బుచ్చేత్‌=పొందును. 
తాత్సర్యము : నిశ్చల బుద్ధితో నెవడోనొక పురుషుడు నీ పాదములను జలముతోంగడిగి 
పచ్చిగరిక మొలకలచే సైతము పూజచేసినవాడు ఉత్తమ స్థానము పొందుచుండగా, ధీరుడై 
ముల్లోకములను నీకు ధారవోసిన బలిచక్రవర్తి దుఃఖమునెట్లు పొందును. 
శ్రీ వామన ఉవాచ : శ్రీ వామనుడు వచించెను. 

శః బ్రహ్మన్‌ యమనుగృహ్హామి -తద్విశో విధునోమ్యహమ్‌! (విశః=అర్దాన్‌) 

యన్మదః పురుషః స్తబ్లో-లోకం మాం చావమన్యతే॥। 24 
ప్రతిపదార్థము : (బ్రహ్మన్‌=ఓ మహాత్మా!, అహమ్‌=నేను, యమ్‌=ఎవని, అనుగృహ్హామి= 
అను(గ్రహింతునో, తత్‌+విశః=వాని ధనమును, విధునోమి=అపహరింతును. యత్‌+మదః 
=ఏ అర్థములచే మదముగలవాడైన, పురుషః=పురుషుడు, స్తబ్ధః=బుద్ధిహీనుడై, లోకమ్‌= 
లోకమును, మాజ్బ=నన్నును, అవమన్యతే=అవమానించుచున్నాడు. 
తాత్పర్యము : ఓయి (బ్రహ్మా నేనెవరిననుగ్రహింతునో వాని ధనము హరింతును. ఏలయన 
ఏ పురుషుడు ధనముచే మదించినవాడై మందమతియై లోకమును, నన్నును అవమానించు 
చున్నాడు. 
శ్లో యదా కదాచిజ్జీవాత్మా సంసరన్నిజకర్మభిః। 

నానాయోనిష్వనీశో౩ యం పౌరుషీం గతిమాప్రజేక్‌॥ 25 

దుర్లభమైన పురుషజన్మమును ఎట్లో కష్టముమోద పొందిన జీవునికి జన్మాది 
నిమిత్తమైన (వంశాదికము) గర్వము మహా హానికరము. వాని నాశము నాయనుగ్రహము 
వలననే కలుగుచున్నదనుచున్నాడు - రెండు శ్లోకములలో. 
ప్రతిపదార్థము : అయమ్‌=ఈ, జీవాత్మా=జీవుడు, నిజకర్మభిః=తన కర్మలచే, అనీశః 
=పరతంత్రుడు, నానాయోనిషు=నానా విధములైన క్రిమికీటకాది యోనులయందు, సంసరన్‌= 
పుట్టుచుంజచ్చుచు, యదా కదాచిత్‌ =ఎప్పుడో ఒకప్పుడు, పౌరుషీమ్‌ గతిమ్‌ =పురుష 
జన్మమును, ఆవ్రజేత్‌=పొందుచున్నాడు. 


అష్టమస్ఫున్ధం - ద్వావింశో౨ ధ్యాయః 249 


స్వపితామహమ్‌ =తన తాతయగు ప్రహ్లాదుని, బ్రియా =జ్ఞానలక్షిచే, విరాజమానమ్‌ =ప్రకాళశించు 
చున్నవాడు, నలిన +ఆయత +ఈక్షణమ్‌ =తామరరేకులవలె విశాలములైన నేత్రములు 
గలవాడు, ప్రాంశుమ్‌=ఉన్నత శరీరియు, పిశంగ +అంబరమ్‌ =పసుపు వన్నె వలువ గలవాడు, 
అంజనత్విషమ్‌ =కాటుక కాంతిగల మేనువాడు, ప్రలంబబాహుమ్‌ =వ్రేలాడు బాహువులు 
గలవాడు, సుభగమ్‌=సుందరుడైన వానిని, సమైక్షత=చూచెను. 
తాత్పర్యము : ఇంద్రసేనవంటి సేన గలవాడైన బలి, జ్ఞానలక్ష్మిచే విరాజిల్లువాడు, తామర 
రేకులవలె విశాలములైన కన్నులు గలవాడు, పొడవైన శరీరియు, పసుపువన్నె వలువ 
గలవాడును, కాటుక ఛాయ మేనివాడు, ఆజానుబాహువులు గలవాడు, సుందరుడైన ప్రహ్లాదుని 
తన తాతను గాంచెను. 
శో తస్మై బలిర్వారుణపాశయన్తితః సమర్హణం నోపజహార పూర్వవత్‌। 

ననామ మూర్చ్నాశువిలోలలోచనః సదవ్రీడనీచీనముఖో బభూవ హ॥ 14 
ప్రతిపదార్థము * బలిః=బలి, వారుణపాశయన్రితః=వరుణపాశములచే కట్టబడినవాడై, 
వూర్వవత్‌=ముందుమాదిటి, తస్మై=ఆ (ప్రహ్లోదుని కొజకు, సమర్హణమ్‌ =పూజను, 
న+ఉపజహార =సమర్పించలేకపోయెను. మూర్చ్నా=శిరముతో, ననామ=నమస్మరించెను. 
అశ్రువిలోలలోచనః =కన్నీటిచే చలించునేత్రములు గలవాడు, సవ్రీడ=తానొనర్చిన అహంకారాది 
రూపమైన అపరాధముచే సిగ్గుతో గూడి, నీచీనముఖః=క్రిందికి మొగము వంచుకొన్నవాడు, 
బభూవ హ=ఆయెను గదా! 
తాత్పర్యము : వరుణపాశములచే బంధితుడైన బలి ఆ వచ్చిన తన తాతకు ప్రహ్లాదునకు 
పూర్వమువలె పూజాదులు చేయలేకపోయి కేవలము శిరమువంచి నమస్కరించెను. మతి 
రెండు కన్నులయందు నీరు క్రమ్ముటచే సిగ్గుపొంది మొగము క్రిందికి వంచినవాడయ్యెను. 
శ్లో స తత్ర హాసీనముదీక్ష్య సత్సతిం హరిం సునన్దాద్యనుగైరుపాసితమ్‌। 

ఉపేత్య భూమౌ శిరసా మహామనా ననామ మూర్ధ్నా పులకాథ్రువిక్షవః॥ 15 
ప్రతిపదార్థము : సః=ఆ ప్రహ్లాదుడు, తత్ర హ=అచటనే, ఆసీనమ్‌=కూర్చొన్నవాడును, 
సత్‌+పతిమ్‌ =సాధువుల ప్రభువును, హరిమ్‌=హరిని, విష్ణువును, సునన్ల +ఆది +అనుగైః 
=సునన్గుడు లోనగు ననుచరులచే, ఉపాసితమ్‌ =చక్కగ పూజితుడగుచు, ఉపేత్య= సమీపించి, 
మూర్జ్గా=శిరస్సుతో, భూమౌ=భూమియందు, శిరసా=తలతో, ననామ=నమస్మరించెను. 
మహామనాఃదొడ్డమనస్సు గలవాడగు ప్రహ్లాదుడు, పులక +అతశ్రు+విక్షవః=గగుర్పాటు చేత 
అ(శువులచేత విహ్వలుడయ్యెను. 
తాత్పర్యము : ప్రహ్లాదుడు అచటనే కూర్చున్నవాడును, సాధువుల ప్రభువును, హరిని, విష్ణువును 
సునందుడు లోనగుననుచరులచే చక్కగ పూజితుడగుచు సమీపించి శిరస్సుతో భూమియందు 
నమస్కరించెను. ప్రధానముగా దొడ్డమనస్సుగలవాడగు ప్రహ్లోదుడు గగుర్పాటు చేత 
అ(శువులచేత విహ్వలుడయ్యెను. 

శ్రీ ప్రహాద ఉవాచ : ప్రహ్లాదుడు వచించెను. 
శో త్వయెవ దత్తం పడమైగన్ధమచ్యుతం హృతం తదేవాద్య తథైవ శోభనమ్‌। 
మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో విభ్రంశితో యదియ ఆత్మమోహనాత్‌॥ 16 


ప్రతిపదార్థము : అచ్యుతమ్‌ =భ్రష్టముగాని, ఇం(ద్రమ్‌ =ఇంద్రసంబంధమైన, పదమ్‌=స్థానము, 
త్వయా+ఏవ=నీ చేతనే, దత్తమ్‌=ఈయబడినది. తథా+ఏవ=ఆ ప్రకారమే, అద్య=నేడు, 
హృతమ్‌=గ్రహింపబడినది. తత్‌=అది, శోభనమ్‌ +ఏవ =మిగులమేలే. అస్య=ఈ బలికి, 
మహాన్‌ అనుగ్రహః=గొప్ప అనుగ్రహము, కృతః=చేయబడినది అని, మన్యే=తలంతును, 
యత్‌ =ఏ, ఆత్మమోహనాత్‌ =తన్ను మోహింపజేయు, శియః=సిరివలన, విభ్రంశితః= 
తొలగించబడినాడో - 
తాత్సర్యము : దేవా! నీవే ఈ బలికి భ్రంశముగాని ఇంద్రపదవి నొసంగితివి. మరల నీవే 
దానిని గైకొంటివి. ఇది ఇతనికింజాల శుభము. నీవు ఈ బలిపై మిగుల ననుగ్రహము 
చూపితివని తలంతును. తన్ను మైమజవంజేసి వివేకమును బోగొట్టు రాచసిరినుండి 
భ్రష్టుడైనాడు. 
శ్లో యయా హి విద్వానపి ముహ్యతే యతస్తాం కో విచష్టే గతిమాత్మనో యథా। 
తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోకసాక్షిణే॥ 17 


ప్రతిపదార్థము : విద్వాన్‌ +అపి=విద్వాంసుడయ్యును, యయా=ఏ సిరిచే, ముహ్యతే=వివేక 
శూన్యుడుగ జేయబడుచున్నాడు. యతః =అట్టి, తామ్‌ =సిరి ఉండగా, కః=ఏ వ్యక్తి ఆత్మనః 
=ఆత్మ యొక్క గతిమ్‌=యదార్థతత్త్వమును, యథా=ఎట్లు, విచష్టే=ఎబుంగునో, త స్మై=అట్టి 
భగవంతుడవు, జగదీశ్వరాయ=జగదీశ్వరుడవు, నారాయణాయ=నారాయణుడవు, అఖిల 
లోకసాక్షిణే=సమస్త జీవులుచేయు కర్మలకు సాక్షివి అగు, తే=నీ కొబికు, నమః=నమస్మారము. 
తాత్సర్యము : విద్వాంసుడును పిరిచే వివేకశూన్యుడుగ జేయబడుచున్నాడు. అట్టి సిరి ఉండగా 
వి వ్యక్తి ఆత్మయొక్క యధార్థతత్త్వము నెట్లెటుంగును. అట్టి భగవంతుడవు, జగదీశ్వరుడవు, 
నారాయణుడవు, సమస్త జీవులు చేయు కర్మలకు సాక్షివి అగు నీ కొజకు నమస్కారము. 
శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో తస్యానుశ్చణ్వతో రాజన్‌! ప్రహ్లాదస్య కృతాజ్ఞ్యలేః। 

హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనమ్‌॥। 18 
ప్రతిపదార్థము * రాజన్‌=ఓ రాజా!, కృత +అంజలేః =చేతులు దోయిలించుకొన్న, తస్య=ఆ, 
ప్రహాదస్య=ప్రహ్లాదునకు, అనుశృణ్వతః=వినుచుండ, హిరణ్యగర్భః భగవాన్‌ =బ్రహ్మదేవుడు, 
మధుసూదనమ్‌ =విష్ణువును గూర్చి, ఉవాచ=ఇట్లు చెప్పెను. 
తాత్పర్యము : ఓ రాజా! చేతులు దోయిలించుకొన్న ప్రహ్లాదునకు వినుచుండ బ్రహ్మదేవుడు 
మహావిష్ణువును గూర్చి(తో) నిట్లు వచించెను. 
శ్లో బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ-తత్పత్నీ భయవిహ్వలా। 

ప్రాజ్ఞలిః ప్రణతో షేనం-బభాషే9_శ్రుముఖీ నృప!॥ 19 
ప్రతిపదార్థము : నృప!=ఓ రాజా!, బద్ధమ్‌ =కట్టబడిన, పతిమ్‌ =భర్తయగు బలిచక్రవర్తిని, 
వీక్ష్య=చూచి, తత్ప్సత్నీ=ఆ బలిభార్య, భయవిహ్వలా=భయముచే నివ్వెరవోయి, ప్రాంజలిః 
=చేతులు జోడించినదై, ఉపేన్దమ్‌=ఇంద్రుని తరువాత జనించిన వామనుని గూర్చి, ప్రణతా 
=వినమయై, అశ్రుముఖీ=కన్నీరుతోడి ముఖముగలదై, బభాషే=భాషించెను. 


అష్టమస్ఫున్ధం - ద్వావింశో౨ ధ్యాయః 251 


తాత్పర్యము : బంధితుడైన తన భర్తను చూచి ఆ బలిపత్ని భయమున నేమియుందోచనిదై 
చేతులు జోడించి వినమయైై కన్నీరుతోడి ముఖముగలదై వామనుని గూర్చి నిట్లు వచించెను. 
శ్రీ విన్యావళిరువాచ : విన్యావళి వచించెను. 
శ్లో క్రీడార్ధమాత్మన ఇదం త్రిజగత్మృతం తే స్వామ్యం తు తత్ర కుధియో9_ పర! ఈశ! కుర్యుః। 
కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహన్తి త్యక్త ప్రియస్త్వదవరోపితకర్తవాదాః।। 20 
ప్రతిపదార్థము : పర!=ఓ పరమాత్మా!, ఈశ!=ఓ పరమేశ్వరా!, ఇదమ్‌=ఈ, త్రిజగత్‌= 
ముల్లోకములు, ఆత్మనః=పరమాత్మవైన, తే=నీకు, క్రీడార్థమ్‌ =ఆటకొబికు, కృతమ్‌ = 
సృజించితివి. తత్ర =ఈ జగత్రయమందు, కుధియః=కుత్సిత బుద్దులు, స్వామ్యమ్‌ = 
ప్రభుభావము, కుర్యుః=తాము ప్రభువులమని భావింతురు. కర్తుః=జగత్మర్తయు, ప్రభోః 
=పాలకుడవు, అస్యతః=సంహర్తయునగు, తవ=నీకు, త్వత్‌ +అవరోపితకర్తవాదాః=నీచే 
ఆరోపింపబడిన కర్తృవాదములుగలవారు మేము స్వతంత్రులమనుకొనువారు, త్యక్తపహ్రియః 
=విడువబడిన లజ్ఞగలవారు, కిమ్‌ ఆవహన్తి=ఏమి సమర్పింపగలరు. 
తాత్పర్యము : ఓ పరమాత్మా! ఓ పరమేశ్వరా! ఈ ముల్లోకములను నీవు నీ కొబికు 
సృజించుచున్నావు. అట్టి ఈ జగమునకు దాము ప్రభువులమని కుత్సితబుద్దులు భావింతురు. 
ఈ జగత్రయమునకు గర్తవు, పాలకుడవు, సంహర్తయునగు నీకు మాయచే ఆరోపించుకొని 
మేమే కర్తలము, స్వతన్తులము అని భావించువారు సిగ్గులేనివారు నీకేమి సమర్ప్చింపగలరు. 


దీని భావము : నీవే సర్వమునకు ప్రభుడవు, అందువలన మందబుద్ధియగు 
నితనిని (తన భర్తయగు బలిని) కేవలము కృపచే బంధవిముక్తుని గావించి రక్షింపుము. 


బ్రహ్మోవాచ : బ్రహ్మ వచించెను. 
శో భూతభావన! భూతేశ! దేవదేవ! జగన్మయ। 
ముజ్బానం హృతసర్వస్వం-నాయమర్హతి నిగ్రహమ్‌॥ 21 
ఇట్లు (ప్రహ్లాదుని యొక్కయు, విన్ధ్యావలి యొక్కయు, పరమార్థవచనముచేత 
భగవానుడగు శ్రీ వామనమూర్తి ప్రసన్నుడయ్యెను. మతి బ్రహ్మ లోక దృష్టిననుసరించి మూడు 
శ్లోకములు వచించుచున్నాడు. 
ప్రతిపదార్థము : ఏనమ్‌=ఈ బలిచక్రవర్తిని, ముబ్బ=విడువుము. హృత సర్వస్వమ్‌ =సర్వమును 
హరించితివి. అయమ్‌ =ఇతడు, నిగ్రహమ్‌ =దందనమును గూర్చి, న అర్హత్రి=యోగ్యుడు కాడు. 
తాత్సర్యము : భూతభావనా! భూతేశా! దేవదేవా! జగన్మయా! ఈ బలిచక్రవర్తిని బంధ 
విముక్తుడను చేయుము. సర్వమును హరించితివి. ఇతడు దండమునకు యోగ్యుడు కాడు. 
శ్లో॥ కృత్న్నాతే౭ నేన దత్తా భూ-ర్లోకాః కర్మార్ణీతాశ్ళ యే। 
నివేదితం చ సర్వస్వమాత్మావిక్లవయా ధియా॥ 22 
శిక్షింపనర్షుడు కాడనుదానికి హేతువు చెప్పుచున్నాడు. 
ప్రతిపదార్థము : యే=ఏ, అనేన=ఈ బలిచే, కృత్నా=సమస్తమైన, భూః=భూమి, దత్తా= 
ఈయబడి, కర్మ+ఆర్జితాః=పరాక్రమముచే సంపాదింపబడినదో, లోకాః=ఆ స్వర్దాది 


౧ 


త్రయోవింశో౭_ ధ్యాయః 
శ్రీ శుక ఉవాచ : శుకుడు వచించెను. 

శ్లో ఇత్యుక్తవన్తం పురుషం పురాతనం మహానుభావో9_ ఖిీలసాధుసమ్మతః। 

బద్దాన్డలిర్బాప్పకళాకులేక్షణో భక్షుద్గతో గద్గదయా గిరాబ్రవీత్‌॥ 1 
ప్రతిపదార్థము : ఇతి=ఈ ప్రకారముగా, ఉక్తవంతమ్‌=చెప్పిన, పురాతనమ్‌ =పురాణుడయిన, 
పురుషమ్‌=పురుషుని గూర్చి, అఖిలసాధు=సమస్తసత్సురుషులకు, సమ్మతః=ఇష్టుడు అయిన, 
మహానుభావః=బలి మహాశయుడు, బద్దాంజలిః=దోసిలి యొగ్గినవాడై, బాష్పకళా =కన్నీటి 
విందువులచే, ఆకుల=వ్యాకులమయిన, ఈక్షణః=కన్నులు కలవాడై, భక్తి=భక్తితో, ఉద్దతః 
=లేచినవాడై, గద్గదయా=బొంగురుపోయిన, గిరా=వాక్యముతో, అ(బ్రవీత్‌=పలికెను. 
తాత్సర్యము : ఈ విధంగా పలికిన ఆ పురాణపురుషునితో సకలసత్సురుష సమ్మతుడయిన 
బలి మహాశయుడు సాంజలియై కన్నీళ్ళతో గద్గద స్వరముతో భక్తియుక్తుడై యిట్లు విన్నవించెను. 

బలిరువాచ : బలి చక్రవర్తి వచించెను. 

శ్లో అహో ప్రణామస్య కృతస్సముద్యమః ప్రపన్నభక్తార్ధవిధా సమాహితః। 

యల్లోకపాలైః త్వదనుగ్రహో౭_ మరైరలబ్ధపూర్వో౭_. పశదే౭_సురే౭_ర్పితః॥। 2 
ప్రతిపదార్థము : ప్రణామస్య=నమస్మారం కొజకు, కృతః=చేయబడిన, సముద్యమః=నా 
ప్రయత్నము, అహో! =ఆశ్చర్యకరమయినది, యత్‌=దేనివలన, ప్రపన్న=శరణాగతులయిన, 
భక్త=భక్తుల యొక్క అర్థవిధా =" ప్రయోజనాచరణయందు, సమాహితః=ఏకాగ్రంగా ఉన్నదియు, 
లోకపాలైః =లోకపాలకులయిన, అమరైః=దేవతల చేత, అలబ్బపూర్వః =ఎన్నడు పొందబదని, 
త్వదనుగ్రహః=నీయనుగ్రహము, అపశదే=హీనుడయిన, అసురే =రాక్షసుడయిననాయందు, 
అర్చితః=సమర్పింపబడినదో ఆ నీ నమస్మారప్రయత్నము మిగుల ప్రభావశాలి. 
తాత్పర్యము : పరమాత్మా! పరమేశ్వరా! నీకు కనీసం నమస్మారం గూడా సరిగా చేయలేదు. 
నమస్మార ప్రయత్నం మాత్రమే చేశాను. అంతమాత్రం చేతనే కేవలం భక్తులకోసం సిద్ధంగా 
ఉండే నీ అనుగ్రహం లోకపాలకులకు గూడా లభ్యంకాని నీ అనుగ్రహం ఈ గుణహీనుడైన 
రాక్షసునకు లభించింది. 

శ్రీ శుక ఉవాచ : శుక మహర్షి వచించెను. 

శ్లో ఇత్యుక్యా హరిమానమ్య (బ్రహ్మాణం సభవం తతః। 

వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్తస్సహానుగైః॥ తి 
ప్రతిపదార్థము : ఇతి=ఈ విధంగా, ఉక్వ్వా=పలికి, బలిః=బలిచక్రవర్తి, హరిమ్‌ =విష్ణువును, 
సభవమ్‌ =శివసమేతుడయిన, (బ్రహ్మాణమ్‌= బ్రహ్మను, ఆనమ్య=నమస్మరించి, తతః=తరువాత, 
అనుగైఃసహ=అనుచరులతో సహా, ముక్తః=విడువబడినవాడై, (ప్రీతః=సంతోషంగలవాడై, 
సుతలమ్‌=సుతలలోకమును, వివేశ=ప్రవేశించెను. 
తాత్పర్యము : బలి శ్రీహరితో ఇట్లు మనవి చేసి త్రిమూర్తులకు నమస్మరించి తన అనుచరులతో 
సహా విముక్తుడై సంతోషముగా సుతలమున ప్రవేశించెను. 


అష్టమస్ఫున్ధం - ద్వావింశో౨ ధ్యాయః 253 


తాత్పర్యము : ఈ జీవుడు తన కర్మలచే క్రిమికీటకాదులయందుంజనించుచు ఒకానొకప్పుడు 
పుణ్యవశమున పురుషుడుగా జన్మించుచున్నాడు. 
శో జన్మకర్మవయోరూప -విద్యైశ్వర్యధనాదిభిః। 

యద్యస్య న భవేత్‌ స్తమృ-స్తత్రాయం మదనుగ్రహః। 26 
ప్రతిపదార్థము : అస్య=ఈ పురుషునికి, జన్మ... భిః, జన్మ=వంశములచే, కర్మ=యాగాది 
కర్మలచే, వయః=యవ్వనమున, రూవ=సౌందర్యముచే, విద్యా=విద్యచే, ఐశ్వర్య= 
అధికారముచే, ధనాదిభిః=ధనములోనగువానిచే, స్తమృః=అభిమానము, న భవేత్‌=కలుగని 
యడల, తత్ర=ఆ పురుషునియందు, మత్‌+అనుగ్రహః=నాయను[గ్రహము కలుగును. 
తాత్సర్యము : ఏ పురుషుడు వంశముచే యాగాదికర్మలచే యౌవనము చేతను, సౌందర్యము 
చేతను, విద్య చేతను, అధికారము చేతను, ధనాదుల చేతను గర్వించడో వానియందు 
నాయనుగ్రహము కలుగును. 
శ్లో హారం న టినా స నాం సమన్తతః। 

సర్వశేయః ప్రతీపానాం-హన్త ముహేన్న మత్పరః।॥ 27 

అట్లయిన ప్రహ్లాదుడు, ధ్రువుడులోనగువారికి సంపదనిచ్చితిని. దానికి చెప్పుచున్నాడు. 

ప్రతిపదార్థము : సమన్తతః=అంతట, మానస్తంభనిమిత్తానామ్‌ =అహంకార, అవిధేయతకు 
కారణములైన, నర్వశ్రేయః ప్రతీపానావు=ఎల్ల (శేయస్సులకు, భక్తిజ్ఞానాదులకు 
ప్రతికూలములైన, జన్మాదీనామ్‌=వంశములోనగు వాటిచె, హన్త=ఓ (బ్రహ్మ, ముహ్యేత్‌= 
పురుషుడు మోహమును పొందుచున్నాడు. న మత్పరః=నా భక్తుడు కాడు. 
తాత్పర్యము : గర్వమునకు నమత లేకపోవుటకు (అడకువ లేకుండుట) కారణములును, 
అన్ని విధములనన్ని శ్రేయస్సులకు కర్మ భక్తిజ్ఞానాదులకు బ్రతికూలములగు జన్మాదులచేం 
బురుషుడు మోహమును పొందుచున్నాడు. నా భక్తుడు కాడు. ఎవడు మోహమును బొందడో 
వానికి సంపదలను ఇచ్చెదను. 


శ్లో; ఏష దానవదైత్యానామగ్రణీః కీర్తివర్ధనః। 

అజైషీ, దజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి॥ 28 
ప్రతిపదార్థము : ఏషః=ఈ బలి, దానవదైత్యానామ్‌ =దానవులకు దైత్యులకు, అగ్రణీః=గ్రేష్టుడు, 
కీర్తివర్ధనః =కీర్తిచేంబ్రసిద్ధికెక్కినవాడు, అజయామ్‌ =జయింపరాని, మాయామ్‌=నా మాయను, 


అజైషీత్‌=జయించెను. సీదన్‌+అపి=తాను నలుగుచుంగూడ, న ముహ్యతి=మోహమునుం 
బొందడు. 


తాత్పర్యము : ఈ బలి దానవులకు దైత్యులకు మేటియై యున్నాడు. కీర్తిచేంబ్రసిద్ధికెక్కినవాడు, 
నా మాయను జయించినాడు. తన కష్ట ష్టస్థితియందును మోహమునుంబొందడు. 


శ్లో; క్షీణరిక్టశ్చుతఃస్థానాత్‌ -క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః। 
జ్ఞాతిభిశ్చ పరిత్యకో-యాతనామనుయాపితః॥ 29 
ప్రతిపదార్థము : క్రీణరిక్టః=ధన శూన్యుడు, చ్యుతఃస్థానాత్‌=పదవి నుండి తొలగినవాడు, శత్రుభిః 


=శత్రువులచే, క్రిప్తా=తిరస్మృతుడైనవాడు, బద్ధశ్చ=కట్టుబడినవాడు, జ్ఞాతిభి:=బంధువుల చేత, 
పరిత్యక్తః=విడువబడినవాడు, యాతనామ్‌=నరక బాధను, అనుయాపితః=పొందింపబడిన 
వాడు - 
తాత్పర్యము : ఇతడిప్పుడు ధనమును గోలుపోయినవాడు, పదచ్యుతుడు, శత్రువులచే 
తిరస్కృతుదైనవాడు, వరుణపాశములచే కట్టబడినవాడు, బంధువులచేత విడువబడినవాడు, 
నరక బాధను పొందింపబడినవాడు... 
శః గురుణా భర్తితః శప్తో-జహౌ సత్యం న సువ్రతః। 

ఛలైరుకో మయాధర్మో-నాయం త్యజతి సత్పథమ్‌॥ 30 
ప్రతిపదార్థము : గురుణా=గురువగు శుక్రునిచేత, భర్షితః=భయ పెట్టబడినవాడు, శప్తః 
=శపింపబడినవాడు, సువ్రతః=చక్కని నియమము గలవాడును, సత్యమ్‌ =సత్యమును, న 
జహౌ=వీడలేదు, ఛలైః=కపట వాక్యములచే, మయా=నేను, అధర్మః ఉక్తః=అధర్మమును 
చెప్పితిని, అయమ్‌=ఇతడు, సత్సథమ్‌=మంచి మార్గమైన ధర్మము, న త్యజతి=వీడలేదు. 
తాత్పర్యము : గురువగు శుక్రుడు భయపెట్టి శపించినను తన వ్రతమును వీడలేదు. నేను 
కపట వాక్యములచే (ముఖస్తుతిచేసి) అధర్మమును బోధించినను ఇతడు ధర్మమును వీడలేదు. 
శ్లో ఏష మే ప్రాపితం స్థానం-దుష్రాపమమరైరపి। 

సావర్దేరన్రరస్యాయం భవితే న్లో మదా(శ్రయః॥ 31 
ప్రతిపదార్థము : ఏషః=ఈ బలి, మత్‌+ఆశ్రయః=నేను ఆశ్రయముగలవాడు, మే=నాచే, 
అమరై అపి=దేవతల చేతను, దుష్పాపమ్‌=పొందరాని, స్థానమ్‌=పదమును, ప్రాపితమ్‌= 
ప్రాప్తింపబడెను. అయమ్‌=ఇతడు, అస్య సావర్ణేః=సావర్ణి మనువు యొక్క అంతః=మధ్య 
కాలములో, ఇంద్రః=ఇంద్రుడు, భవితా=కాగలడు. 
తాత్సర్యము : నన్నాశ్రయించిన ఈ బలి దేవతలు సైతము పొందరాని స్థానము పొందు 
చున్నాడు. మటి యతడు ఆ సావర్ణిమన్వంతరమున ఇంద్రుడు కాగలడు. 
శ్లో తావత్సుతలమధ్యాస్తాం-విశ్వకర్మవినిర్మితమ్‌। 

యన్నాధయో వ్యాధయశ్చ-క్షమస్తన్దా పరాభవః। 

నోపసర్గా నివసతాం-సమృవన్తి మమేక్షయా॥। 32 
ప్రతిపదార్థము  తావత్‌=ఆ సావర్ణి మన్వంతరము వచ్చువటకు, విశ్వకర్మవినిర్మితమ్‌ = 
విశ్వకర్మ నిర్మించిన, సుతలమధ్యాస్తామ్‌ =సుతలలోకమందు వసించి యుండుగాక. 
మమ+ఈక్షయా=నా దృష్టి ప్రభావముచే, యత్‌ = దానియందు, ఆధయః=మనోవ్యధలుగాని, 
వ్యాధయఃచ =వ్యాధులు గాని, క్షమః=బడలిక గాని, త[న్లా=కునికి పాటు గాని, పరాభవః 
=అవమానముగాని, ఉపసర్గాః=ఉత్సాతములుగాని, న సమృవన్తి=సంభవించవు. 
తాత్సర్యము : ఆ సావర్ణి మన్వన్తరము వచ్చువటికు ఇతడు విశ్వకర్మ నిర్మితమగు సుతలలోక 
మందు వసించియుండుగాక. ఆ లోకమందు నా దృష్టి (ప్రభావముచే మనోవ్యధలుగాని, 
వ్యాధులుగాని, బడలిక, కునికిపాటులుగాని, అవమానములుగాని, ఆపదలోనగునేవియు 
కలుగవు. 


అష్టమస్సన్ధః - ద్వావింశోఐ. ధ్యాయః 255 


శో ఇన్టసేన మహారాజ యాహి భో భద్రమస్తు తే 

సుతలం స్వర్గిభిః ప్రార ౦ -జ్ఞాతిభిః పరివారితః।। 833 
ప్రతిపదార్థము : భో! మహారాజ!=ఓ మహారాజా!, ఇంద్రసేన=ఓ బలిచక్రవర్తీ!, జ్ఞాతిభిః 
=జ్ఞాతులచే, పరివారితః=పరివేష్టితుడవై, స్వర్గిభిః==దేవతలచే, ప్రార్థ్యమ్‌=ప్రార్థనీయమగు, 
సుతలమ్‌=నా సుతలమును గూర్చి, యాహి=పొమ్ము, తే=నీకు, భద్రమ్‌=శుభము, అస్తు= 
అగుగాక. 
తాత్సర్యము : ఓ మహారాజా! బలిచక్రవర్తీ! జ్ఞాతులచే పరివేష్టితుడై దేవతలచే ప్రార్థనీయమగు 
నా సుతలమును గూర్చి పొమ్ము. నీకు శుభము అగుగాక. 
శో న త్వామభిభవిష్యన్తి లోకేశాః కిముతాపరే। 

త్వచ్చాసనాతిగాన్‌ దైత్యాంశ్చక్రం మే సూదయిప్యతి॥ 34 
ప్రతిపదార్థము : త్వామ్‌=నిన్న్యు లోకేశాః=ఇంధ్రాది దిక్సాలురు, న అభిభవిష్యన్తి=తిరస్మరింప 
జాలరు, అపరే=ఇతర దేవతలను గూర్చి, కిముత=ఏల?, త్వత్‌+శాసన+అతిగాన్‌=నీ ఆజ్ఞను 
ఉల్లంఘించిన, దైత్యాన్‌ =దైత్యులను, మే చక్రమ్‌=నా చక్రము, సూదయిప్యతి=చంపును. 
తాత్పర్యము : నిన్ను ఇంద్రాది దిక్సాలురు తిరస్మరింపజాలరు, ఇతర దేవతలను గూర్చి 
ఏల? నీ ఆజ్ఞనుల్లంఘించిన దైత్యులను నా చక్రము చంపును. 
శో రక్షిష్యే సర్వతోల_ హం త్వాం-సానుగం సపరిచ్చదమ్‌। 

సదా సన్నిహితం వీర-తత్ర మాం ద్రక్ష్యతే భవాన్‌! 835 
ప్రతిపదార్థము : వీర!=ఓ వీరుడా!, అహమ్‌=నేను, స+అనుగమ్‌=అనుచరులతో గూడిన 
వానిని, సపరిచ్చదమ్‌ =సమస్తభోగోపకరణ సహితుని, త్వామ్‌ =నిన్నుు సర్వతః=సర్వ విధముల, 
రక్షిష్యే=రక్షించుచుందును. భవాన్‌ =నీవు, తత్ర=అచట, మామ్‌ =నన్ను, సదా=ఎల్లప్పుడు, 
సన్నిహితమ్‌=సమీపమునందే, ద్రక్ష్యతే=చూడగలవు. 
తాత్సర్యము : ఓ వీరుడా! నేను అనుచరులతోను, స్వయముగాను, ఉపకరసపరివారుని, 
సమస్తభోగోపకరణసహితుని నిన్ను రక్షించుచుందును. నీవు అచ్చట నన్ను ఎల్లప్పుడు 
సమీపమునందే చూడగలవు. 
శ్లో; తత్ర దానవదైత్యానాం-సజ్ఞాత్తే భావ ఆసురః। 

దృష్ట్వా మమానుభావం-వై సద్యః కుణ్జో వినజ్‌క్ష్యతి॥। 36 
ప్రతిపదార్థము : తత్ర=ఆ సుతలమందు, దానవదైత్యానామ్‌=దానవులయొక్క, దైత్యుల యొక్క 
సంగాత్‌=సాంగత్యము వలన, తే =నీయొక్క ఆసురః భావః=అసుర సంబంధభావము, 
మమ=నా యొక్క అనుభావమ్‌=ప్రభావమును, దృష్ట్వా=చూచి, సద్యః=అప్పుడే, కుణ్ధః 
వై=ప్రతిహతమై, వినజ్‌క్ష్యతి=నశింపగలదు. 
తాత్పర్యము : ఆ సుతలమందు దైత్యదానవులసంపర్మము వలన నీయాసుర భావము నా 
ప్రభావమును గాంచిన వెంటనే ప్రతిహతమై నశింపంగలదు. 

ఇతి శ్రీమద్భాగవతే అష్టమన్యన్ధే ద్వావింశో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమవోవురాణమున అష్టమస్మంధమున 22వ అధ్యాయము. 


యందు, యత్‌=ఏ, వైషమ్యమ్‌ =లోపముగలదో, తత్‌ =అది, బ్రహ్మ=బ్రాహ్మణులచే, దృష్టమ్‌= 
సరిచూడబడినదై, సమమ్‌=సరి అయినది, భవేత్‌=అగును. 
తాత్పర్యము : బ్రాహ్మణోత్తమా! శుక్రాచార్యా! యజ్ఞము చేయుచున్న నీ శిష్యుని కర్మ చ్చిద్రమును 
నీవు పూరింపుము. ఇటువంటి కర్మ వైషమ్యములు బ్రాహ్మణ దృష్టితో సరియగును. 
శ్రీ శుక్ర ఉవాచ : శుక్రుడు వచించెను. 

శః కుతస్తత్మర్మవైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్‌! 

యజ్జేశో యజ్ఞపురుషః సర్వభావేన పూజితః॥। 15 
ప్రతిపదార్థము క యజ్ఞే శ=యజ్ఞే శ్వరుడు, యజ్ఞవురుషః=యజ్ఞస్వరూవుడు అయిన, 
భవాన్‌=నీవు, యస్య=ఎవనికి, కర్మేశ్వరః=కర్మప్రవర్తకుడవో, సర్వభావేన =సంపూర్ణభావము 
చేత, పూజితః =పూజింపబడితివో, తత్‌=వానియొక్క కర్మ=కర్మకు సంబంధించిన, వైషమ్యమ్‌ = 
లోపము, కుతః=ఎక్కడిది? 
తాత్పర్యము : యజ్ఞరూపుడు యజ్ఞపతి అయిన నిన్ను సర్వభావముతో కర్మేశ్వరునిగా పూజించిన 
వాని కర్మలో వైషమ్యం ఎట్లు సంభవించును. 
శః మన్రతస్తన్రతళ్ళిద్రం దేశకాలార్హనస్తుతః। 

సర్వం కరోతి నిశ్చిద్రం అనుసజ్మీర్తనం తవ॥ 16 
ప్రతిపదార్థము : మంత్రతః=మంత్రము వలన, తంత్రతః=తంత్రము వలన, దేశ=దేశము 
వలన, కాల=కాలము వలన, అర్హైపాత్ర వలన, వస్తుతః=దక్షిణ మొ॥ ద్రవ్యము వలన, 
అయిన, ఛిద్రమ్‌=శూన్యమును/లోపమును, తవ =నీయొక్క అనుసంకీర్తనమ్‌ =నామస్మరణము, 
సర్వమ్‌ =అంతటిని, నిశ్చిద్రమ్‌=శూన్యము కాని దానినిగా, కరోతి=చేయును. 
తాత్పర్యము : మంత్రహీనం, క్రియాహీనం, దేశహీనం, కాలహీనం, పాత్రహీనం, ద్రవ్యహీనం 
ఏ హీనమయినా నా నామ సంకీర్తన వలన పరిహారము కాగలదు. 
శ్లో తథాపి వదతో భూమన్‌-కరిష్యామ్యనుశాసనమ్‌। 

ఏత[చ్భేయః పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనమ్‌॥। 17 
ప్రతిపదార్థము : భూమన్‌=ఓ బ్రహ్మమా?, తథాపి=లోప పరిహారమయినప్పటికీ, వదతః 
=చెప్పుచున్న నీయొక్క అనుశాసనమ్‌ =ఆజ్ఞను, కరిష్యామి=చేయగలను. యత్‌=ఎందుకంటే, 
ఏతత్‌=ఈ, తవ=నీ, ఆజ్ఞా=ఆజ్ఞల యొక్క అనుపాలనమ్‌=నెరవేర్చుట, పుంసామ్‌=జీవులకు, 
పరమ్‌=గొప్ప, శ్రేయః=శ్రేయస్మరము కదా! 
తాత్పర్యము : ఓ (బ్రహ్మస్వరూపా! నీ నామ కీర్తన వలన యజ్ఞదోషపరిహారము తథ్యమే. 
అయినా నీ ఆజ్ఞాపాలన సర్వజీవులకు శ్రేయస్మరము కదా! కనుక తప్పక యజ్ఞచ్చిద్రమును 
పూరించెదను. 

శ్రీ శుక ఉవాచ : శుకమౌని వచించెను. 

శ్లో ప్రతినన్స హరేరాజ్ఞాముశనా భగవానితి। 

యజ్ఞచ్చిద్రం సమాధత్త బలేర్విప్రర్షిభిస్సహ॥। 18 
ప్రతిపదార్థము : భగవాన్‌=భగవంతుడైన, ఉశనాః=శుక్రుడు, హరేః=విష్ణువు యొక్క ఆజ్ఞామ్‌= 


అష్టమస్యన్ధః - తయోవింశోల. ధ్యాయః 257 


శ్లో ఏవమిన్హాయ భగవాన్‌ ప్రత్యానీయ ్రివిష్టపమ్‌! 

పూరయిత్వా9_దితేః కామం-అశాసత్సకలం జగత్‌! 4 
ప్రతిపదార్థము : భగవాన్‌ =విష్టు భగవానుడు, ఏవమ్‌ =ఇలా, ఇంద్రాయ=ఇంద్రుని కొకు, 
త్రివిష్టపమ్‌=స్వర్గమును, ప్రత్యానీయ తిరిగి చేకూర్చి, అదితేః=అదితియొక్క కామమ్‌= 
కోరికను, పూరయిత్వా=నెజవేర్చి, సకలమ్‌=సమస్తమయిన, జగత్‌ =ప్రపంచమును, అశాసత్‌= 
శాసించెను. 
తాత్పర్యము : ఈ విధంగా వామనావతారంతో హరి ఇంద్రునకు పోయిన రాజ్యమును 
తిరిగి చేకూర్చి అదితి కోరికను నెజవేర్చి ఉపేంద్రుడుగా లోకమును పాలించెను. 


శ్లో లబ్ధిప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిమ్‌। 

నిశమ్య భక్తిప్రవణః ప్రహాద ఇదమ[బ్రవీత్‌॥। ర్‌ 
ప్రతిపదార్థము ల లబ్ధ=పొందబడిన, ప్రసాదమ్‌ =అనుగహముగలవాడును, నిర్ముక్తమ్‌=ముక్తి 
పొందినవాడును, వంశధరమ్‌=వంశమును నిలిపినవాడును, పౌత్రమ్‌=పౌత్రుడును అయిన, 
బలిమ్‌=బలిచక్రవర్తిని, నిశమ్య=గమనించి, ప్రహ్లాదః=ప్రహాదుడు, భక్తిప్రవణః=భక్తిమంతుడై, 
ఇదమ్‌=ఈ వచనమును, అబ్రవీత్‌ =పలికెను. 
తాత్పర్యము : తన మనుమనికి శ్రీహరి అనుగ్రహము లభించిన సంగతిని గమనించి ప్రహ్లాదుడు 
భక్తితో శ్రీహరితో ఇట్లు అనెను. 

ప్రహాద ఉవాచ : ప్రహ్లాదుడు వచించెను. 

శ్లో; నేమం విరిజ్చో లభతే ప్రసాదమ్‌ న శ్రీర్న శర్వః కిముతాపరే యే। 

యన్నో9_ సురాణామపి దుర్గపాలో విశ్వాభివనైరభివన్దితాథ్ఞిః। 6 
ప్రతిపదార్థము : ఇమమ్‌=ఈ, ప్రసాదము =అనుగ్రహమును, విరించః=(బహ్మ, న 
లభతే=పొంద లేదు, శ్రీః=లక్ష్మీమాత, న=పొందలేదు, శర్వః=ఈశ్వరుడు, న=పొందలేదు, 
యే అపరే=మిగిలినవారివిషయం, కిముత=ఏమిచెప్పవలెను. యత్‌=ఏమంటే, విశ్వాభివంద్యైః 
=ప్రపంచ వందనీయులైన మహాపురుషులచేత, అభివందిత =నమస్మరింపబడిన, అం(ఘిః 
=పాదములుగల నీవు, అసురాణామపి=రాక్షసులమయినప్పటి కి, నః=మాకు, దుర్గపాలః 
=దుర్గరక్షకుడవుగా ఉన్నావు. 
తాత్పర్యము : పరమాత్మా! పూర్వము బ్రహ్మగాని, రుద్రుడుగాని, ఆఖరుకు లక్ష్మీమాతగాని 
పొందని అనుగ్రహము మా మనుమనికి లభించింది. మహాప్రభూ! సర్వలోక వందనీయులయిన 
బ్రహ్మోదులకే వందనీయుడవయిన నీవు మాకు దుర్గ రక్షకుడవుగా నిలువదలచినావు. 
శో యత్సాదపద్మమకరన్దని షేవణేన బ్రహ్మాదయః శరణదాశ్శువతే విభూతిమ్‌। 

కస్మాద్వయం కుసృతయః ఖలయోనయస్తే దాక్షిణ్యదృష్టిపదవీం భవతః ప్రణీతాః[7 

ప్రతిపదార్థము : శరణద=శరణ్య చరణా!, నారాయణా!, యత్‌=ఏ నీయొక్క పాదపద్మ= 
పాదాంబుజముల యొక్క మకరంద=మధువును, నిషేవణేన= సేవించుట చేత, (బ్రహ్మాదయః 
=బ్రమ్మాది దేవతలు, విభూతిమ్‌ =ఐశ్వర్యమును, అశ్నువతే=పొందెదరో, భవతః=నీనుండి, 


దాక్షిణ్య=బహుమానముతో గూడిన కారుణ్యముగల, దృష్టి=వాత్సల్య దృష్టియొక్క పదవీమ్‌= 
మార్గమును, కుస్ఫతయః=దుష్టప్రవృత్తులము, ఖలయోనయః=దుష్టజాతులము అయిన, 
తే=ఆ, వయమ్‌=మేము, కస్మాత్‌=ఎందువలన, ప్రణీతాః=పొందింపబడితిమి? 
తాత్సర్యము : పరమేశ్వరా! ఆపన్న శరణ్యా! నారాయణా! నీ పాదకమలమకరందసేవతో 
బ్రహ్మాదులు గూడా ఐశ్వర్యమును పొందుదురు. అట్టి స్ట్‌ అనుగ్రహదృష్టి మావంటి 
దుష్టవర్తనులు, దుష్టజాతుల మీద ప్రసరించటానికి కారణం ఏమిటి? నీయనుగ్రహమే 
కారణము. అది నిర్హేతుక జాయమానం. 
శ్లో చిత్రం తవేహితమహో9_మితయోగమాయాలీలావిసృష్టభువనస్య విశారదస్య। 

సర్వాత్మనస్సమదృశో విషమస్వభావో భక్తప్రియో యదసి కల్పతరుస్వభావః॥। 8 
ప్రతిపదార్థము : అమిత=అనంతమయిన, యోగమాయా=యోగమాయాసంబంధమయిన, 
లీలా=విలాసముల చేత, విసృష్ట=సృష్టించబడిన, భువనస్య=లోకములు గలవాడవును, 
విశారదస్య=నిపుణుడవున్ను అయిన, తవ =నీయొక్క ఈహితమ్‌ =సంకల్పము, చిత్రమ్‌ =విచిత్ర 
మయినది, అహో! =ఆశ్చర్యము. సర్వాత్మనః=సర్వస్వరూపుడవు, సమదృశః=సమదృష్టిగల 
వాడవు అయిన నీకు, విషమస్వభావః =భక్తప్రియుడవగుట అనే పక్షపాత స్వభావము గలదు. 
యత్‌=ఏలయనగా, కల్పతరు=కల్పవృక్షము యొక్క స్వభావః=స్వభావము వంటి స్వభావము 
గలవాడవయి, భక్తప్రియః=భక్తులపై (పేమగలవాడవు, అసి =అగుచున్నావు. 
తాత్పర్యము : వైకుంఠనాథా! అనంత యోగమాయా విలాసంతో ఈ ప్రపంచాన్ని కల్పించిన 
నీకు అందజు సములే. అన్ని రూపాలు నీవే. అయినా మావంటి భక్తులయందు ప్రత్యేక 
వాత్సల్యం కనబబిచటం పక్షపాతంగా కనబడ్డున్నది. కాని అది పక్షపాతము కాదు. కల్పవృక్ష 
స్వభావము. కల్పవృక్షము అందటికి అన్ని ఇవ్వగలదు. కాని అడిగిన వారికే ఇస్తుంది. 
అలానే నీది సమదృష్టి. అయినా ఆశ్రయించిన మావంటి ఆపన్నులకు రక్షకుడవు. 

శ్రీ భగవానువాచ : భగవంతుడు వచించెను. 

శ్లో వత్స ప్రహాద భద్రం తే ప్రయాహి సుతలాలయమ్‌। 

మోదమానః స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ॥ 9 
ప్రతిపదార్థము : వత్స=బిడ్డా!, ప్రహ్లోద!=ప్రహ్లోదా!, తే=నీకు, భద్రమ్‌=క్షేమమగుగాక!, 
సుతలాలయమ్‌=పాతాళమును గూర్చి, ప్రయాహి=పామ్ము, స్వ=తన (నీ, పౌ(త్రేణ= 
మనుమనితో సహా, మోదమానః =సంతోషించుచు, జ్ఞాతీనామ్‌=దాయాదులకు, సుఖమ్‌ = 
సుఖమును, ఆవహ=కలిగించుము. 
తాత్పర్యము : వత్సా! (ప్రహ్లోదా! నీవు నీ మనుమనితో సహా సుతలమునకు పోయి నీ 
వారితో సుఖముగా బ్రతుకుము. క్షేమమగుగాక! 
శ్లో నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిమవస్థితమ్‌। 

మద్దర్శనమ హాహ్లోదధ్వస్తకర్మనిబన్ధ్థనః॥। 10 
ప్రతిపదార్థము : తత్ర=ఆ సుతలమున, గదాపాణిమ్‌=గదాహస్తుడనై, అవస్థితమ్‌ =నిలిచి 
ఉన్న మామ్‌ =నన్ను, నిత్యమ్‌ =ఎల్లపుడు, ద్రష్ట్రాసి=చూడగలవు. మత్‌=నాయొక్క దర్శన=దర్శన 


అష్టమస్యన్ధః - (తయోవింళో 9 ధ్యాయః 259 


భాగ్యము చేత వచ్చిన, మహాహ్లోద=గొప్ప ఆనందముచేత, ధ్వస్త=ధ్వంసం చేయబడిన, కర్మ 
నిబంధనః=కర్మ బంధములు గలవాడవై ఉండుము. 
తాత్పర్యము : నేను సుతలాలయమున గదాపాణినై కావలివాడుగా నీకు నిత్యదర్శనమును 
అనుగ్రహించెదను. నా దర్శనానందముతో నీ సమస్త కర్మబంధములు తొలగును. 
శ్రీ శుక ఉవాచ : శుక మునీంద్రుడు వచించెను. 

శ్లో; ఆజ్ఞాం భగవతో రాజన్‌ ప్రహ్లోదో బలినా సహ। 

బాధమిత్యమలప్రజ్ఞో మూర్ధ్యాధాయ కృతాఖలిః॥ 11 
ప్రతిపదార్థము : రాజన్‌! =పరీక్షిత్‌ మహారాజా!, ప్రహాదః=ప్రహ్లాదుడు, బలినా సహ=బలి 
చక్రవర్తితో గూడా కలసి, భగవతః=భగవానుని యొక్క ఆజ్ఞామ్‌ =ఆజ్ఞను, బాఢం ఇతి=సరేనని, 
మూర్భ్ని=శిరస్సునందు, ఆధాయ =ఉంచి, కృతాంజలిః =దోసిలి కట్టినవాడై, అమల =నిర్మల 
మయిన, ప్రజ్ఞః=జ్ఞానముగలవాడై... 
తాత్పర్యము : నిర్మలబుద్ధి అయిన ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో కల్సి భగవంతుని ఆనతిని 
శిరసావహించి, సాంజలియె, 
శ్లో పరిక్రమ్యాదిపురుషం -సర్వాసురచమూపతిః। 

ప్రణతస్సదనుజ్ఞాతః -ప్రవివేశ మహాబిలమ్‌॥। 12 
ప్రతిపదార్థము : సర్వాసుర=సమస్త రాక్షసుల యొక్క, చమూపతిః=సేనావతి అయిన 
ప్రహ్లాదుడు, ఆదివురుషమ్‌=పురాణపురుషుని, పరిక్రమ్య=ప్రదక్షిణం చేసి, ప్రణతః= 
నమస్మరించినవాడై, తత్‌=ఆ భగవంతుని చేత, అనుజ్ఞాతః =అనుమతింపబడినవాడై, 
మహాబిలమ్‌ =పాతాళబిలమార్గమును, ప్రవివేశ=ప్రవేశించెను. 
తాత్పర్యము : సమస్తరాక్షస సేనానాయకుడయిన ప్రహ్లాదుడు ఆ పురాణపురుషునకు ప్రదక్షిణము 
చేసి నమస్మరించి అనుమతి గైకొని సుతల ద్వారమున ప్రవేశించెను. 
శ్లో;  అథాహోశనసం రాజన్‌-హరిర్నారాయణో? న్తికే। 

ఆసీనమృత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినామ్‌॥। 13 
ప్రతిపదార్థము : రాజన్‌=పరీక్షన్మహారాజా!, అథ=తర్వాత, నారాయణః=నారాయణుడయిన, 
హరిః=విష్ణువు, బ్రహ్మవాదినామ్‌ =వేదపాఠకులయిన, బుత్విజామ్‌ =బుత్విక్కుల, మధ్యే= 
మధ్యన, సదసి=సభలో, అంతికే=తన సమీపమున, ఆసీనమ్‌ =కూర్చొనియున్న ఉశనసమ్‌= 
శుక్రాచార్యుని గూర్చి, ఆహ=ఇట్లనెను. 
తాత్పర్యము : బలిచక్రవర్తి వెళ్ళిన తరువాత శ్రీమన్నారాయణుడు సభలో బుత్విక్కుల 
మధ్యన ఉన్న శుక్రాచార్యుని పిలిచి యిట్లనెను. 

శ్రీ భగవానువాచ : భగవంతుడిట్లనెను. 

శో బ్రహ్మన్‌ సన్తను శిష్యస్య కర్మచ్చిద్రం వితన్వతః। 

యత్తత్మర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్‌! 14 
ప్రతిపదార్థము 3 (బ్రహ్మన్‌=శుక్రాచార్యా!, కర్మ=యజ్ఞకర్మను, వితన్వతః=చేయుచున్న శిష్యస్య= 
శిష్యుడయిన బలియొక్క, ఛిద్రమ్‌ =కర్మలోపమును, సన్తను=సరిజేయుము. కర్మసు =కర్మల 


చతుర్వింశో9_ ధ్యాయః 

రాజోవాచ : రాజు వచించెను. 
శ్లో॥ భగవజ్షోతుమిచ్చామి హరేరద్భుతకర్మణః। 

అవతారకథామాద్యాం మాయామత్స్యవిడమృనమ్‌॥ 1 

ప్రతిపదార్థము : రాజా=పరీక్షన్మహారాజు, ఉవాచ=పలికెను, భగవన్‌=ఓ దేవా!, అద్భుత 
కర్మణః=అద్భుతములగు కర్మలుచేయు, హరేః=శ్రీ మహావిష్ణువు యొక్క మాయామత్స్య 
విడమృనమ్‌=మాయామయమగు చేపగా అభినయించుట అను, ఆద్యామ్‌ =మొట్టమొదటిది 
అగు, అవతారకథామ్‌ =అవతారకథను, [శ్రోతుమ్‌=వినుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. 
తాత్పర్యము : పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇట్లు అడిగెను. ఓ దేవా! శ్రీమహావిష్ణువు 
చరిత్రములన్నియు అద్భుతముగ నుండును. అట్టి శ్రీహరి మొట్టమొదటిసారిగ మాయామయ 
మగు మత్స్యమువలె అవతరించెనని వింటిని. ఆ అవతారకథను మీనుండి సంపూర్ణముగ 
వినవలెనని నేను కోరుకొనుచున్నాను. 


శ్లో యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్పితమ్‌। 


తమః ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః॥ 2 
శ్లో ఏతన్నో భగవన్‌ సర్వం యథావద్వక్తుమర్హసి। 
ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహమ్‌।। 8 


ప్రతిపదార్థము : హే భగవన్‌=ఓ దేవా!, ఈశ్వరః=శ్రీ మహావిష్ణువు తాను స్వతంత్రుడు 
అయినప్పటికి, తమః ప్రకృతి దుర్మర్శ్షమ్‌ =తామస ప్రకృతి సంపన్నమును, లోక జుగుప్సితమ్‌= 
లోకనిందితమును అగు, మాత్స్యమ్‌ =చేపకు సంబంధించిన, రూపమ్‌ =రూపమును, కర్మగ్రస్తః 
ఇవ=ప్రారబ్ధకర్మకు అధీనమైనవాని వలె, యదర్థమ్‌=ఎందుకొఅకు, అదధాత్‌=ధరించెను? 

సర్వలోకసుఖావహమ్‌ =సర్వలోకములకు ప్రీతికరమగు, ఏతత్‌=ఈ, ఉత్తమశ్లోక 
చరితమ్‌ =గొప్ప కీర్తిగల శ్రీమహావిష్ణువు యొక్క చరిత్రమును, సర్వమ్‌=సమస్తమును, 
యథావత్‌=ఉన్నది ఉన్నట్లుగ, వక్తుమ్‌=చెప్పుటకు, అర్హసి=తగియున్నావు. 
తాత్సర్యము : ఓ దేవా! జగన్నియంతయగు శ్రీ మహావిష్ణువు తాను కర్మపరతంత్రుడు కాక 
స్వతంత్రుడు అయినప్పటికి ప్రారబ్ధకర్మాధీ నునివలె తామస ప్రకృతిసంపన్నము, లోక 
నిందితమును అగు చేప రూపమును ఏ ప్రయోజనమును ఉద్దేశించి ధరించెను? సమస్త 
లోకములకు ఆనందమును కలుగజేయు ఆ ఉత్తమశ్లోకుని చరిత్రమునంతటిని ఉన్నది 
ఉన్నట్లుగ సంపూర్ణముగ నాకు తెలియజెప్పు ప్రార్ధించుచున్నాను. 

సూత ఉవాచ : సూతుడు వచించెను. 

శ్లో॥ ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్‌ బాదరాయణిః। 

ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూ పేణ యత్మృతమ్‌॥। 4 
ప్రతిపదార్థము : శ్రీ సూతః=సూతమహాముని, ఉవాచ =పలికెను. విష్ణురాతేన =పరీక్షిన్మహారాజు 
చేత, ఇతి+ఉక్తు=ఇట్లు అడుగబడినవాడై, భగవాన్‌=భగవంతుడగు, బాదరాయణిః=వ్యాస 


అష్టమస్యన్ధః - (తయోవింళో2_ ధ్వాయః 261 
ఆజ్ఞను, ప్రతినంద్య =అభినందించి, ఇతి=ఆ ప్రకారమే, విప్రర్షిఖిస్సహ=బ్రహ్మర్నులతో కల్సి, 
బలేః=బలిచక్రవర్తి యొక్క యజ్ఞచ్చిద్రమ్‌ =యజ్ఞలోపమును, సమాధత్త =పూరించెను. 
తాత్పర్యము : శుక్రాచార్యుడు హరియాజ్ఞ ప్రకారము బుషులతో కల్సి తన శిష్యుని 
యజ్ఞచ్చిద్రమును పూరించెను. 
శో ఏవం బలేర్మహీం రాజన్‌ భిక్షిత్వా వామనో హరిః 

దదౌ భ్రాత్రే మహేన్హాయ, త్రిదివం యత్సరైః హృతమ్‌॥ 19 
ప్రతిపదార్థము : రాజన్‌!=రాజా!, ఏవమ్‌=ఈ విధముగా, వామనః=వామనుడైన, హరిః 
=విష్ణువు, బలేః=బలి నుంచి, మహీమ్‌=భూమిని, భిక్షిత్వాజయాచించి, యత్‌=ఏ, త్రిదివమ్‌= 
స్వర్గము, పరైః=శత్రువులచే, హృతమ్‌=కాజేయబడినదో, తత్‌=దానిని, భ్రాత్రే=*సోదరుడయిన, 
మహేంద్రాయ=ఇంద్రునికొబికు, దదౌ =ఇచ్చెను. 
తాత్పర్యము : రాజా! విష్ణువు వామనుడై బలి చక్రవర్తిని యాచించి, మహేంద్రుని 
స్వర్గరాజ్యమును తిరిగి మహేంద్రునికి సంపాదించి పెట్టెను. 
శ్లో ప్రజాపతిపతిరృహ్మా-దేవర్షిమనుభూమి పైః। 


దక్షభృగ్వజ్లిరోముఖ్యైః కుమారేణ భవేన చ॥ 20 
జే కశ్యపస్యాదితేః ప్రీత్యై సర్వభూతసుఖాయ చ। 
లోకానాం లోకపాలానామకరోద్వామనం పతిమ్‌॥ 21 


ప్రతిపదార్థము : ప్రజాపతిపతిః= ప్రజాపతి శ్రేష్ణడైన, (బ్రహ్మా=బ్రహ్మ, దేవ=దేవతలతోను, 
బుషి=మునులతోను, మను=మనువులతోను, భూమిపైః=రాజులతోను, దక్షైదక్షునితోను, 
భృగు=భృగువులతోను, అంగిరోముఖ్యైః=అంగీరసుడు మొ॥వారితోను, కుమారేణ =కుమారు 
డయిన, భవేన చ=ళివునితోను, కశ్యపస్య=కశ్యపునికి, అదితేః=అదితికి, ప్రీత్ర్వై=సంతోషము 
కొజకు, సర్వభూత=సమస్త భూతముల యొక్క సుఖాయచ=సుఖము కొజకు, లోకానామ్‌= 
లోకములకు, లోకపాలానామ్‌=లోకపాలకులకు, వామనమ్‌=వామనుని, వతిమ్‌= 
ప్రభువునుగా, అకరోత్‌=చేసెను. 
తాత్పర్యము : (బ్రహ్మదేవుడు ప్రజాపతులతో, దేవ, బుషి, మను, మహీపతులతోను, దక్ష 
భృగు, అంగిరసుడు మొ॥వారితోను, శివునితోను కలసి అదితి కశ్యపులు సంతోషించునట్లు 
సర్వజీవులకు సుఖము కలుగునట్లుగా వామనుని లోకపతిగా అభిషేకించెను. 
శ్లో దేవానాం సర్వవేదానాం ధర్మస్య తపసగ్రియః 

మజ్జళానాం వ్రతానాం చ కల్యం స్వర్గాపవర్గయోః। 

ఉపేగన్టం కల్పయాఖ్బుక్రే ఇతి సర్వవిభూతయే 

సదా సర్వాణి భూతాని భృశం ముముదిరే నృప!॥ 22 
ప్రతిపదార్థము : నృప! =మహారాజా!, దేవానామ్‌=దేవతలకు, సర్వ=సమస్తమయిన, వేదానామ్‌ 
=వేదములకు, ధర్మస్య=ధర్మమునకు, తపసః=తపస్సునకు, (శియః=సంపదకు, మంగళానామ్‌ 
=శుభములకు, వ్రతానాంచ=వ్రతములకు, స్వర్గ=స్వర్గమునకు, అపవర్గయోః=మోక్షమునకు, 
ఉపేంద్రమ్‌=వామనుని, కల్యమ్‌ =పరిపాలకునిగా, సర్వవిభూతయే=అందరి ఐశ్వర్యము 
కొకు, కల్పయాంచక్రే=కల్పించెను. ఇతి=అని, సదా=ఎల్లపుడు, సర్వాణి=సమస్తమయిన, 


262 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


భూతాని=జీవులు, భృశమ్‌=మిక్కిలి, ముముదిరే=సంతోషించిరి. 
తాత్సర్యము : దేవతలకు సమస్త వేదాలకు, తపస్సునకు, సంపదకు, శుభములకు, 
వ్రతములకు, స్వర్గాపవర్గములకు, సమస్త ఐశ్వర్యముల వృద్ధి చెందునట్లు వామనుని 
పరిపాలకుడుగా బ్రహ్మ నియమించినందుకు సమస్త జీవులు సంతోషించిరి. 
శ్లో తతస్ప్విన్లః పురస్కృత్య-దేవయానేన వామనమ్‌। 

లోకపాలైర్దివం నిన్యే-బ్రహ్మణా చానుమోదితః॥। 24 
ప్రతిపదార్థము : తతతు=తరువాత, ఇంద్రః=ఇంద్రుడు, వామనమ్‌=వామనుని, పురస్కృత్య= 
గౌరవించి, దేవయానేన=దేవతామార్గముచేత, లోకపాలైః=లోకపాలుల చేత, బ్రహ్మణాచ= 
బ్రహ్మచేతనున్ను, అనుమోదితః=ఆమోదింపబడినవాడై, దివమ్‌=స్వర్గమును గూర్చి, నిన్యే= 
తీసికొని పోయెను. 
తాత్పర్యము : తరువాత ఇంద్రుడు బ్రహ్మ, లోకపాలకుల యొక్కయు అనుమతితో వామనుని 
స్వర్గమునకు తీసికొని పోయెను. 
శ్లో ప్రాప్య త్రిభువనం చేన్హ ఉపేగ్టభుజపాలితమ్‌। 

శ్రియా పరమయా జుష్ణో ముముదే గతసాధ్వసః॥। 25 
ప్రతిపదార్థము : ఇంద్రః=ఇంద్రుడు, ఉపేంద్ర=ఉపేంద్రుని యొక్క భుజ=భుజముల చేత, 
పాలితమ్‌=పరిపాలింపబడిన, (త్రిభువనంచ=లోకత్రయమును, ప్రావ్య=తిటి గిపొంది, 
పరమయా=గొవ్పదైన, (శియా=ఐశ్వర్యముతో, జుష్టః=సేవింపబడినవాడై, గతసాధ్వసః= 
నిర్భయుడై, ముముదే=సంతోషించెను. 
తాత్పర్యము : ఇంద్రుడున్ను ఉపేంద్ర భుజశక్తి అండగా తన త్రిలోక రాజ్యమును తిరిగి 
పొంది మహాసంపదతో నిర్భయముగా సంతోషముగా నుండెను. 
శ్లో బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప। 


పితరస్సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చ యే॥ 26 
శ్లో; సుమహత్కర్మ తద్విష్టోః గాయన్తః పరమాద్భుతమ్‌! 
ధిష్టాని స్వాని తే జగ్మురదితిం చ శశంసిరే॥। 27 


ప్రతిపదార్థము : నృప!=రాజా!, బ్రహ్మ=బ్రహ్మయు, శర్వః =శివుడు, కుమారశ్చ=కుమారుడును, 
భృగ్వాద్యాః =భృగువు మొ, మునయః=మునులు, పితరః=పితృదేవతలు, సర్వభూతాని= 
సమస్త జీవులు, సిద్దాః=సిద్ధులు, వైమానికాశ్చ=విమాన వాహనులు, యే=ఎవరు గలరో, 
తే=వారందంటు, విష్ణోః=విష్ణువు యొక్క తత్‌=ఆ, సుమహత్‌=గొప్ప, పరమాద్భుతమ్‌ = 
పరమాశ్చర్యకరమయిన, కర్మ=పనిని, గాయంతః=కొనియాడుచు, స్వాని=తమతమ, ధిష్ట్యాని= 
నివాసములను గూర్చి, జగ్ముః=వెళ్ళిరి. అదితిళ్బ=అదితిని గూడా, శశంసిరే=పొగడిరి. 
తాత్పర్యము : (బ్రహ్మ, శివుడు, కుమారస్వామి, భృగువు మొ మునులు, పితృదేవతలు, 
సమస్త జీవులు, సిద్దులు, వైమానికులు అందటూ మహాద్భుతమైన విష్ణు పరాక్రమమునకు 
ఆశ్చర్యపడుచు తమ నివాసములకు చేరిరి. దీనికి కారణమయిన 'అదితిని ప్రశంసించిరి. 
శః సర్వమేతన్మయాఖ్యాతం భవతః కురునన్లన। 

ఉరుక్రమస్య చరితం శ్రోత్రాణామఘమోచనమ్‌॥। 28 


అష్టమస్యన్ధః - (తయోవింళో౨. ధ్యాయః 263 


ప్రతిపదార్థము : కురునందన! =పరీక్షన్మమారాజా!, (శ్రోత్యాణామ్‌ =శ్రోతలకు, అఘ= 
పాపములను, మోచనమ్‌ =విడిపించునట్టి, ఉరుక్రమస్య =త్రివిక్రముని యొక్క చరితమ్‌ =చరిత్ర, 
ఏతత్‌ =ఇది, సర్వమ్‌ =అంతయు, మయా=నాచేత, భవతః =నీకు, ఖ్యాతమ్‌ =చెప్పబడినది. 
తాత్పర్యము : పరీక్షిన్మహారాజా! శ్రోతల పాపములను నాశము చేయు త్రివిక్రముని యొక్క 
చరిత్ర అంతయు నా చేత నీకు చెప్పబడినది. 
శ్లో; పారం మహిమ్న ఉరువిక్రమతో గృణానో యః పార్థివాని విమమే స రజాంసి మర్యః। 

కిం జాయమాన ఉత జాత ఉపైతి మర్య ఇత్యాహ మన్రదృగృషిః పురుషస్య యస్య _ 29 
ప్రతిపదార్థము : ఉరువిక్రమతః=త్రివిక్రముని పక్షమున ఉన్న మహిమృః=మహిమ యొక్క 
పారమ్‌=అంతును, యః=ఏ మానవుడు, గృణానః=కీర్తించునో, సః=ఆ, మర్యః=మనుష్యుడు, 
పార్థివాని=భూ సంబంధమయిన, రజాంసి=ధూళికణములను, విమమే=పూర్తిగా లెక్కపెట్టెను. 
జాయమానః=పుట్టుచున్న, ఉత=లేదా, జాతః=పుట్టిన, మర్యః=మానవుడు, ఉపైతి కిమ్‌ =శ్రీహరి 
గుణసముద్రపారమును పొందగలడా?, ఇతి=అని, యస్య=ఏ, పురుషస్య=పురుషుని యొక్క 
మంత్రదృక్‌=మంత్రద్రష్ట అయిన, బుషిః=వశిష్టమహర్షి ఆహ=పలికెను. 
తాత్పర్యము : త్రివిక్రముని గుణగణసముద్రమును ఎవరు అంతు చూడగలరు. అట్లా 
చూడగలనన్న మనిషి ఎవడయినా భూమియందలి ధూళికణములను పూర్తిగా లెక్క పెట్టినట్లే. 
ఈ “2 సాధ్యము కాదని అర్థము. పుట్టినవాడు, పుట్టుచున్నవాడు గాని ఏ మనిషి అయినను 
విష్ణుగుణసముద్రమును తుదకంటా చేరలేడని వశిష్ట మహర్షి ఒక మంత్రములో చెప్పెను. 
శో య ఇదం దేవదేవస్య హరేరద్భుతకర్మణః। 

అవతారానుచరితం శృణ్వన్‌ యాతి పరాం గతిమ్‌॥ 30 
ప్రతిపదార్థము క దేవదేవస్య=దేవాధిదేవుడు, అద్భుతకర్మణః =ఆశ్చర్య పరాక్రముడైన, హరేః 
=విష్ణువు యొక్క ఇదమ్‌ =ఈ, అవతార =అవతారముల యొక్క అనుచరితమ్‌ =చరిత్రను, 
యః=ఎవడు, శృణ్వన్‌ =వినునో, సః=వాడు, పరామ్‌=ఉత్తమమయిన, గతిమ్‌ =గతిని, యాతి= 
పొందును. 
తాత్పర్యము : దేవాధిదేవుడయిన శ్రీమన్నారాయణుని ఆశ్చర్యకర్మభరితమయిన ఈ చరిత్రను 
విన్నవారు పరమగతిని పొందును. 
శ్లో డ్రియమాణే కర్మణీదం దైవే పిత్రేం థ మానుషే! 
యత్ర యత్రానుకీర్యేత తత్తేషాం సుకృతం విదుః॥ 81 

ప్రతిపదార్థము వ దైవే=దేవతాసంబంధమయినది, పిత్రే=పితృసంబంధమయినది, అధ = 
మటియు, మానుషే=మానవ సంబంధమయిన, కర్మణి =కర్మ, క్రియమాణే=చేయబడు 
చుండగా, ఇదమ్‌=ఈ చరిత్ర, యత్ర యత్ర=ఎచ్చటెచ్చట, అనుకీర్యేత =పఠింపబడునో, 
తత్‌=ఆ కర్మను, తేషామ్‌=వారియొక్క సుకృతమ్‌=మంచిగా చేయబడిన పనినిగా, విదుః 
=ఎటుగుదురు (అందురు). 
తాత్సర్యము : దేవ పితృమానవకర్శలు ఆచరించినపుడు ఈ వామనావతార కథను చదివినచో 
ఆ కర్మలు లోపరహితంగా జరిగినవి అగును. 


ఇది శ్రీమద్భాగవతమవోవురాణమున అష్టమసుంధమున 28వ అధ్యాయము సమాప్తము. 


దీనవత్సల! =దీనులయందు వాత్సల్యము కలిగినవాడా!, రాజన్‌! =ఓ రాజా!, జ్ఞాతి 
ఘాతిభ్యః=జ్ఞాతిహింసకులగు, యాదోభ్యః=జలజంతువుల వలన, భీతామ్‌ =భయపడిన 
దానను, దీనామ్‌=దీనమైనదానను అగు, మామ్‌=నన్ను అస్మిన్‌ =ఈ, సరిజ్ఞలే=నదీజలము 
నందు, కథమ్‌=ఎట్లు, విసృజసే =విడచిపెట్టెదవు? 
తాత్పర్యము : అప్పుడు ఆ చేప అతిదీనముగ రాజుతో ఇట్లు పలికెను. 


ఓ రాజా! జలజంతువులు జ్ఞాతిహింసకులు. వాటినుండి భయపడి నేను నిన్ను 
ఆశ్రయించితిని. అట్టి నన్ను ఆ నదీజలమునందే ఏల విడచిపెట్టుచున్నావు? 
శ్లో తమాత్మనో9_నుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరమ్‌। 

అజానన్‌ రక్షాణార్థాయ శఫర్యాః స మనో దధే॥ 15 
ప్రతిపదార్థము : ఆత్మనః=తనయొక్క అనుగ్రహార్థమ్‌=అనుగ్రహము కొరకు, ప్రీత్యా= 
సంతోషముతో, మత్స్యవపుర్ధరమ్‌=చేప శరీరమును ధరించిన, తమ్‌=ఆ శ్రీమహావిష్ణువును, 
అజానన్‌=ఎటుంగనివాడై, శఫర్యాః=చేపయొక్క రక్షణార్ధాయ =రక్షణ కొజకు, సః=ఆ 
సత్యవ్రతుడు, మనః=మనస్సును, దధే=లగ్నము చేసెను. 
తాత్పర్యము : అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను తనను అనుక్రమించుటకై ఆనందముతో 
చేపరూపమును ధరించి వచ్చిన శ్రీమన్నారాయణునిగా నెబుంగక ఆ చేపను రక్షించుట 
యందు తన మనస్సును లగ్నము చేసెను. 
శ్లో తస్యా దీనతమం వాక్యమాశ్రుత్య స మహీపతిః 

కలశాప్సు నిధాయైనాం దయాలుర్నిన్య ఆశ్రమమ్‌॥ 16 
ప్రతిపదార్థము : దయాళుః=దయ కలిగిన, సః మహీపతిః=ఆ రాజు, తస్యాః=ఆ చేపయొక్క 
దీనతమమ్‌ =అత్యన్తము దీనమగు, వాక్యమ్‌ =వాక్యమును, ఆశ్రుత్య=విని, తామ్‌=ఆ చేపను, 
కలశాప్పు=కలశపు నీటియందు, నిధాయ=జఉంచి, ఆశ్రమమ్‌=ఆశ్రమమును గురించి, 
నిన్యే=తీసుకొని వెళ్ళెను. 
తాత్పర్యము : అతిదీనమగు ఆ చేప మాటలను విని దయామయుడైన ఆ మహారాజు 
కలశపు నీటిలో ఆ చేపను ఉంచి ఆశ్రమమునకు తీసుకొనిపోయెను. 
శ్లో సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలా। 

అలభ్యాత్మావకాశం వా ఇదమాహ మహీపతిమ్‌॥ 17 
ప్రతిపదార్థము : సా తు=ఆ చేప, వర్ధమానా=పెరుగుచున్నదియగుచు, ఏకరాత్రేణ=ఒక్క 
రాత్రితో, తత్ర కమణ్జ్దలౌ=ఆ కమణ్జలమునందు, ఆత్మావకాశమ్‌=తనకు చోటును, అలబ్బ్వా= 
పొందక, మహీపతిమ్‌=రాజును గురించి, ఇదమ్‌=ఈ మాటను, ఆహ=పలికెను. 
తాత్సర్యము : ఆ చేప క్రమముగ పెరుగుచు ఒక రాత్రికే ఆ కమణ్ణలమునందు తనకు 
చోటు చాలక రాజుతో ఇట్లు పలికెను. 
శ్లో నాహం కమణ్ఞలావస్మిన్‌ కృ్ణచ్చం వస్తుమిహోత్సహే। 

కల్పయౌకః సువిపులం యత్రాహం నివసే సుఖమ్‌! 18 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨_ ధ్యాయః 265 


మహర్షి కుమారుడైన శుక మహర్షి మత్స్యరూపేణః=చేపగా అవతరించిన శ్రీమహా విష్ణువు 
చేత, యత్‌=ఏపని, కృతమ్‌=చేయబడినదో, విష్ణోః=విష్ణువు యొక్క చరితమ్‌=ఆ చరిత్రను, 
ఉవాచ=ఇట్లు పలికెను. 

తాత్సర్యము : సూతుడు శౌనకాది మహామునులతో ఇట్లు పలికెను. ఓ మునులారా! 
పరీక్షిన్మహారాజుతో ఇట్లు అడుగబడిన శుకమహర్షి శ్రీమహావిష్ణువు చేప రూపమును ధరించి 
ఏమేమి చేసెనో ఆ చరితమునంతటిని ఇట్లు చెప్పదొడంగెను. 


శ్రీ శుక ఉవాచ 
శో గోవిప్రసురసాధూనాం ఛందసామపి చేశ్వరః। 
రక్షామిచ్ళంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి॥ త్‌ 


ప్రతిపదార్థము : శ్రీ శుకః=శ్రీ శుక మహర్షి ఉవాచ=పలికెను, ఈశ్వరః=ప్రభువగు శ్రీమహా 
విష్ణువు, గోవిప్రసురసాధూనామ్‌=గోవుల యొక్కయు, (బ్రాహ్మణుల యొక్కయు, దేవతల 
యొక్కయు, సత్పురుషుల యొక్కయు, ఛన్దసామపి=వేదముల యొక్కయు, ధర్మస్య=ధర్మము 
యొక్కయు, అర్థస్య చైవ హి=అర్థము యొక్కయు, రక్షామ్‌ =రక్షణను, ఇచ్చన్‌ =కోరుచున్నవాడై, 
తనూః =శరీరములను, ధత్తే=ధరించుచున్నాడు. 
తాత్పర్యము : జగ(త్రభువగు శ్రీమహావిష్ణువు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, 
సత్పురుషులను, వేదములను, ధర్మమును, అర్థమును రక్షించునభిలాషతోనే పలురకములగు 
శరీరములతో అవతరించుచుండును. 
శో ఉచ్చావచేషు భూతేషు చరన్‌ వాయురివేశ్వరః। 

నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః 6 
ప్రతిపదార్థము : ఈశ్వరః=ప్రభువగు శ్రీహరి, ఉచ్చావచేషు=గొప్పవి, తక్కువవి అగు, 
భూతేషు=ప్రాణులయందు, వాయుః+ఇవ=గాలి వలె, చరన్‌ =సంచరించువాదైనప్పటికి, 
నిర్దణత్వాత్‌=తాను సహజముగ నిర్గుణుడు అగుట వలన, ధియః=బుద్ధికి సంబంధించిన, 
గుణైః=గుణములతో, ఉచ్చావచత్వమ్‌ =గొప్పతనమునుగాని, తక్కువదనమును గాని, న 
భజతే=పొందుట లేదు. 
తాత్పర్యము : ప్రాణుల యొక్క గొప్పతనము గాని తక్కువదనమును గాని సత్త్వరజస్తమో 
గుణములను బట్టి వచ్చుచుండును. ఎట్లనగా సత్త్వగుణము ప్రధానముగా కలవారు దేవతలు. 
అందువలన వారు గొప్పవారు. రజోగుణము ప్రధానముగా కలవారు మనుష్యులు. 
అందువలన వారు దేవతల కంటే తక్కువవారు. తమోగుణము (ప్రధానముగా గలవారు 
పశుపక్ష్యాదులు. అందువలన వారు మరింత తక్కువ వారుగ మనము చెప్పుకొనుచున్నాము. 
కాని ఈ సత్త్వరజస్తమోగుణములు బుద్దికి సంబంధించినవియే కాని ఆత్మకు సంబంధించినవి 
కావు. పరమాత్మ సహజముగ నిర్గుణుడు. బుద్ధికి సంబంధించిన ఈ గుణములు ఆయనను 
అంటవు. అందువలననే పరమాత్మ దేవతలలోను, మనుష్యులలోను, పశుపక్ష్యాదులలోను 
వాయువువలె సంచరించుచున్నను వాటి గొప్పతనముగాని, వాటి తక్కువదనముగాని 
పరమాత్మను అంటవు. 


శ్లో॥ అసీదతీతకల్పాన్తే బ్రాహ్మో నైమిత్తికో లయః। 
సముద్రోపప్పతాస్తత్ర లోకా భూరాదయో నృష॥ 7 


ప్రతిపదార్థము : నృప!=ఓ పరీక్షిన్మహారాజా!, అతీతకల్పాన్తే=గడచిన కల్పము యొక్క చివరి 
భాగమున, బ్రాహ్మః=బ్రహ్మదేవునికి సంబంధించిన, నైమిత్తికః=నైమిత్తికమగు, లయః 
=ప్రళభయము, ఆసీత్‌=ఆయెను. తత్ర=ఆ ప్రళభయమునందు, భూరాదయః=భూమి మొదలుగా 
కల, లోకాః=లోకములు, సముద్రోపఫతాః=సముద్రమునందు మునిగినవి. 

(కృత త్రేతాద్వావరకలియుగములను చతుర్యుగమని అందురు. అట్టి 
చతుర్యుగములు వేయి అయిన అది బ్రహ్మకు ఒక పగలు. దానినే ఒక బ్రహ్మకల్పము 
అనియు అందురు. మరల అంతే సమయము రాత్రియుండును. ఈ విధమైన 
అహోరాత్రములు 365 అయిన అది బ్రహ్మకు ఒక సంతవ్సరము. అట్టి సంవత్సరములు 
నూరు బ్రహ్మకు ఆయుమ్మోలము. పగటిపూట బ్రహ్మ సృష్టించును. రాత్రి ప్రళయము అగును.) 
తాత్సర్యము : ఓ పరీక్రిన్మహారాజా! గడచిన కల్పపు చివరిభాగమున (బ్రహ్మదేవునికి సంబంధించిన 
నైమిత్తికమగు ప్రళయము సంభవించెను. ఆ సమయమునందు భూమి మొదలుగా గల 
లోకములన్నియు సముద్రమునందు మునిగినవి. 
శ్లో॥ కాలేనాగతనిద్రస్య ధాతుః శిశయిషోర్చలీ। 

ముఖతో నిస్ఫృతాన్‌ వేదాన్‌ హయగగ్రీవో9 నికే. హరత్‌॥ 8 
ప్రతిపదార్థము : కాలేన=నిద్రించుకాలము అగుటచే, ఆగతనిద్రస్య =నిద్రవచ్చినవాడును, 
శిశయిషోః=ని ద్రించనిచ్చకలవాడునులగు, ధాతుః=బ్రహ్మదేవుని యొక్క ముఖతః=నోటినుండి, 
నిస్సృతాన్‌ =బయలువెడలిన, వేదాన్‌ =వేదములను, అంతికే=ఆయన సమీపమునుండి, 
బలీ=బలవంతుడగు, హయగ్రీవః=హయగ్రీవుడు అను రాక్షసుడు, అహరత్‌=దొంగిలించెను. 
తాత్సర్యము : బ్రహ్మదేవునకు రాత్రికాలమగుటచే నిద్రవచ్చెను. అప్పుడు శయనించగోరిన 
ఆయన నోటినుండి వేదములు బయటికి రాగా ఆ వేదములను మహాబలవంతుడగు 
హయగ్రీవుడు అను రాక్షసుడు (బ్రహ్మదేవుని నుండి దొంగిలించెను. 
శ్లో జ్ఞాత్వా తద్దానవేన్దస్య హయగ్రీవస్య చేష్టితమ్‌। 

దధార శఫరీరూపం భగవాన్‌ హరిరీశ్వరః॥। 9 
ప్రతివదార్భము : భగవాన్‌ =భగవంతుడు, ఈశ్వరః=జగ[(త్రభువును అగు, హరిః 
=నారాయణుడు, దానవేంద్రస్య=రాక్షస శ్రేష్టుడగు, హయగ్రీవస్య=హయగ్రీవుని యొక్క తత్‌=ఆ, 
చేష్టితమ్‌ =పనిని, జ్ఞాత్వా=తెలిసికొని, శఫరీరూపమ్‌=చేపరూపమును, దధార=ధరించెను. 
తాత్సర్యము : భగవంతుడు, జగదీశ్వరుడు అగు హరి రాక్షసశ్రేష్టుడైన హయగ్రీవుని చేష్టను 
ఎతింగినవాడై ఆ వేదములను రక్షించుటకు చేపరూపమును ధరించెను. 
శ్లో తత్ర రాజబుషిః కశ్చిన్నామ్నా సత్యవ్రతో మహాన్‌! 

నారాయణపరో9_తప్యత్తపః స సలిలాశనః॥। 10 


ప్రతిపదార్థము : తత్ర=ఆ కల్పమునందు, నామ్నా సత్యవ్రతః=సత్యవ్రతుడు అను పేరుగల, 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨_ ధ్యాయః 267 


మహాన్‌=గొప్పవాడగు, కళ్చిత్‌=ఒకానొక, రాజబుషిః =రాజర్షి, సలిలాశనః=జలమే 
ఆహారముగ స్వీకరించువాడై, నారాయణపరః=నారాయణవపరుడై, తపః=తపస్సును, 
అతప్యత్‌ =చేసెను. 
తాత్పర్యము : ఆ కల్పమునందు సత్యవ్రతుడు అను పేరుగల గొప్ప రాజర్షి ఉండెను. 
అతడు నిత్యము జలమునే ఆహారముగా స్వీకరించుచు నిరంతరము నారాయణ ధ్యానపరుడై 
గొప్ప తపస్సును చేసెను. 
శో యోం9_సావస్మిన్‌ మహాకల్సే తనయః స వివస్వతః। 

శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః॥ క్ష 
ప్రతిపదార్థము : యః=పూర్వకల్పము నందు ఏ సత్యవ్రతుడు కలడో, సః అసౌ=ఆ ఈ 
సత్యవ్రతుడే, అస్మిన్‌ మహాకల్పే=ఈ మహాకల్పమునందు, వివస్వతః=సూర్యునియొక్క తనయః 
=కుమారుడై, (శ్రాద్ధదేవః ఇతి=శ్రాద్ధదేవుడు అని, ఖ్యాతః=ప్రసిద్ధిచెందినవాదై, మనుత్వే= 
మనువుగా, హరిణా =విష్ణువు చేత, అర్చితః=ఉంచబడినాడు. 
తాత్పర్యము : ఆ సత్యవ్రతుడే ఈ కల్పమునందు శ్రాద్ధదేవుడు అను పేర సూర్యుని కుమారునిగ 
పుట్టి హరిచేత మనువుగా నుంచబడినాడు. 
శ్లో ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌। 

తస్యాజ్యల్యుదకే కాచిచ్చఫర్యేకాభ్యపద్యత॥॥ 12 
ప్రతిపదార్థము : ఏకదా=ఒకప్పుడు, కృతమాలాయామ్‌=కృతమాల అను పేరుగల నది 
యందు, జలతర్పణమ్‌=జలతర్పణమును, కుర్వతః=చేయుచున్నటువంటి, తస్య=ఆ 
సత్యవ్రతుని యొక్క అంజల్యుదకే=దోసిటి నీటియందు, కాచిత్‌ ఏకా=ఒకానొక, శఫరీ=చేప, 
అభ్యపద్యత=కనబడెను. 
తాత్పర్యము : ఒకనాడు కృతమాలా నదియందు జలతర్ప్చణము చేయుటకై దోసిలితో నీటిని 
తీసుకొనగా ఆ నీటియందు అతనికి ఒక చేప కనబడెను. 


శో సత్యప్రతో9_జ్ఞులిగతాం సహ తోయేన భారత। 

ఉత్ససర్ణ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః॥। 13 
ప్రతిపదార్థము : భారత=భరత కుల శ్రేష్టా!, ద్రవిడేశ్వరః=ద్రవిడ దేశాధిపతియగు, సత్యవ్రతః 
=సత్యవ్రతుడు, అంజలిగతామ్‌ =దోసిలిలోయున్న, శఫరీమ్‌=చేపను, తోయేన సహ=నీటితో 
గూడ, నదీతోయే=నదీజలమునందు, ఉత్ససర్ద=విడిచి పెట్టెను. 
తాత్సర్యము : భరతకుల గ్రేష్టా! ద్రవిడ దేశాధిపతియగు సత్యవ్రతుడు తన దోసిలిలో యున్న 
చేపను నీటితో గూడ నదిలోనికి వదలెను. 
శో తమాహ సాతికరుణం మహాకారుణికం నృపమ్‌। 

యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సల। 

కథం విస్ఫజసే రాజన్‌ భీతామస్మిన్‌ సరిజ్ఞలే॥ 14 
ప్రతిపదార్థము : సా=ఆ చేప, మహాకారుణికమ్‌=చాలా దయకలవాడగు, తం నృపమ్‌=ఆ 
రాజును గురించి, అతికరుణమ్‌=చాల దీనముగ, ఆహ=పలికెను. 


272 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : నీ లీలావతారములన్నియు ప్రాణులకు మేలు చేకూర్చునటువంటివియే. 
అందువలన ఈ మత్స్యరూపమును ఏల ధరించితివో తెలిసికొనగోరుచున్నాను. 
శ్లో న తే౭£_రవిందాక్ష పదోపసర్పణం మృషా భవేత్సర్వసుహృతియాత్మనః। 

యథేతరేషాం పృథగాత్మనాం సతామ్‌ అదీదృశో యద్వపురద్భుతం హి నః॥130 
ప్రతిపదార్థము : అరవిందాక్ష=పుండరీకాక్షా!, పృథగాత్మనాం సతామ్‌ =దేహాభిమానులగు, 
ఇతరేషామ్‌ =ఇతర దేవతల యొక్క పదోపసర్పణమ్‌ =పాదసేవ, యధథా=ఏ విధముగా, 
మృషా=వ్యర్థము, భవేత్‌=అగునో, సర్వసుహృత్రియాత్మనః=అందరకు ఆత్మభూతుడవగు, 
త్రే=నీ యొక్క పాదసేవ, న=అట్లుకాదు, హి=ఏలయనగా, నః=నాకు, అద్భుతమ్‌ = 
అద్భుతమగు, యద్వపుః=ఈ మత్సురూపమును, అదీద్భశః=ప్రదర్శించితివి. 
తాత్సర్యము : పుండరీకాక్ష! దేహాభిమానులగు ఇతర దేవతల పాదసేవ వ్యర్థమగునట్లుగా 
సర్వభూతములకు అంతరాత్మభూతుడవు అగు నీ పాదసేవ ఎప్పుడును వ్యర్థము కాదు, 
ఏలయన నాకు నీవీ విచిత్రమగు మత్స్యరూపమును ప్రదర్శించితివి. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శ్లో ఇతి బ్రువాణం నృపతిం జగత్సతిః సత్యవ్రతం మత్సువపుర్యుగక్షయే। 

విహర్తుకామః ప్రళయార్లవే9_బ్రవీత్‌ చికీర్చురేకాన్తజనప్రియః ప్రియమ్‌! 81 
ప్రతిపదార్థము : ఇతి=ఇట్లు, బ్రువాణమ్‌ =పలుకుచున్న, నృపతిమ్‌ =రాజు అయిన, ప్రియమ్‌ = 
ప్రియమైన, సత్యవ్రతమ్‌ =సత్యవ్రతుని గురించి, మత్స్యవపుః=చేపరూపమును ధరించియున్న, 
జగత్సతిః=లోకపాలకుడగు శ్రీహరి, యుగక్షయే =యుగాన్తమునందు, ప్రళయారవే = ప్రళయ 
కాలపు సము([ద్రమునందు, విహర్హుకామః =విహరించగోరిక గలవాడును, ప్రియమ్‌= 
సత్యవ్రతునకు మేలును, చికీర్షు=చేయకోరిక కలవాడును అయి, అబ్రవీత్‌=ఇట్లు పలికెను. 
తాత్పర్యము : ఇట్లు పలుకుచున్న రాజును గురించి మత్స్యరూపమును ధరించిన శ్రీహరి 
ప్రళయకాలమునందలి సముద్రమునందు విహరించదలచినవాడును, అతనికి మేలు 
చేయదలచినవాడును అయి ఇట్లు పలికెను. 

శ్రీ భగవానువాచ : శ్రీ భగవంతుడు వచించెను. 

శ్లో సప్తమే9_ ద్యతనాదూర్థ్వమహన్యేతదరిన్దమ। 

నిమజ్‌క్ష్యత్యప్యయామ్మోధౌ త్రైలోక్యం భూర్భువాదికమ్‌॥। 82 
ప్రతిపదార్థము : అరినమ!=శత్రువులను నశింపజేయువాడా!, అద్యతనాత్‌=ఈ రోజు నుండి, 
ఊర్జ్వమ్‌ =తరువాతది అగు, సప్తమే అహని=ఏడవ రోజునందు, భూర్చ్భువాదికమ్‌ =భూలోకము 
మొదలుగాగల, తైలోక్యమ్‌ =మూడు లోకములు, అప్యయామోధా =ప్రళయ కాలపు 
సముద్రము నందు, నిమంక్ష్యతి=మునిగిపోవును. 
తాత్పర్యము : ఓ శత్రునాశకా! నేటినుండి ఏడవ దినమున భూలోకము మొదలుగా కల 
మూడు లోకములు ప్రళయకాలపు సముద్రము నందు మునిగిపోవును. 
శ్లో త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తామృసి వై తదా! 

ఉపస్థాస్యతి నౌః కాచిద్విశాలా త్వాం మయేరితా॥। 883 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్వాయః 269 


ప్రతిపదార్థము : అహమ్‌=నేను, ఇహ అస్మిన్‌ కమణ్ణలౌ=ఈ కమణ్దలమునందు, కృచ్చమ్‌= 
కష్టముగా, వస్తుమ్‌=నివసించుటకు, న ఉత్సహే=ఇష్టపడుటలేదు, యత్ర=ఎక్కడైతే, అహమ్‌= 
నేను, సుఖమ్‌=సుఖముగ, నివసే=నివసించగలనో, సువిపులమ్‌=విశాలమైన, ఓకః=అట్టి 
నివాసస్థానమును, కల్పయ=కల్పించుము. 

తాత్పర్యము : ఓ రాజా! కమణ్ణలము నాకు సరిపోవుట లేదు. ఇచట నివసించుట నాకు 
కష్టముగానున్నది. కాన నేను ఇచట నివసించలేను. నేను సుఖముగా నివసించుటకు వీలుగ 
నాకు మరియొక నివాసస్థలమును చూపుము. 


శ్లో॥ స ఏనాం తత ఆదాయ న్యధాదౌదజ్బునోదకే। 

తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయమవర్ధత॥ 19 
ప్రతిపదార్థము : సః=ఆ రాజు, ఏనామ్‌=ఈ చేపను, తతః=ఆ కలశము నుండి, ఆదాయ=తీసి, 
జెదంచనోదకే=పెద్దగంగాళము నీటియందు, న్యధాత్‌=ఉంచెను. తత్ర=ఆ గంగాళమునందు, 
క్షిప్తా=ఉంచబడిన ఆ చేప, ముహూర్తేన=ఒక నిమిషమునకే, హస్తత్రయమ్‌=మూడు చేతుల 
పరిమాణమంతగా, అవర్ధ్థత=పెరిగెను. 
తాత్పర్యము : రాజు చేపను ఆ కలశమునుండి తీసి పెద్ద కటాహములో ఉంచెను. వెంటనే 
ఆ చేప ఒక నిమిషములోనే మూడు చేతుల పరిమాణముగా పెరిగెను. 


శో న మ ఏతదలం రాజన్‌ సుఖం వస్తుముదజ్బనమ్‌। 

పృథు దేహి పదం మహ్యం యత్తాహం శరణం గతా॥ 20 
ప్రతిపదార్థము : రాజన్‌!=రాజా!, మే=నాకు, ఏతత్‌ ఉదంచనమ్‌=ఈ కటాహము, సుఖమ్‌= 
సుఖముగా, వస్తుమ్‌=నివసించుటకు, న అలమ్‌=తగినది కాదు, మహ్యమ్‌ =నాకు, పృథు= 
విశాలమగు, పదమ్‌ =స్థానమును, దేహి=ఇమ్ము, యత్‌=ఏలయనగా, అహమ్‌ =నేను, త్వా= 
నిన్ను శరణమ్‌=శరణమును, గతా=పొందితిని. 
తాత్పర్యము : ఓ రాజా! ఈ కటాహము కూడ నేను సుఖముగా నివసించుటకు సరిపోదు. 
నాకు మటియొక విశాలమగు స్థానమును చూపుము. ఏలయనగా నేను నిన్నే శరణమును 
వేడితిని. 


శ్లో; తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్తా రాజన్‌ సరోవరే। 

తదావృత్యాత్మనా సోతం యం మహామీనో£_ న్వవర్థత॥ 21 
ప్రతిపదార్థము : రాజన్‌!=ఓ రాజా!, తతః=ఆ కటాహము నుండి, ఆదాయ=రీసికొని, రాజ్ఞా= 
సత్యవ్రతమహారాజు చేత, సా=ఆ చేప, సరోవరే =చెజబువునందు, క్షిపా=ఉంచబడినది, ఆత్మనా= 
తనతో, తత్‌=ఆ చెజువును, ఆవృత్య =కప్పివేయుచు, సో- యం మహామీనః=ఆ ఈ పెద్ద 
చేప, అన్వవర్ధత =పెరిగెను. 
తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా! సత్యవ్రతుడు చేపను కటాహమునుండి తీసి ఒక సరోవరము 
లోనికి చేర్చెను. అయినను ఆ మహా మత్స్యము ఆ సరోవరమును కూడ తన శరీరముతో 
కప్పివేయుచు పెరిగెను. 


270 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 
శ్లో నైతన్మే స్వస్తయే రాజన్నుదకం సలిలౌకసః। 
నిధేహి రక్షాయోగేన ప్రదే మామవిదాసిని॥ 22 


ప్రతిపదార్థము : రాజన్‌=ఓ రాజా!, సలిలౌకసః=నీటియందు నివసించు, మే=నాకు, ఏతత్‌ 
ఉదకమ్‌=ఈ నీరు, న స్వస్తయే=నా సుఖమునకు సరిపోవునది కాదు, రక్షాయోగేన=నన్ను 
రక్షించు ఉపాయముతో, అవిదాసిని=క్షీణించని, హ్రదే=గొప్ప చెబువునందు, నిధేహి=నన్ను 
ఉంచుము. 
తాత్పర్యము : పిమ్మట మత్స్యము ఇంకను ఇట్లు పలికెను. రాజా! జలచరమగు నాకు ఈ 
సరోవరము కూడ చాలుట లేదు. నాకు సరిపోవు మరియొక పెద్ద చెబువునందు ఉంచి 
నన్ను రక్షింపుము. 
శః ఇత్యుక్తః సో౭_నయన్మత్స్యం తత్ర తత్రావిదాసిని। 

జలాశయే సమ్మితం తం సముద్రే ప్రాక్షిపజ్ఞషమ్‌॥। 23 
ప్రతిపదాక్థము : ఇతి+ఉక్తః=అని పలుకబడినవాడై, సః=ఆ రాజు, మత్సుమ్‌=ఆ చేపను, 
తత్ర తత్ర అవిదాసిని=ఆ మా అనుపక్షయమైన చెజువులకు, అనయత్‌=తీసికొని వెళ్ళెను, 
జలాశయే =జలాశయమునందు, అసమ్మితమ్‌ =చోటుచాలని, తం రుషమ్‌=ఆ చేపను, 
సముద్రే=సముద్రమునందు, ప్రాక్షిపత్‌=పడవైచెను. 
శః క్రిప్యృమాణస్తమా హేదమిహ మాం మకరాదయః। 

అదన్యతిబలా వీర మాం నేహోత్సపష్టుమర్హసి॥ 24 
ప్రతిపదార్థము : క్షిప్యృమాణః=సముద్రమునందు విడచిపెట్టబడుచున్న ఆ చేప, తమ్‌=ఆ 
రాజును గురించి, ఇదమ్‌=ఈ మాటను, ఆహ=పలికెను, వీర!=ఓ వీరుడా!, ఇహ=ఈ 
సముద్రమునందు, మామ్‌=నన్ను, మకరాదయః=మొసలి మొదలుగాకల, అతిబలాః=గొప్ప 
బలముగల జంతువులు, అదన్తి=తినును, ఇహ=ఇచట, మామ్‌=నన్ను, ఉత్ర్రృష్టుమ్‌ =విడచి 
పెట్టుటకు, న అర్హసి=తగవు. 
తాత్సర్యము : అట్లు సముద్రమునందు విడచిపెట్టబడుచున్న ఆ చేప రాజుతో ఇట్లు పలికెను. 
ఓ వీరా! ఇచట అత్యన్తము బలము కల మొసలి మొదలగు జంతువులు ఉండును. అవి 
నన్ను భక్షించగలవు. కాన నన్ను ఇచట విడచి పెట్టవలదు. 


శ్లో ఏవం విమోహిత స్తేన వదతా వల్లుభారతీమ్‌। 

తమాహ కో భవానస్మాన్‌ మత్స్యరూపేణ మోహయన్‌॥ 25 
ప్రతిపదార్థము : వల్గు=రమణీయమైన, భారతీమ్‌=వాక్కును, వదతా=పల్కుచున్న తేన=ఆ 
చేప చేత, ఏవమ్‌=ఇట్లు, విమోహితః=విమోహితుడైన రాజు, తమ్‌=ఆ చేపను గురించి, 
ఆహ=పలికెను, అస్మాన్‌ =మమ్ములను, మత్స్యరూపేణ=చేపరూపముతో, మోహయన్‌ = 
భ్రమింప చేయుచున్న భవాన్‌=నీవు, క=ఎవడవు? 
తాత్సర్యము : ఈ విధమైన రమణీయమైన వాక్కులను పలుకుచున్న చేపచేత విమోహితుడైన 
రాజు చేపతో ఇట్లు పలికెను. ఓయీ! చేపరూపములో మమ్ములను బభ్రమింపజేయుచున్న 
నీవు సామాన్యుడవు కావు. నీవు ఎవరవు? 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్వాయః 271 


శ్లో నైవం వీర్యో జలచరో దృష్టో స్మాభిః శ్రుతో౭పి వా! 

యో భవాన్‌ యోజనశతమహ్నాభివ్యానశే సరః॥ 26 
ప్రతిపదార్థము ; యః భవాన్‌=ఏ నీవు, యోజనశతమ్‌=నూరు యోజనములు కల, సరః 
=సరస్సును, అహ్నా=ఒక్క పగలుతోనే, అభివ్యానశే =ఆక్రమించితివి. ఏవం వీర్యః=ఇట్టి 
పరాక్రమము కల, జలచరః=జలచరము, అస్మాభిః=మాచేత, న దృష్టః =చూడబడలేదు, 
నాపి (శుతః=వినబడలేదు. 
తాత్పర్యము : నీవు ఒక రోజులోనే నూరు యోజనముల పరిమాణము కల చెజువును 
ఆక్రమించితివి. నీవంటి బలముగల జంతువును నేను ఎప్పుడును చూడలేదు, వినలేదు 
గూడ. 
శ్లో నూనం త్వం భగవాన్‌ సాక్షాద్ధరిర్నారాయణోల_వ్యయః। 

అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్‌॥ 27 
ప్రతిపదార్థము : నూనమ్‌=నిశ్చయముగా, త్వమ్‌=నీవు, సాక్షాత్‌=కంటికి కనబడుచున్న 
భగవాన్‌ =భగవంతుడవైన, అవ్యయః=నాశనములేని, హరిః=హారివి, నారాయణః 
=నారాయణుడవు, భూతానామ్‌ =ప్రాణులను, అనుగ్రహాయ =అను[గ్రహించుటకు, జలౌకసామ్‌ 
=జలచరముల యొక్క రూపమ్‌ =రూపమును, ధత్సే=ధరించుచున్నావు. 
తాత్పర్యము : నిశ్చయముగా నీవు మా కంటికి కనబడుచున్న భగవానుడవు, హరివి, 
నారాయణుడవు, అవ్యయుడవు, (ప్రాణులను అనుగ్రహించుటకై ఈ జలచర రూపమును 
ధరించియున్నావు. 
శ్లో నమస్తే పురుషత్రేష్ట స్థిత్యుత్పత్యప్యయేశ్వర। 

భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో।। 28 
ప్రతిపదార్థము : స్థిత్యుత్పత్యప్యయేశ్వర! =సృష్టి స్థితిలయములకు కారణభూతమైనవాడా!, 
పురుష శ్రేష్ట=పురుషులలో శ్రేష్టమైనవాడా!, తే=నీకు, నమః=నమస్మారము, విభో!=ఓ ప్రభూ!, 
ప్రపన్నానామ్‌ =ఆశ్రయించిన, భక్తానామ్‌=భక్తులమగు, నః=మాకు, ముఖ్యః=ముఖ్యమైన, 
ఆత్మగతిః=ఆత్మ దిక్కువు నీవే! 
తాత్పర్యము : ఓ దేవా! పురుషోత్తమా! నీవే సృష్టిస్థితిలయములకు కారణభూతుడవు. నిన్ను 
శరణుపొందిన నాబోటి భక్తులకు నీవే ముఖ్యమైన ఆత్మవు, నీవే దిక్కు అగుదువు, పురుషోత్తమా! 
నీకు నమస్మారము. 
శో సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః। 

జ్ఞాతుమిచ్భామ్యదో రూపం యదర్ధం భవతా ధృతమ్‌॥ 29 
ప్రతిపదార్థము న తే=నీయొక్క లీలావతారాః =లీలతో స్వీకరించిన అవతారములు, సర్వే= 
అన్నియు, భూతానామ్‌ =ప్రాణులకు, భూతి హేతవః=క్షేమమునకు కారణములు, యదర్థమ్‌ =ఏ 
ప్రయోజనమును ఉద్దేశించి, అదః రూపమ్‌=ఈ రూపము, భవతా=నీచేత, ధృతమ్‌=ధరింప 
బడినదో, జ్ఞాతుమ్‌=తెలిసికొనుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. 


276 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్సర్యము : అంతకుముందు శ్రీహరి చెప్పినట్లుగా ఆ చేప కొమ్మునందు నౌకను వాసుకితో 
బంధించి సంతసించినవాడై శ్రీహరిని స్తుతించెను. 
రాజోవాచ : సత్యవ్రతుడు వచించెను. 

శ్లో అనాద్యవిద్యోపహతాత్మసంవిదః తన్మూలసంసారపరి(శ్రమాతురాః। 

యదృచ్చయేహోపసృతా యమాప్నయుః విముక్తిదో నః పరమో గురుర్భవాన్‌!!46 
ప్రతిపదార్థము : అనాద్యవిద్యోపహతాత్మసంవిదః=అనాదియగు అజ్ఞానముతో ఆత్మజ్ఞానము 
నశించిన వారును, తన్మూలసంసారపరిశ్రమాతురాః=తన్మూలకమగు సంసార[శ్రమతో అలసి 
పోయినవారును, యదృచ్చయా=స్వేచ్చగా, ఇహ=ఈ లోకమునందు, ఉపసృతాః= సంచరించు 
చున్నవారును అగు జనులు, యమ్‌=ఏ విష్ణువును, ఆప్నయుః=పొందుదురో, విముక్తిదః 
=మోక్షమును ఇచ్చు, భవాన్‌=నీవే, నః=మాకు, పరమః =గొప్ప, గురుః=గురుడవు. 
తాత్పర్యము : అనాదియగు అజ్ఞానముచే ఆత్మజ్ఞానము నశించి ఆ కారణముగా సంసారములో 
పడి కొట్టుమిట్టాడుచున్న జనులకు ఎప్పటికైనను ఆత్మజ్ఞానము బోధించి స్వస్వరూపమును 
పొందించగలుగు నీవే దిక్కు అట్టి నీవే మాకు గురుడవు. 
శ్లో జనో బుధోతల యం నిజకర్మబన్థనః సుఖేచ్చయా కర్మ సమీహతే౭_సుఖమ్‌!। 

యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రస్థిం స భిన్బాద్ధదయం స నో గురుః 47 
ప్రతిపదార్థము ॥ అబుధః=అజ్ఞానియగు, అయం జనః=ఈ జనుడు, నిజకర్మబన్ధనః=తన 
కర్మచే బంధింపబడినవాడగచు, సుఖేచ్చయా =సుఖమునందలి కోరికచే, అసుఖమ్‌=దుః 
ఖకరమగు, కర్మ=కర్మను, సమీహతే=కోరుచున్నాడు. యత్సేవయా=ఎవని సేవచే, తామ్‌ 
అసన్మతిమ్‌ =ఆ చెడు బుద్ధిని, విధునోతి=నశింపజేసికొనుచున్నాడో, సః=అట్టి, నః=మా యొక్క 
గురుః=గురువగు శ్రీ మహావిష్ణువు, హృదయం గ్రన్థిమ్‌=హృదయగ్రస్థిని, భిన్బాత్‌=భేదించుగాక! 
తాత్సర్యము న కర్మబద్భుడు, అజ్ఞానిఅగు ఈ జనుడు సుఖమునందలి వ్యామోహములో 
దుఃఖకరమగు కర్మలను ఆచరించుచున్నాడు. ఎవని పాదపద్మసేవచే ఆ అజ్ఞానమును నశింప 
జేసి కొనుచున్నాడో ఆ శ్రీహరియే మాకు దిక్కు అతడు మా హృదయగ్రన్ధులను భేదించుగాక! 
శ్లో! యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్‌ విజహ్యాన్మలమాత్మనస్తమః। 

భజేత వర్ణం నిజమేష సో9 వ్యయో భూయాత్స ఈశః పరమో గురుర్లురుః। 48 
ప్రతిపదార్థము : రుద్రరోదనమ్‌ =వెండి, అగ్నేః=అగ్ని వలన, ఇవ=వలె, నిజమ్‌=తనదియగు, 
వర్ణమ్‌ =రంగును, భజేత=పొందునో, యత్సేవయా=ఎవని సేవచే, పుమాన్‌ =పురుషుడు, 
ఆత్మనః=తనయొక్క తమః =అజ్ఞానరూపమగు, మలమ్‌=దోషమును, విజహ్యోత్‌=విడచి 
పెట్టునో, సః=అట్టి, అవ్యయః =నాశరహితుడైన, ఈశః=పరమేశ్వరుడు, నః=మాకు, పరమః 
=గొప్ప, గురుః=గురువుగా, భూయాత్‌ =అగుగాక! 
తాత్పర్యము ; బంగారము, వెండి మొదలగు లోహములు అగ్నిచే కాల్చబడి తమ 
మాలిన్యములను విడచునట్లుగా జనుడు ఏ శ్రీమహావిష్ణువును సేవించుటచే తనలోని 
అజ్ఞానమనెడి మాలిన్యమును తొలగించుకొనునో అట్టి శ్రీహరియే నాకు గురువు అగుగాక! 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్వాయః 273 


ప్రతిపదార్థము : తదా=అప్పుడు, సంవర్తామృసి =ప్రళభయకాలపు సముద్రమునందు, త్రిలోక్యామ్‌ 
=మూడు లోకములు, లీయమానాయామ్‌ =మునిగిపోవుచుండగా, మయా=నా చేత, ఈరితా= 
డ్రేరేపించబడిన, కాచిత్‌=ఒకానొక, విశాలా =పెద్దదియగు, నౌః=నౌక, ఉపస్థాస్యతి=నిన్ను 
చేరికొనగలదు. 

తాత్పర్యము : ప్రళయకాలపు సముద్రమునందు మూడు లోకములు అప్పుడు మునిగి 
పోవును. అదే సమయమునందు నాచే పంపబడిన ఒక విశాలమగు నౌక నీ కడకు వచ్చును. 


శ్లో; త్వం తావదోషధీః సర్వా బీజాన్యుచ్చావచాని చ। 


సప్తర్షిభిః పరివృతః సర్వసత్వోపబ్బృంహితః॥। 34 
శ్లో ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్యవిక్షవః। 
ఏకార్ణవే నిరాలోకే బుషీణామేవ వర్చసా॥ 835 


ప్రతిపదార్థము : త్వం తావత్‌=నీవు మాత్రము, సర్వా=సమస్తములగు, ఓషధీః=ఓషధులను, 
ఉచ్చావచాని=పలురకములగు, బీజాన్‌=విత్తనములను (గృహీత్వా=తీసుకొని), సప్తర్షిభిః=సప్త 
మహర్షులతో, పరివృతః =పరివేష్టితుడవై, సర్వసత్వోపబ్బంహితః=సమస్త జంతుసహితుడవై, 
అవిక్షబః=దైన్యములేనివాడవై, బృహతీమ్‌ =గొప్పదియగు, నావమ్‌=నౌకను, ఆరుహ్య=ఎక్కి 
నిరాలోకే=వెలుతురు లేని, ఏకార్ణవే=ఒకే ఒక సముద్రమునందు, బుషీణామ్‌ =సప్తర్నుల 
యొక్క వర్చసా ఏవ=తేజస్సుతోనే, విచరిష్యసి=సంచరించగలవు. 
తాత్సర్యము : అనంతరము నీవు సమస్తములగు ఓషధులను, బీజములను తీసుకొని, సప్త 
మహర్షులతోను, సమస్తజంతువులతోను కూడినవాడవై విచారములేక ఆ నౌకను ఎక్కి 
వెలుతురు లేని ఆ సముద్రమునందు సప్త మహర్షుల తేజస్సుతో విహరించగలవు. 
శ్లో దోధూయమానాం తాం నావం సమీరేణ బలీయసా। 

ఉపస్థితస్య మే శృజ్లే నిబద్నీహి మహాహినా॥ 36 
ప్రతిపదార్థము : బలీయసా=బలమైన, సమీరేణ=గాలితో, దోధూయమానామ్‌=మిక్కిలి 
కంపించుచున్ను తాం నావమ్‌=ఆ నౌకను, ఉపస్థితస్య =నీ వద్దకు వచ్చిన, మే=నాయొక్క 
శృంగే =కొమ్మునందు, మహాహినా=వాసుకి అను పాముతో, నిబద్నీహి=బంధించుము. 
తాత్సర్యము : బలమైన ఈదురుగాలులతో విసరిగొట్టబడుచున్న ఆ నావ యొద్దకు నేను 
వచ్చెదను. నా శిరస్సు మీద ఒక కొమ్ము ఉండును. ఆ కొమ్ము నందు వాసుకి అను సర్పముతో 
నీ నావను కట్టివేయుము. 
శ్లో అహం త్వామృషిభిః సాకం సహనావముదన్వతి। 

వికర్షన్‌ విచరిష్యామి యావద్ర్దాహ్మీ నిశా ప్రభో॥ 87 
ప్రతిపదార్థము : ప్రభో=ఓ రాజా!, యావత్‌ (బ్రహ్మ నిశా= బ్రహ్మ సంబంధమైన నిద్ర యున్నంత 
వరకు, ఉదన్వతి=సముద్రమునందు, బుషిభిః=బుషులతో, సాకమ్‌=కూడ, సహనావమ్‌= 
నౌకతో కూడ, త్వామ్‌ =నిన్ను, అహమ్‌ =నేను, వికర్షన్‌=లాగుచు, విచరిష్యామి=సంచరించు 
చుండగలను. 


274 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


తాత్పర్యము : ఓ రాజా! నేను బ్రహ్మసంబంధమైన రాత్రి యున్నంతవరకు, బుషులతో 
కూడియున్న నిన్ను నౌకతో గూడ లాగుచు సంచరించుచుండగలను. 
శ్లో మదీయ మహిమానం చ పరబ్రహ్మేతి శబ్దితమ్‌। 

వేత్స్యస్యనుగృహీతం మే సంప్రశ్షైర్వివృతం హృది॥ 38 
ప్రతిపదార్థము : మే=నాయొక్క అనుగృహీత =అనుగ్రహముచే నొసంగబడినదియు, సం ప్రశ్నైః 
=నీ ప్రశ్నములతో, హృది =హృదయమునందు, వివృతమ్‌ =వివరించబడినదియు, పరబ్రహ్మ 
ఇతి=పర(బ్రహ్మము అను పేరుతో, శబ్దితమ్‌=చెప్పబడినదియునగు, మదీయమహిమానం 
చ=నా మహిమను గూడ, వేత్స్యసి=తెలిసి కొనగలవు. 
తాత్పర్యము : అప్పుడు నీవు రకరకములగు ప్రశ్నలతో అడుగుచుండగా నేను అనుగ్రహించి 
పరబ్రహ్మ అను పేరు చెప్పబడు నా మహిమను స్స్‌ హృదయమునకు వివరించగలను. 


శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 


శ్లో ఇత్ధమాదిశ్య రాజానం హరిరన్తరధీయత। 

సో౭ న్వవైక్షత తం కాలం యం హృషీకేశ ఆదిశత్‌॥ 89 
ప్రతిపదార్థము : ఇత్భమ్‌=ఇట్లు, రాజానమ్‌=రాజును, ఆదిశ్య=అదేశించి, హరిః=విష్ణువు, 
అన్త్నరధీయత =అంతర్జానము చెందెను. యమ్‌=ఏ కాలమును, హృషీకేశః =విష్ణువు, ఆదిశత్‌= 
ఆదేశించెనో, తం కాలమ్‌ =ఆ కాలమును గురించి, సః=ఆ సత్యవ్రత మహారాజు, అన్వవైక్షత = 
నిరీక్షించెను. 
తాత్పర్యము : రాజును ఈ విధముగ ఆదేశించి హరి అన్తర్ధానము చెందెను. సత్యవ్రత 
మహారాజును హరి చెప్పిన కాలమునకై నిరీక్షించుచుండెను. 
శ్లో ఆస్తీర్య దర్భాన్‌ ప్రాక్కూలాన్‌ రాజర్షిః ప్రాగుదజ్యుఖః। 

నిషసాద హరేః పాదౌ చిన్తయన్‌ మత్సురూపిణః॥। 40 
ప్రతిపదార్థము : రాజర్షి=రాజర్షియగు సత్యవ్రతుడు, ప్రాక్మూలాన్‌=పూర్వాగములైన, దర్భాన్‌= 
దర్భలను, ఆస్తీర్య=పరచి, ప్రాగుదబ్ముఖః =ఈశాన్యాభిముఖుడై, మత్స్యరూపిణః=మత్స్యరూపి 
యగు, హరేః=విష్ణువు యొక్క పాదౌ=పాదములను, చింతయన్‌ =ధ్యానించుచు, నిషసాద= 
కూర్చుండెను. 
తాత్పర్యము : రాజు దర్భలను తూర్పువైపు అగ్రములుండునట్లుగ పరచి మత్స్యరూపధారియగు 
శ్రీమహావిష్ణువు పాదములను ధ్యానించుచు ఆ దర్భలయందు ఈశాన్యదిక్కునకు 
అభిముఖముగ తాను కూర్చొండెను. 
శ్లో తతః సముద్ర ఉద్వేలః సర్వతః ప్లావయన్మహీమ్‌! 

వర్థమానో మహామే ఘైర్వర్నద్భిః సమదృశ్యత॥। 41 
ప్రతిపదార్థము : తతః=అనంతరము, వర్షద్భిః =వర్షించుచున్ను మహామే ప్రైః=గొప్ప 
మేఘములతో, వర్ణమానః=పెరుగుచున్నదియగుచు, ఉద్వేలః=చెలియలు కట్టలు తెంచుకున్నది 
యగుచు, సముద్రః:=సముద్రము, మహీమ్‌=భూమిని, సర్వతః=అన్ని వైపుల, ప్లావయన్‌= 
ముంచుచూ, సమదృశ్యత=కనబడెను. 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్యాయః 275 


తాత్సర్యము : అనంతరము హరిచెప్పిన కాలమునకు మహామేఘములు వర్షించుచుండగా 
ప్రవర్ధమానమైన సముద్రము భూమిని అన్నివైపులా ముంచుచూ సత్యవ్రతునకు కనిపించెను. 
శో ధ్యాయన్‌ భగవదాదేశం దదృశే నావమాగతామ్‌। 

తామారురోహ విప్రేన్టైరాదాయౌషధివీరుధః॥। 42 


ప్రతిపదార్థము : రాజా=రాజు, భగవదాదేశమ్‌ =భగవంతుని ఆదేశమును, ధ్యాయన్‌= 
ధ్యానించుచు, ఆగతామ్‌=తన వద్దకు వచ్చిన, నావమ్‌=నౌకను, దద్భశే=చూచెను, ఓషధి వీరుధః 
=ఓషధీలతలను, ఆదాయ తీసుకుని, వి(ప్రేన్టై=ద్విజశ్రేష్టులైన సప్తమహర్షులతో కలసి, తామ్‌= 
ఆ నౌకను, ఆరోరుహ=ఎక్కెను. 
తాత్సర్యము : భగవదాదేశానుసారము తన కడకు వచ్చిన నావను రాజు చూచెను. 
ఓషధీలతలను తీసుకొని సప్తమహర్షులతో కలసి ఆ నౌకను ఎక్కెను. 
శ్లో తమూచుర్మునయః ప్రీతా రాజన్‌ ధ్యాయస్వ కేశవమ్‌। 

సవై నః సజ్కటాదస్మాదవితా శం విధాస్యతి॥। 48 
ప్రతిపదార్థము : ప్రీతాః=సంతసించిన, మునయః=మహర్చ్షులు, తమ్‌=ఆ సత్యవ్రతుని గురించి, 
ఊచుః=పలికిరి, రాజన్‌=ఓ రాజా!, కేశవమ్‌ =విష్ణుమూర్తిని, ధ్యాయస్వ=ధ్యానించుము, నః 
=మన యొక్క అస్మాత్‌=ఈ, సంకటాత్‌=కష్టము నుండి, సః=ఆ విష్ణువు, అవితా =రక్షించ 
గలడు, శమ్‌=మంగళమును, విధాస్యతి=చేయగలడు. 
తాత్సర్యము : మునులు సంతసించినవారై రాజుతో ఇట్లు పలికిరి. ఓ రాజా శ్రీహరిని 
ధ్యానించుము. ఆ శ్రీహరియే మనకు వచ్చిన కష్టములను తొలగించి మనకు సుఖము 
చేకూర్చగలడు. 
శ్లో; _సో౭.నుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే। 

ఏకశ్ళబజ్లధరో మత్స్యో హైమో నియుతయోజనః॥ 44 
ప్రతిపదార్థము : తతః=అనంతరము, రాజ్ఞా=సత్యవ్రత మహారాజుచే, అనుధ్యాతః=ధ్యానించ 
బడినవాడైన, సః=ఆ విష్ణువు, నియుతయోజనః=నాలుగు లక్షల క్రోసుల పరిమాణము 
కలదియు, హైమః=బంగారుమయమైనదియు, ఏక శృంగః=ఒక కొమ్ముకలదియు అగు, 
మత్స్యః=చేపగా, మహార్ణవే=గొప్ప సముద్రమునందు, ప్రాదురాసీత్‌ =ప్రాదుర్భవించెను. 
తాత్పర్యము : అనంతరము రాజు ధ్యానించుచుండగా శ్రీమహావిష్ణువు నాలుగు లక్షల 
క్రోసుల పరిమాణము గలదియు, ఒక కొమ్ము కలదియు, బంగారు కాంతి కలదియు అగు 
చేపగా ప్రళయకాలపు సముద్రమునందు ఆవిర్భవించెను. 
శ్లో నిబధ్య నావం తచ్చృజ్లే యథోకో హరిణా పురా! 

వరత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్‌॥ 45 
ప్రతిపదార్థము : పురా=పూర్వము, హరిణా =విష్ణువు చేత, యథోక్తః=చెప్పబడినట్లుగా, నావమ్‌ 
=నౌకను, తచ్చుంగే=ఆ చేప కొమ్మునందు, వరత్రేణ అహినా=వాసుకి అను సర్పముతో, 
నిబధ్య=బంధించి, తుష్టః=సంతసించినవాడై, మధుసూదనమ్‌ =మధుసూదనుని, తుష్ట్రావ= 
స్తోత్రము చేసెను. 


తాత్పర్యము : సత్యవ్రతుని యొక్కయు, మత్స్యరూపధారియగు శ్రీమహావిష్ణువు యొక్కయు 
సంభాషణ రూపమగు ఈ గొప్పచరిత్రను వినినవారు సకల పాపములనుండి విముక్తు 
లగుదురు. 


శ్లో॥ అవతారం హరేర్యోల యం కీర్తయేదన్వహం నరః। 
సజ్కల్పాస్తస్య సిద్ధస్తి స యాతి పరమాం గతిమ్‌! 60 

ప్రతిపదార్థము : యః అయం నరః=ఏ మానవుడు, అన్వహమ్‌=ప్రతిదినము, హరేః=విష్ణువు 
యొక్క అవతారమ్‌ =మత్స్యావతారమును, కీర్తయేత్‌=కీర్తించునో, తస్య=అతని యొక్క 
సంకల్పాః=కోరికలు, సిద్ధ్వన్తి=నెరవేరును, సః=ఆ మానవుడు, పరమామ్‌=గొప్పదియగు, 
గతిమ్‌ =గతిని, యాతి=పొందును. 
తాత్పర్యము : ఏ మానవుడు ప్రతిదినము శ్రీహరియొక్క మత్స్యావతారచరిత్రమును పఠించునో 
అతని కోరికలు అన్నియును ఈ లోకమునందు నెరవేరును. అంతియేగాక మరణించిన 
పిమ్మట సద్దతిని పొందును. 
శ్లో! ప్రళయపయసి ధాతుః సుప్తశక్తేర్ముఖేభ్యః శ్రుతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా! 

దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమభిలహేతుం జిహ్మమీనం నతో౭_స్మి॥ 61 
ప్రతిపదార్థము : యః=మత్స్యరూపమును ధరించిన ఏ విష్ణువు, దితిజమ్‌=హయగ్రీవుడు 
అను రాక్షసుని, హత్వా=చంపి, సుప్తశక్తేః=ని ద్రాభిభూతుడగు, ధాతుః=బ్రహ్మదేవుని యొక్క 
ముఖేభ్యః=ముఖములనుండి, అపనీతమ్‌=దొంగిలించబడిన, (శుతిగణమ్‌=నాలుగు 
వేదములను, ప్రళభయపయసి =ప్రళభయజలమునందు, ప్రత్యుపాదత్త=మరల బ్రహ్మదేవునకు 
యొసంగెనో, సత్యవ్రతానామ్‌ =సత్యవ్రతుడు మొదలుగా కలవారికి, బ్రహ్మబ్రహ్మతత్త్వమును, 
అకథయత్‌ =చెప్పెనో, అఖిలహేతుమ్‌=చరాచర(ప్రపంచమునకు కారణభూతుడును, 
జిహ్మమీనమ్‌ =మాయామత్స్యవేషధారియును అగు, తమ్‌ =అట్టి శ్రీమహావిష్ణువును, అహమ్‌ = 
నేను, నతో- స్మి=నమస్మరించుచున్నాను. 
తాత్సర్యము : ఏ శ్రీమహావిష్ణువు తాను ప్రళయకాలమునందలి జలమునందు మత్స్య 
రూపముతో విహరించుచు, నిద్రించుచున్న (బ్రహ్మదేవుని నోటినుండి బయలువెడలిన 
వేదసమూహమును దొంగిలించిన హయగ్రీవుడను రాక్షసే[న్లుని వధించి వేదములను బ్రహ్మకు 
తిరిగి యొసంగెనో, సత్యవ్రతుడు మొదలుగాగలవారికి పరమాత్మతత్త్వమును ఎటింగించెనో 
అట్టి శ్రీమన్నారాయణుని నేను నమస్మరించుచున్నాను. 


ఇతి శ్రీమద్భాగవతే మవోవురాణో అష్ట్రమన్ముంధే మత్సాావతారచరితానువర్థనం నామ 
చతుర్వింశో- ధ్యాయః 
ఇది శ్రీమద్భాగవతమహావురాణమున అష్టమస్మంధమున 24వ అధ్యాయము. 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్వాయః 277 


శో న యత్రసాదాయుతభాగలేశమన్యే చ దేవా గురవో జనాః స్వయమ్‌! 
కర్తుం సమేతాః ప్రభవన్తి పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే॥ 49 
ప్రతిపదార్థము : పుంసః=పురుషునకు, సమేతాః=కలసినటువంటి, అన్వే=ఇతరులగు, దేవాః 
=దేవతలు, గురవః=గురువులు, జనాః=జనులు, స్వయమ్‌=స్వయముగా, యత్రసాదాయుత 
భాగలేశమ్‌=ఎవని అనుగహములో పదివేలవ వంతులో స్వల్పభాగమైనను, కర్తుమ్‌= 
చేయుటకు, న ప్రభవన్తి=సమర్థులు కారో, తమ్‌ =అటువంటి, ఈశ్వరమ్‌ =లోకపాలకుడవగు, 
త్వామ్‌ =నిన్నుు శరణమ్‌ =శరణముగా, ప్రపద్యే=పొందుచున్నాను. 
తాత్పర్యము 9 విష్ణువు కంటె ఇతరులగు దేవతలు, గురువులు, జనులు అందరు కలసినను 
ఎవని అనుగ్రహము యొక్క పదివేలవవంతులో స్వల్ప భాగమైనను అందించుటకు సమర్థులు 
కారో అట్టి శ్రీహరిని నేను శరణు వేడుచున్నాను. 
శో అచక్షురన్థస్య యథాగ్రణీః కృతస్తథా జనస్యావిదుషో9_బుధో గురుః 
త్వమర్మదృక్‌ సర్వదృశాం సమీక్షణో వృతో గురుర్న స్వగతిం బుభుత్సతామ్‌॥ 50 
ప్రతిపదార్థము : అన్థస్య=గుడ్డివానికి, అచక్షుః=కనులు లేనివాడు, యథా=ఎట్లు, అగ్రణీః 
=నాయకుడుగా, కృతః=చేయబడెనో, అవిదుషః=అవిద్వాంసుడగు, జనస్య=జనునకు, అబుధః 
=అజ్ఞానియగు, గురుః=గురువు, తథా=అట్లే అగుచున్నాడు. సర్వదృశామ్‌ =సర్వేన్టియములకు, 
సమీక్షణః=ప్రకాశకుడవు, అర్మద్భక్‌=సూర్యునివంటి వాడవు అయిన, త్వమ్‌=నీవు, స్వగతిమ్‌= 
ఆత్మజ్ఞానమును, బుభుత్సతామ్‌ =తెలిసికొనగోరిక గల, నః=మాకు, గురుః=గురువుగ, వృతః 
=వరింపబడితివి. 
తాత్పర్యము : ఒక గ్రుడ్జివానికి మరొక [గ్రుడ్డివాడు మార్గమును చూపించినట్లుగా అజ్ఞాని 
అగు శిష్యునికి మరొక అజ్ఞానియగు గురువు అట్లే అగుచున్నాడు. నీవు సర్వేన్టియములను 
ప్రకాశింపజేయునట్టి వాడవు. సూర్యునివంటివాడవు, ఆత్మజ్ఞానమును తెలిసికొనగోరిన మేము 
నిన్ను గురువుగా వరించితిమి. మాకు జ్ఞానమును ఉపదేశించుము. 


శ్లో; జనో జనస్యాదిశతే౭_ సతీం గతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః। 

త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమజ్ఞుసా ప్రపద్యతే యేన జనో నిజం పదమ్‌॥51 
ప్రతిపదార్థము : యయా=పగలుచే, దురత్యయమ్‌=దాటుటకు శక్యముకాని, తమః 
=అజ్ఞానమును చీకటిని, ప్రపద్యేత=పొందునో, జనః=ప్రాకృతమగు గురువు, జనస్య=తన 
శిష్యునకు, అసతీమ్‌=చెడుదియగు, గతిమ్‌=అట్టి మార్గమును, ఆదిశతే =ఉపదేశించును, 
యేన=ఏ మార్గముతో, అజ్బసా=శీఘ్రముగ, జనః=జనుడు, అవ్యయమ్‌=నాశరహితమగు, 
నిజం పదమ్‌=తన స్వరూపమును, ప్రపద్యతే=పొందునో, త్వమ్‌=నీవు (తాం గతిమ్‌ =అట్టి 
మార్గమును, ఆదిశసే=ఉపదేశించెదవు. ) 
తాత్పర్యము : ప్రాకృతమగు గురువు అర్థకామాది బుద్ధిని యొసంగును. దానిచే అతడు 
దుస్తరమగు అజ్ఞానాంధ కారమునే పొందును. కాని నీవు మాత్రము నాశరహితమగు 
స్వస్వరూపమును పొందుటకు అనువైన ఆత్మజ్ఞానమును ఉపదేశించెదవు. 


276 శ్రీమద్భాగవతమహాపురాణమ్‌ 


శ్లో త్వం సర్వలోకస్య సుహృత్రియేశ్వరో హ్యాత్మా గురుర్దానమభీష్టసిద్ధిః। 

తథాపి లోకోన భవన్తమన్థధీర్జానాతి సన్తం హృది బద్ధకామః॥ ర్‌2 
ప్రతిపదార్థము : త్వమ్‌=నీవు, సర్వలోకస్య=సమస్త లోకమునకు, సుహృత్‌=మిత్రుడవు, 
ప్రియేశ్వరః=ప్రియుడవు, ప్రభుడవు, ఆత్మా=ఆత్మవు, గురుః=గురుడవు, జ్ఞానమ్‌=జ్ఞానము, 
అభీష్టసిద్ధిః=కోరికలు తీర్చువాడవు, తథాపి=అయినప్పటికి, అన్థధీః=మూఢమగు, లోకః 
=లోకము, హృది=హృదయమునందు, బద్ధకామః=కోరికలతో బంధింపబడినదియగుచు, 
సన్తమ్‌=సత్యస్వరూపుడవగు, భవన్నమ్‌ =నిన్ను న జానాతి=ఎజుంగకున్నది. 
తాత్పర్యము : నీవు సమస్తలోకమునకు మిత్రుడవు, ప్రియుడవు, ఈశ్వరుడవు, ఆత్మవు, 
గురుడవు, జ్ఞానమువు, ఆత్మవు, కోరికలు తీర్చువాడవు. అయినను నిన్ను గుర్తించ లేకున్నది. 
శ్లో త్వం త్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ। 

ఛిన్ధ్యర్థదీ పైర్భగవన్‌ వచోఖిః గ్రస్థీన్‌ హృదయ్యాన్‌ వివృణు స్వమోకః॥। ర్‌తి 
ప్రతిపదార్థము : దేవవరమ్‌ =దేవతలలో శ్రేష్ణుడవు, ఈశమ్‌=జగ(త్రభువు అయిన, త్వామ్‌ = 
నిన్ను, ప్రతిబోధనాయ =జ్ఞానముకొరకు, ప్రపద్యే=ఆశయించుచున్నాను. భగవన్‌ =ఓ 
భగవంతుడా!, త్వమ్‌ =నీవు, అర్థదీపైః==పరమార్థము ఎరింగించు, వచోభిః=మాటలతో, 
హృదయ్యాన్‌=హృదయమునకు సంబంధించిన, గ్రన్టీన్‌=గ్రన్గులను, ఛిన్గి=ఛేదించుము, స్వమోక్ష 
కన్‌ స్థానమును, వివృణు =వివరించుము. 
తాత్పర్యము : ఓ ప్రభూ! నీవు దేవతలలో ్రేష్టడవు. లోకపాలకుడవు. అట్టి నిన్ను జ్ఞానము 
కొరకై శరణువేడుచున్నాను. నీవు పరమార్థప్రకాశకములగు వాక్కులతో నా హృదయ (గన్గులను 
ఛేదించి నాకు నీ స్థానమును వివరించుము. 

శ్రీ శుక ఉవాచ : శ్రీ శుకుడు వచించెను. 

శః ఇత్యుక్తవన్తం నృపతిం భగవానాదిపూరుషః। 

మత్స్యరూపీ మహామ్మోధౌ విహరంస్తత్త్వమట్రవీత్‌!। ర్‌4 
ప్రతిపదార్థము : ఇతి=ఈ విధముగ, ఉక్తవన్తమ్‌=పలికిన, నృపతిమ్‌=రాజును గురించి, 
మత్స్యరూపీ =మత్స్యరూపమును ధరించిన, భగవాన్‌ =భగవంతుదైన, ఆదిపూరుషః 
=శ్రీమన్నారాయణుడు, మహామ్మోధౌ=మహాసము[ద్రమునందు, విహరన్‌=విహరించుచు, 
తత్త్వమ్‌ =పరమాత్మతత్త్వమును, అబ్రవీత్‌ =చెప్పెను. 
తాత్పర్యము : ఈ విధముగ స్తోత్రము చేయుచున్న రాజునకు మత్స్యరూవధారియగు 
శ్రీమన్నారాయణుడు ప్రళయ సముద్రమునందు విహరించుచు తత్త్వజ్ఞానమును బోధించెను. 
శ్లో పురాణసంహితాం దివ్యాం సాజ్య్యయోగక్రియావతీమ్‌। 

సత్యవ్రతస్య రాజర్నేరాత్మగుహ్యమశేషతః॥। ర్‌ర్‌ 
ప్రతిపదార్థము 9 రాజర్నే=రాజర్నియగు, సత్యవ్రతస్య=సత్యవ్రతునికి, దివ్యామ్‌ =దివ్యమైనది 
యగు, సాంఖ్యయోగక్రియావతీమ్‌ =సాంఖ్యయోగ కర్మలతో కూడినదియునగు, పురాణ 
సంహితామ్‌ =పురాణ సంహితను, ఆత్మగుహ్యతామ్‌ =ఆత్మజ్ఞానమును, అశేషతః=సంపూర్ణముగ 
చెప్పెను. 


అష్టమస్మన్ధః - చతుర్వింశో౨. ధ్యాయః 279 


తాత్సర్యము : భగవంతుడైన శ్రీహరి సత్యవ్రతునకు సంపూర్ణముగ ఆత్మతత్త్వమును, 
సాంఖ్యయోగక్రియలతో కూడిన పురాణసంహితను చెప్పెను. 
శ్లో  అగ్రౌషీదృషిభిః సాకమాత్మతత్త్వమసంశయమ్‌। 

నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనమ్‌॥ 56 
ప్రతిపదార్థము : నావి=నౌకయందు, ఆసీనః=కూర్చునియున్న సత్యవ్రతుడు, బుషిభిః సాకమ్‌ 
=బుషులతో కూడ, భగవతా=నారాయణునిచేత, ప్రోక్తమ్‌=చెప్పబడిన, సనాతనమ్‌ = 
పురాతనమైన, బ్రహ్మపరటబ్రహ్మస్వరూపమైన, ఆత్మతత్త్వమ్‌ =ఆత్మతత్త్వ్వమును, అసంశయమ్‌ = 
సంశయములు లేనట్లుగ, అడ్రాషీత్‌=వినెను. 
తాత్పర్యము : నౌకయందు కూర్చున్న సత్యవ్రత మహారాజు బుషులతో కలసి భగవంతునిచే 
చెప్పబడుచున్న పరబ్రహ్మతత్త్వజ్ఞానమును సంశయరహితముగ వినెను. 
శో అతీత ప్రళయాపాయ ఉత్టితాయ సవేధసే। 

హత్వాసురం హయగ్రీవం వేదాన్‌ ప్రత్యాహరద్ధరిః॥ ర్‌7 
ప్రతిపదార్థము : అతీత ప్రళయాపాయే=స్వాయంభువ మన్వంతర ప్రళయావసానము నందు, 
ఉర్గితాయ=నిదురనుండి మెల్మొనిన, వేధసే=బ్రహ్మకొఅకు, సః హరిః=మత్స్యరూపియగు 
శ్రీమన్నారాయణుడు, హయగ్రీవమ్‌=హయగ్రీవుడు అను పేరుగల, అసురమ్‌=రాక్షసుని, 
హత్వా=చంపి, వేదాన్‌=వేదములను, ప్రత్యాహరత్‌ తిరిగి ఇచ్చెను. 
తాత్పర్యము : స్వాయంభువమన్వన్తరప్రళయావసానమునందు నిదురనుండి మేల్మొనిన 
బ్రహ్మకు హయగ్రీవాసురుని సంహరించి వేదములను తిరిగి ఇచ్చెను. 
శ్లోోః సతు సత్యవ్రతో రాజా జ్ఞానవిజ్ఞానసంయుతః। 

విష్ణోః ప్రసాదాత్‌ కల్పే? _స్మిన్నాసీద్వైవస్వతో మనుః॥। ర్‌రి 
ప్రతిపదార్థము : జ్ఞానవిజ్ఞానస ంయుతః=జ్ఞానవిజ్ఞానములతో కూడిన, నత్యవ్రతః 
=సత్యవ్రతుడను పేరుగల, సః రాజా=ఆరాజు, విష్టోః=విష్ణువు యొక్క (ప్రసాదాత్‌= 
అనుగ్రహము వలన, అస్మిన్‌ కల్పే=ఈ కల్పమునందు, వైవస్వతః=వైవస్వతుడు అను పేరుగల, 
మనుః=మనువుగా, ఆసీత్‌ =ఆయెను. 
తాత్పర్యము : సత్యవ్రతుడును ఐహికాముష్మిక జ్ఞానములు కలవాడై విష్ణువు యొక్క 
అనుగ్రహముచే ఈ కల్పమునందు వైవస్వతమనువుగా ఆయెను. 
శో సత్యవ్రతస్య రాజర్నేర్మాయామత్స్యస్య శార్‌బ్లిణః! 

సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్‌॥ 59 
ప్రతిపదార్థము క రాజర్వే=రాజర్నియగు, సత్యవ్రతస్య=సత్యవ్రతుని యొక్కయు, మాయా 
మత్స్య్రస్య=మాయామత్స్యము అగు, శారి ణః=విష్టువు యొక్కయు, సంవాదమ్‌ =సంభాషణ 
రూపమగు, మహత్‌=గొప్పదియగు, ఆఖ్యానమ్‌ =ఈ చరిత్రను, (శ్రుత్వా౭విని, కిల్బిషాత్‌= 
పాపమునుండి, ముచ్యేత=విముక్తులగుదురు. 


